అధ్యాత్మ సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్త 
కీ, శే, గౌరిపెద్ది రామసుబ్దశర్మ 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
1998 


1/0 Religious 561165 - 536 


(ప్రధమ ముద్రణ 1986 
ద్వితీయ ముద్రణ 1998 


(6 తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


ప్రతులు 2,000 


ప్రచురణ 

శ్రీ MKR వినాయక్‌, IAS 
కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


ముద్రణ 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ (ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాః 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలుగా రచించినవాడు అ 
అన్నమాచార్యులు ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు వ 
లభించాయి వీరి పుత్రుడు తాళ్లపాక వ మనుమడు ౬ 
చినతిరుమలాచార్యులు పదకవుల ! తాళ్లపాక కవులు (3౩4 15-16 శతా 
చెందినవారు. వీరీ స్వస్టలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట ఆ 
తాళ్లపాక[గ్రామం 

క్రీ1శ॥। 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కే. 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య (ప్ర క్రి 
రచించినవారు తాళ్లపాకకవులు శ్రీ వేంకటేశ్యరస్వామివారి సేవలో త 
ధన్యమూర్తులు 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, € 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు 'తిరు 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అర'లో లభించాయి 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది _ తదుపరి |క్రీ॥1శ॥ 1545, 1547, 1554, 
సంవత్సరాల నాటి శాసనాల్గోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపి 
ఇ” తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు (క్రీ॥శ॥ 1922 సంవత్సరం 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు ్రీ॥శ॥ 1922 సంవత్సరం 
(క్రీశ! 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ము; 
వివిధ దశలు కనిపిస్తాయి 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్తానాలవారు రాగిరే 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో వాయించటానికి పూనుకొన్నారు 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సం' 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సం! 
కొన్ని సంపుటాలు ము(ద్రించబడ్డాయి 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన ఆ 
ఎదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సం! 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంష 
పునర్ముద్రెింపబడ్డాయి 


1V 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది 

ఇంతేకాక తాళ్లపాక న. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య (ప్రక్రియలను ఈ దశల్జోనే తిరుమల తిరుపతి దేవస్తానం ముద్రించింది 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి, పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి టి జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకర్తనలకు వ. 
విశేషవ్యాప్తి ఏర్పడింది తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకిర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది 

'ప్రధమత తాళ్లపాక కవుల సంకర్తనలను సమ(గంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం 
' తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ (ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి _దేవస్థానాలు) ఆచార్య కె సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్యర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్ల, శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
M A ,Ph 0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్చిస్తున్నాము 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
(ప్రణాళిక సిద్దంచేస్తున్నాం 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్షజనామోదం పొందగలవని విశ్చసిస్తున్నాం 


MKR వినాయక్‌ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ఇివేణక 


క్రీశ 15వ శతాబ్దంలో భక్తి, ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు 
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంక్తీర్తనలద్యారా 
లోకఎదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు 

క్రీ॥ శ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు పల్లవి చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ ని కీర్తి గడించాడు అన్నమయ్య పదాలలో 
సంగీతం సాహిత్యం భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్వ మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు ఆంధధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్త్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు అన్నమయ్య గ్రాంధిక, శిష్టవ్యావహారిక వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాం(ధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
గచనాథైలిలో తర్వాతి వాగ్గేయకాథులకి మార్గదర్శకుడైనాడు 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు తాళ్లపాక చినతిరుమలాచార్యులు 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది అప్పటినుండి అన్నమాచార్య (ప్రొజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం (ప్రాచుర్యం పొందాయి 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి (ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ వివిధ విశ్ళవిద్యాలయాల 


vi 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఈ (ప్రణాళిక (క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి 

తాళ్లపాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య 
తాళ్లపాక పెదతిరుమలయ్య తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంక్షీర్తనల సంపుటాలు సమగ్రంగా పునర్ము[ద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది 

పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీరికలు యధాతధంగా ముద్రింప 
బడుచున్నాయి  పరిష్కర్తచే పీరికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ పారకుల సౌకర్యార్దం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ము(ద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజాగారికి మరియు ధర్మకర్శత్వమండలి సభ్యులకు మా హారిక కృతజ్ఞతాంజలి 

ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
డేవస్తానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంకె ఆర్‌ వినాయక్‌ | గీ 5 గారికి కృతజ్ఞతాంజలి 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరిం ౧న 

శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె 
సర్యోత్తమరావుగారికి (డీన్‌ హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 
తిరుపతి) ఆచార్య ఎం శ్రీమన్నారాయణ మూర్తిగారికి (డైరక్టర్‌ శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పధిశోధనాసంస్థ 
త్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు M A Ph గారికి (పరిశోధకులు 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం లక్ష్మణరావుగారికి వారి సిబ్బందికి, తి తి దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి సుభాష్‌గౌడ్‌ గారికి కృతజ్ఞతాంజలులు 

డా॥ మేడసాని మోహన్‌ MA ౧౧౦ 
డైరక్టర్‌ 
తేది 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 16 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


17 
18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 


తాళ్లపాక చినతిరుమలాచార్యుః 

తాళపాక అన్నమాచార్యుః 
(ap) 

తాళపాక అన్నమాచార్యు! 
లా 


తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 
తాళపాక అన్నమాచార్యులు 
(ag) 
తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 
తాళ్లపాక అన్నమాచార్యుః 
ళా 
తాళపాక అన్నమాచార్యుః 
రా 
తాళపాక అన్నమాచార్యుః 
7 
తాళపొక అన్నమాచార్వుః 
లొ 
తాళపాక అన్నమాచార్యు! 
(ap) 
తాళపాక అన్నమాచార్యుః 
య 









శృంగ్రార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యుల 

శృంగార సంకీరనలు తాళ్లపాక అన్నమాచార్యుల 
అట ని 

శృంగార సంకీరనలు తాళపాక్ర అన్నమాచార్యుల 
అంటి ౧ 

శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యుల 

| శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యుల 

శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యుల 


* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిల్‌ 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి పై పట్టికలో! 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరక 
ముద్రింపబడలేదు ఇప్పుడు ప్రధమంగా (ప్రచురింపబడుతున్నాయి అయినప్పటి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రధమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి వివిధ దశలలో 5, 6,7, 8 9 సంపుటాల 
(ప్రస్తుతం 1 2, 3 సంపుటాలుగా (గ్రహింప వినతి వివరములకు ఆయా సంపుటాః 
పీరికలు చదువగలరు ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరు 


ర దూ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లీ 


లో 


పీరిక్ష 

ఈ పదునొకటవ సంపుటముతో అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనల ముద్రణము 
ముగిసినది కీ శే శ్రీ (ప్రభాకరశాస్త్రిగారు అన్నమాచార్యుల రచనలని (ప్రత్యేకముగా 
గుర్తించిన అధ్యాత్మసంకీర్తనల రేకులు 1 మొదలు. 391 వణుకును గలవానిలోని 
సంక్షీర్తనలన్నియు 'తాళ్ళపాకవారి గేయరచనములు' 5, 6, 7, 8, 9, 10,11 సంపుటములుగా 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్యపరిశోధనసంస్ల ప్రకటించినట్టెనది మొత్తము ప్రకటనకు లభించిన 
అన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనలు 2209 వీనిలో కొంచెము తక్కువగా అన్నియు 
సాధారణ తామ్రపట్టములలోనివే ఈ రేకులకు సా రే అను గుర్తుంచితిని 


ఇవిగాక శ్రీ తాళపత్రములరీతిని సుమారు 21/2 అంగుళముల వెడల్పును 33 
అంగుళముల పొడవునుగల నిడురేకులు 120 గలవు ని రేలలో చెక్కించుటకు 
పూర్వము ఈ రీతిగా రేకులు చేయించి చెక్కింపనుపక్రమించి వానిపలుచందనమును 
నిడుపును అనుకూలముగా తోయనికారణముచే( గాంటోలు, అంతటితో వదలి, చేతికనువై 
లావైన సా రేకులలో మొదటినుండి మరల పాటలను చెక్కించినట్టు తోయచున్నది 
మరియు నిడురేకుల (వాతగూడ అందముతక్కువ వ్రాసినవారి భాషావ్యుత్పత్తియు 
సామాన్యము నలుగురైదుగురు లేఖకుల కైవాడము స్పష్టము గానున్నది కొన్ని రేకులలో 
మాత్రము కడపట * అన్నమాచార్యుల సంకీర్తనలు ౧౦ మంగళమహా శ్రీశ్రీశ్రీ 
జేయును శ్రీతిరుమలయ్యగారి ఆనతిని అన్నమరాజు తిమ్మయ్య వ్రాసెను ” ఇట్టు 
లేఖకుని పేరుగలదు (చూ ని-రే ౫)తక్కిన యేరకపు రేకులందుగాని వ్రాసిన వారిపేరు 
గానరాదు సా -రేలలో లేని అన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనలు 77 ని-రే లలో 
లభించినవి ఈ సంపుటమున అవి రెండవభాగముగా చేర్చబడినవి నేటికిని 
దక్షిణదేశమందలి హరి భజన సంప్రదాయమున * తోడయ మంగళం” అనబడు 
తొలిపాటలలో నొక్కటిగా సర్వ(త్ర వ్యాప్తిలోనున్న 'నారాయణతే నమో నమో' అను 
సంకీర్తన మనకీనిడురేకులలోనే దొరకినది * రాగముమాత్రము మారినది రేకులో 
దీనిది పాడిరాగము వ్యవహారములో ఇప్పుడిది మధ్యమావతి ఇదిగాక ఇందలి వ్రాంత 
అంత వ్యుత్సన్నముగాకున్నను సా రే లలోని యెన్నోపార సందేహములిందు తీరినవి 


x 
దీనినే కడపటి చరణమున పురందర విరలతే నమో నమో అని మార్చి పురందర దాసరాయల 
పదముగా కర్ణాటకులు కొందటు వాడుచున్నారు | 


అధ్యాత్మ సంకీర్తనలు 


మరియు అహోబల నరసింహస్వామి దేవళమున లభించిన పెద్ద రేకులు 35 ఇవి 
27 అంగుళముల పొడవును 16 అంగుళముల వెడల్పును గలవి ఇవి ఐదైదురేకులు 
గుదిగా ఒకలావైన కడియములో చేర్చి యుంచంబడినవి పె రే అని వీని గుర్తు సా 
రే లలోని సంకీర్తనలే ఇందును పునరుక్తములు అందలి వ్రాత తప్పులెన్నో ఇందు 
సవరింపంబడినవి అక్షరములజాతి యదే కనుక సా-రే, పె-రేల వ్రాత ఒక్కవ్యక్తీ 
చేతిమోందుగానో లేక ఒక లేఖన సంప్రదాయమునకు చేరిన గురుశిష్యులచేతనో 
నడిచినదని యూహింప వచ్చును ఈ రెండు విధముల రేకులను ప్రత్యేకముగా 
తయారుచేయించి రెండుమార్గు పాటలను చెక్కించు వ్యయ(ప్రయాసములివియని 
యూహించుట కష్టము దీని యుద్దేశముగూడ దురూహమే ఈ సె-రే లు 
ఎన్నియుండినవో తెలియదు మనకు దొరికినవి 35 మాత్రమే అందు అన్నమాచార్యుల, 
తిరుమలాచార్యుల అధ్యాత్మ శృంగారసంకీర్తనలు వేరుపరచి యియ్యంబడినవి పె-రే 
లు సా-రే లకు అనువాదములే కనుక పారభేదములు (ప్రాయశ ఇందు లభింపవు 


ఇదిగాక తంజావూరి సరస్వతీమహలు భండారమునందలి P 465 సంఖ్యగల 
తాటాకుల(ప్రతి ' శ్రీ వేంకటేశ్వర విన్నపాలు” అనుదానికి ప్రతివ్రాయించి తెప్పించంబడినది 
అందు 90 సంకీర్తనలు వేంకటేశాంకితములు కలవు కాని యిందులో అన్నమాచార్యులవేవో 
ఇతరులవేవో తెలసంబడలేదు రేకులలో'ని అన్నమాచార్యుల కృతులు కొన్ని ఇందుగలవు 
పార వివేకమునకు ఇదియు కొంత తోడుపడినది 


వీనికి తోడు తిరుపతివాసులైన శ్రీ తాళ్ళపాక వేంకటశేషాచార్యులయింటి (వ్రాంత 
(ప్రతి యొకటి వారి దయతో లభించినది (5 V ౦ 6609 ఇందు శృంగారాధ్యాత్మరచనలు 
275 కలవు కాని ఇందును కర్తలపేర్లు తెలియవు మరియు తరువాతి పదకవుల 
రచనలును ఇందు కలిసినట్టున్నది కొన్ని పాదముల సవరణల కిదియు నుపకరించి నది 


వీని నన్నిటిని పరస్పరము సంప్రతించుపనిక్షై కొంతకాలము పట్టినది ఇది గాక 
1936లో తిరుమల-తిరుపతి దేవస్థానము వారు (ప్రచురించిన The wంrks5 ౦ 
Thaliapaka poets, Vol ॥ అను దానిలోని అన్నమాచార్యుల అధ్యాత్మసం కీర్తనల 
ము(ద్రణము చాల అసడ్డగా జరిగినది పైని రేకులను వ్రాంతప్రతులను పరిశీలింళి 
సరియైన పారములతో వానిని మరల ప్రచురించుట అత్యావశ్యకమనిపించినది అట్టుచేః 
సవరించిన 173 అన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనలు ఈ సంపుటమున 3-వ భాగముగ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ప్రకటింపంబడినవి ఇట్లు చేయుటకు ఈ (ప్రాచ్యపరిశోధనాలయాధ్యక్షులు శ్రీ పరవస్తు 
రామానుజస్వామి ఎం ఏ గారు దయతో నా కనుమతినిచ్చిరి వారికి నా ధన్యవాదములు 


ఈ కారణముచేత ఈ సంపుటము కొంత విలంబముతో వెలువడవలసి వచ్చినది 
ఈ కార్యములో మొదటి కొన్ని దినములు మాత్రము శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యుల 
తోడు నాకు లభించినది దానికై వారికి నేను కృతజ్ఞత ఇందు తెల్పుకొనుచున్నాను 
తరువాత ఏకాంగిగానే నేనీపని నిర్వహింపవలసితిని ఇదిగూడ విలంబహేతువైనది 


12-వ సంపుటమునుండి అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు ప్రకటింపబడును 
ఆ సంపుటము గూడ ఇంతలో ముద్రణకెక్కుస్టితిలో నున్నది స్వరపరచిన 
'తాళ్ళపాకపాటలు' రెండవసంపుటమును త్వరలో (ప్రకటింప(బడుటకు సిద్దమయినది 


శ్రీ తిరుమల-తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగారగు శ్రీ, చెలికాని 
అన్నారావు బిఏ గారు ఈ సంకీర్తనల (ప్రకటనకై, వ్యాప్తికై చూపుచున్న అపారమైన 
యుత్సాహమునకు తగినంత త్వరగా పని జరుపు శక్తి శ్రీనివాసుడు నా కను గ్రహించినచో 
కొంతయైనను వారి దయాబుణమును తీర్చుకోవలెననుటయే నా యాశంస 


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 
పరిశోధనాలయము, తిరుపతి సంగీతవాజ్మయ పరిశోధకు(డు 
30-3-55 


అధ్యాత్మ సంకీర్తనలు 
శ్రీ 
ఎరిక్‌ 


ఈ పదవ సంపుటమున శ్రీఅన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనల టేకులలో 301 
వది మొదలు 350 వ దాని వణుకును గల సంకీర్తనలు అను[క్రమముగా ప్రకటింపంబడినవి 
ఎప్పటినలెనే శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యుల కైంకర్యమిందు చాలా కలదు 


ఈ సంపుటమునంగూడ అన్నమాచార్యుల రచన కా౭జాలని “హరియవతారమె 
అత(డిత(డు' అను పాట (192 వ సంకీర్తన) ఎట్లో రేకులో చొచ్చుకొని యుండి 
'ప్రకటింపంబడినది ఉన్నాడు వైకుంరము' అను మాట యొక్కటే చాలును 
దీనియన్యకర్షకత్వమును తెలుపుటకు 


'ఓవో రాకాసులాలి (295) అను పదము 2వ సంపుటములోని 146వ సంకీర్తనమే కొన్ని 
చిల్లరపారభేదములు మాత్రమందు. గలవు కాని ముఖ్యమైన భేదము రెంటిరాగమునకు 
సంబంధించినది ఇందలిది 'శోకవరాళి'లో, అందలిది 'గౌళోలో నున్నది “ఈ 
రాగభేదము ఆకాలమందే యెట్లు, ఏల యేర్పడెనో దురూహము అన్నమాచార్యులే ఈ 
సంకీర్తనను వేణువేణుకాలములందు వేణురాగములందు పాడెనో, లేక తరువాతి 
అనుయాయులు వ్యుతృత్తికొలంది రుచికొలంది రాగము మార్చిరో, చెప్పంజూలము కొని 
సంగీతకళయందిట్టి మార్పులు సహజములు, దుర్నిరోధములు గూడ 


శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యవిద్యా రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
పరిశోధనాలయము, తిరుపతి 
18-10-52 





* ఇట్టే అన్నమాచార్య సంకీర్తనల రెండవ సంపుటమున 'బౌళి' రాగముననున్న 'వెన్నలు 
తాంగిలినాంటి అను (౨౬ వ) సంకీర్తనమే 6 వ సంపుటమున చితుమార్పులతో 'పాడి” 
రాగమున నున్నది 


శుభమస్తు 
శ్రీతాళ్లపాక 


అన్నమాచార్యుల అధ్యాత శ్ర సంకీర్తనలు 


స్వస్తి శ్రీ జయీభ్యుదయ శాలివాహనశక వరుషంబులు ౧౩౪౬ 
అగు నే(టి (క్రోధి సంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించిన 
పదారుయేండ్లకు తిరువేంగళనాధుండు (ప్రత్యక్షమైతేను అది మొదలుగాను 
శాలివాహనశక వరుషంబులు ౧౪౨౪ అగు నేటి దుందుభి సంవత్సర 
ఫాల్గుణ బ ౧౨ నిరుధానకు (నిరోధానకు ? తిరోధానానకు) తిరువేంగళనాధుని 
మో(దను అంకితముగాను తాళ్లపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన 
అధ్యాత్మ సంకీర్తనలు 
301- రేకు రామ క్రియ 


ఎక్కడికంసుండు యింక నెక్కడిభూభారము 
చిక్కువాప జనియించె శ్రీకృష్ణుండు ॥పల్లవి॥ 


అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు 

అదన శ్రీకృష్ణు. డందె నవతారము 

గదయు శంఖచక్రాలుగలనాలుగుచేతుల 

నెదిరించియున్నా(డు ఇదివో బాలుడు ఎక్క! 


వసుదేవుండల్ల వాడే వరుస దేవకి యదే 
కొసరేబ్రహ్మాదులకొండాట మదే 

పొసంగ6 బొత్తులమో(ద( బురు(టింటిలోపల 

శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు ॥ఎక్క॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 
పరంజ్యోతిరూప మిదె పాండవుల (బ్రదికించె 
అరిది కౌరవులసంహారమూ నిదె 
హరికర్ష్యము లీరో జయంతి పండుగ సేయరో 


కెరలి శ్రీవేంకటా(ద్రికృష్ణుం డితండు ఎక్క! 1 
దేసాళం 

నాకు నాకే సిగ్గయ్యోని నన్ను జూచుకొంటేను 

ఫకొసివే మన్నించ. జెయ్యెగ్గేంగాని ॥పల్లవి॥ 


సేయరానిపెాపములు సేసివచ్చి యేనోర 

నాయెడ నిన్ను వరములడిగేను 

కాయముతో నింద్రియకింకరుండనై యేమని 

చేయార నీబంటనని చెప్పుకొనేను ॥నాకు॥ 


వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి 

యేగతిం గొసరి నీపై *నేంట వేసేము 

ఆగడపు బంగారుకాతుమనేన (య7మ్ముకొని 

భోగపుమోక్షము నెట్టు వాందించు మనేము ॥నాకు॥ 


కలుపుట్టుగుబదుకు కాంతలకు వెచ్చపెట్టి 

వలసి నేండెట్టు నీవార మయ్యేము 

నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి 

బలిమిసేసి నీ కెట్టు భారము వేసేము ॥నాకు॥ 2 


శంకరాభరణం 


అచ్చుతుశరణమే అన్నిటికిని గురి 
హెచ్చుకుందు మరి యెంచంగనేది ॥పల్లవి॥ 





౨ ఏంట= (ప్రకరణమునుబట్టి) నెపము నిందగా తోచుచున్నది 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
యోనిజనకమగు యొడ లిది 
యే నెల వైనా నేంటి కులము 
తానును మలమూ(త్రపు( జెలమ 
నానాచారము నడచీనా ॥అచ్చు॥ 
పాపపుణ్యముల బదుకిది 
యేపొద్దు మోక్షం బెటువలె దొరకు 
దీపనబాధల దినములివి 
చూపట్టి వెదకయ సుఖ మిండేడి ॥అచ్చు॥ 


మరిగినతెరువల మనసుయిదిె 

సరవినెన్న విజ్ఞానంబేది 

యిరవుగ శ్రీవేంకటేశ్వరుండే 

వెరవని కంటే వెలితింక నేది ॥అచ్చు॥ 3 


బౌళి 


నిజమో కల్లో నిమిషములోననె 
భజించువారలభాగ్యముకొలంది ॥పల్లవి॥ 


వొక(డు కనుదెరచి వున్నది జగమను 

వొకండు కన్నుమూశొగి లేదనును 

సకలము నిట్టనె సర్వేశ్వరుండును 

వెకలినరులు భావించినకొలం౭ది 1నిజః॥ 


కడుపు నిండొకండు లోకము దనిసె ననును 

కడుపు వెలితైనం గడమను నొక్కండు 

తడవిన నిట్లనే దైవమిందరికి 

వెడగునరులు భావించినకొలంది iden 


అధ్యాత్మ సంకీర్తనలు 
ముదిసి యొకండనును మోక్షము చేర్వని 
తుదరొబుట్టొక(డది దూరమనును 


యెదుటనే గ్రీవేంకటేశ్వరు డిట్లనే 
వెదకి నరులుభావించినకొలంది nen 4 


వసంతవరాభి 


ఏమందు మిందుకు నెతీ(గినదే తొల్లి 
శ్రీ మాధవు(డ నీవు సేసినదే తొల్లి ॥పల్లవి॥ 


వొక మానం జే(దూ వొక మాన దీపూ 

కకిపికలై రెండూ గలవే తొల్లి 

వొకనికజ్ఞానము వొకనికి జ్ఞానము 

సకలాన( గలుగుట సహజమే తొల్లి ॥ఏమం॥ 
పగలు వెలుంగు పైపై రాత్రి చీ(కటి 

నిగిడి లోకములను నిజమే తొల్లి 

మొగి సురలకు మేలు ముంచి దైత్యులకుC గీడు 

తగిలి నొసలి(వ్రాంత తప్పదిది తొల్లి ॥ఏమం॥ 


వెన్నెలలు చంద్రునందు వెడ యెండ సూర్యునందు 

కన్నుల లోకమువారు గన్నదే తాల్లి 

యెన్నం శ్రీవేంకటేశ యేలినవాండవు నీవు 

వున్నవారు నీకింద నున్నవారు తొల్లి 1ఏమం॥ 5 


అలిత 


ఆతం డితండా వెన్న లంతట దొంగిలినాండు 
యేతులకు మద్దులు రెండిల. దోసినాండు ॥పల్లవి॥ 





"బుట్టి + ఒకడు "'యండ రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
యీతండా దేవకిగన్నయిం[ద్రనీలమాణికము 
= పూతకిచన్ను దాగి పొదలినాండు 


యీత.డా వసుదేవునియింటిలో నిధానము 
చేతనే కంసుని. బుట్టచెండుసేసినాండు 1ఆత౮। 


మేటియైనగొంతిదేవిమేనల్లు( డీతండా 

కోటికిం బడెగెగాను కొండ యెత్తెను 

పాటించి పెంచేయశోదపాలి భాగ్య మోతండా 

వాటమై గొల్లెతలను వలపించినాండు త 


ముగురువేలుపులకు మూలభూతి యీతండా 

జిగి నావులం బేయల౦ జేరి కాచెను 

మిగుల శ్రీవేంకటాదద్రిమోందిదైవ మితండా 

తగి రామకృష్ణావతార మందె నిప్పుడు iBత 6 


302- రేకు శుద్ధవసంతం 


పనిగొనువారలభాగ్య మిది 
వఎనకముందరికి వివేక మొకటే ॥పల్లవి॥ 


బలు పుణ్యములకు( బాపములకు గురి 

కలియుగ మొకటే కలది 

చెలగి సేయుటకు సేయించుటకును 

తలయపూ నొకటే తనలో గలది ॥పని॥ 


మోదపు భోగము మోక్షమునకు గురి 


యీదేహ మొకటే యెత్తినది 
గోదిలి కడు. గుంగుటకు నెక్కుటకు 


యీదెస*ె విజ్ఞానమిదియే కలది 1పని॥ 





౧ 


బూతకి రేకు * 'విజ్ఞానమే కలది' పూము పా 


అధ్యాత్మ సంక్షీర్తనలు 
ఆర్మిలిదుఃఖము నతిసుఖములకు గురి 
కర్మం బొకటే కలది 
కూర్మి శ్రీవేంకటగురుదైవము. గను- 
ధర్మమున కతనిదాస్యమే కలది 1॥పని॥। 7 


ముంగళకొశిక 


ఇందరు నీకొక్కసరి యెక్కువ తక్కువ లేదు 
చెంది నీసుద్దులు యేమిచి(త్రమో కాని ॥పల్లవి॥ 


నీనామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని 

నీ.నొమము వినక నెరవేరి నొకడు 

పూని నిన్ను నుతియించి భోగియాయ నొకడు 

మోనమున నిన్ను దిట్టి మోక్షమందె నొకడు ॥ఇ్షంద॥ 


మతిలో నిన్ను దలంచి మహిమందె నొకయోగి 

తతి నిన్ను దలంచకే తగిలె నిన్నాకండు 

అతిభక్తిం బని సేసి అధికుండాయ నొకండు 

సతతము. బనిగొని సఖుడాయ నొకండు ॥ఇంద॥ 


కాంగిటి సుఖములిచ్చి కలసిరి గొందరు 

ఆగి నిన్ను వెంటందిప్పి ఆవులు మేలండెను 

దాగక శ్రీవేంకటేశ దగ్గరైన దవ్వయిన 

మాంగి నిన్ను దలపోసేమనసే గుజుతు ॥ఇ్షంద॥ 8 


ముఖారి 


గరిమతో వెరపేల కమలాక్షు దాసులకు 
పరమపద మొక్కటే ఫలమింతే కాక ॥పల్లవి॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు 
దాంప నవి నిమిషమాత్రములేకాక 
లోపలేడ వెలియాడ లోకులకింతేకాక 
మోపినదంతా యేకముఖమేకాక ion 


రాతిరేది పగలేది రమించు సాత్వికులకు 

యీతల నింతా వెలుంగింతేకాక 

ఘాతలం గర్మాకర్మగతులు యీసంది వింతే 

పోతరించి యెక్కనెక్కం బొడవేకాక Mater 


చింతలేల సిలుగేల శ్రీవేంకటేశ్వరుని 

వంతుల నమ్మినయట్టి వైష్ణవులకు 

జంతువుల పురు(డులు జడులకింతేకాక 

వింతవింతసుద్దులేల విభవమేకాక గరి! 9 


గుండక్రియ 


అనాది జీవు. డన్నియు. గన్నవే 
వినోదమిందలి విరతే వలయు ॥పల్లని॥ 


వెలిం దోంచిన యీ విశ్చంబెల్లా 

కలసిన మనోగతములివి 

పలు విషయేం(ద్రియభావములెల్లా 

వెలయ? దా ననుభవించినవే ॥అనా॥ 


సహజపు వర్ణాశ్రమము లివెల్లా 
యిహమున( దా ధరియించినవే 
బహువేదశాస్త్రపరన లివెలా 
లా 
వహి కెక్కంగ6దా వచియించినవే 11అనా॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 
ఏినదినసంసారతిమిరంబెల్లా 
ఘనముగం6 దను మున్ను గప్పినవే (దే?) 
అనయము శ్రీవేంకటాధిపు( డాత్మకు 
ననిచి తొల్లి కల నాయకుడే 1అనా॥ 10 


సామంతం 


ఇతర మేదియు లేదు యెజంగ మింతేకాని 
రతికెక్కేపనులెల్లా రామచందద్రుండే పో 1పలవి॥ 
౧ ౧ 


ధనమై చేరేవాండు దైవమై కాచేవాండు 

మనసులోం దలంచేటిమాధవుండే 

మునుకొన్న([గ్రామములై ముందరనుండేవాండు 
కొననాలుకమోందటిగోవిందుడే పో ॥ఇ్షత॥ 
తల్లియై పెంచేవాండు తండ్రిలై పుట్టించేవాండు 

వెల్లవిరిం దాం గొలిచి విష్ణుమూరితి 

ఇల్లాలై సుఖమిచ్చి యెంచం బుత్రులైనవాండు 

చెల్లుబడి. దా మొక్కేటిచేతిపై శ్రీహరియే ॥ఇత॥ 
దేహమై వుండేటివాండు దినభోగమైనవాండు 

యీహల శ్రీవేంకటేశు. డితండొక్కండే 

మోహాచారమైనవా(డు మోక్షమై నిలిచేవాండు 

సాహసించి నమ్మంగలసర్వేశు( డితడే 1ఇత॥ 11 


భవుళి 


విడిచితి మనరాదు అవి మరి విడువమనంగరాదు 
అడరిన శ్రీహరి అనుమతికొలందే ॥పల్లవి॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంచిన బెరుగును పెను యింద్రియములు 

కొంచము సేసిన గుందును 

పంచిన దిందును పాపము బుణ్యము 

యెంచంగ నీశ్చరుం డిచ్చినకొలందే విడి! 


తెలిసినం దేటగు తిరమగుమనసిది 

కలంచిన లోలో గలంగును 

తొలచిన దిందునె దుఃఖము సుఖమును 

యిల నంతర్యామిచ్చినకొలందే విడి! 


చేసినం జెలంగును చేతల కర్మము 

పాసినం బాయును బంధముతో 

ఆసల శ్రీవేంకటాధీశు. డిందుకు 

యీసరి6 గర్తతండిచ్చినకొలందే ॥విడి॥ 12 


303 - రేకు శంకరాభరణం 


అత. డేమిసేసినా మాకదే గురి 
మతిలో నాత(డుండగా మాయలు మా కే.టికి ॥పల్లవి॥ 


ఆసలకెల్లా గురి హరి యొక్కండేకాని 

వేసరక కన్నవారి వేండనోపను(ము?) 

చేసేటిసేంతకు గురి శ్రీవిభుడేకాని 

వాసి దప్పి హీనులసేవలు సేయ నోపము ॥అత(డేమి॥ 


ముచ్చటకెల్లా గురి మురహరుడేకాని 

చెచ్చెర నెవ్వరికైనాం జెప్పనోపము 

నిచ్చలు మాబ్రదుకెల్టా నీలవర్గునికేకాని 

రచ్చల దుష్టులతోడిరాపులకు నోప్రము ॥అతండేమిః। 


10 


అధ్యాత్మ సంకీర్తనలు 
పరమునిహమునకు పరమాత్ముడే గురి 
పరులకధీనమైనబాంతి యేంటికి 
సిరులకెల్లా గురి శ్రీవేంకటేశు(డేకాని 
అరపిరికితనపుటలమట లేదు 


దేశాక్షి 


ఎన్నండు. జెడనియీవు లిచ్చీని మాథధవకడు 
పన్నినయాస లితనిపైపై నిలుపవో 
కొననాలుకా హరిగుణములే నుడుగవో 
మనసా అతని దివ్యమహిమెంచవో 

తనువా శ్రీపతితీర్ణదాహమే కోరవో 
యెనలేనిఅడియాన లేంటికి నీ కికను 


వీనులాలా యేపొద్దు విష్ణుకధలే వినరో 
ఆనినచేతు లితనికంది మొక్కరో 

కానుక చూపులాల కమలాక్షు జూడరో 
యీనేటి పాపాలబారి నేల పడేవి(రి౧)కను 
నలి బాదాలాల హరినగరికే నడవరో 
కలభక్తి యాతనిపై ఘటియించవో 

చలమా శ్రీవేంకటేశుసంగతినే వుండవో 
యెలయింపుంగోరికల కేల పారే విను 


సామంతం 


కొసరి కొసరి యిక గోరలనేయటికి 
అసురవైరి శరణనుటే చాలు 


1అతయండేమి॥ 


ఎన్ను 


ఎన్న 


ఎన్నండు॥ 


1l 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సంతతభోగము జననబంధములు 

జంతురాసులకు సహజము 

వంతురక్షకత్వము కరుణ భువి 

నంతర్యామికి నది సహజము కొస 


కలకాలంబును గామము( (గోధము 

చలమును (బాణుల సహజము 

సులభత్వంబును సొరిది వదాన్యత 

అల లక్ష్మీపతికది సహజము ॥కొస॥ 


వుడుగనికర్మము లొడలోముటలును 

జడులము మాకిది సహజము 

యెడయక శ్రీవేంకటేశ నీకు మము 

నడరి కొచుటే అది సహజము ॥కొస॥ 15 


శుద్దవసంతం 


ఇహపరసాధన మిది యొకటే 
సహజపుమురారిసంకీర్తన నొకటే ॥పల్లవి॥ 


భవసాగరముల( బాపెడిది తేప 

భువి నజ్ఞానముపులివాకట్టిది 

జవళి నాశాపాశములకు( గొడువలి 

నవనీతచోరునామం బొకటే ॥ఇ్షహ॥ 


చింతాతిమిరము. ” జెరిచేటి సూర్యుండు 
అంతట ఎ*దరిద్రహతపు నిధానము 
వింతమరణభయ వినాశమం(త్రము 


మంతుకు హరినామంబిది యొకటే ఇహ! 


౨ * జెరిచెటి' పూముపా * దరిద్ర శబ్దము భావప్రధానము దారిద్రముచేత హత్యమైన దానికి అని 
అర్హము 'హతి' శబ్దమును సామాన్య నపుంసకంగా స్వీకరింపవలెను 


12 


అధ్యాత్మ సంకిర్తనలు 
మించుదు ఖములమృతసంజీవని 
అంచల( బంచేద్రియముల కంకుశము 
యెంచగం శ్రీవేంకటేశుదాసులకు 
బంచిన పాళ్ల ( బరగినదొకటే 


సాళంగనాట 


ఏమని సొగడుదు నిట్టి నీగుణము 
యో మహిమకు. (బతి యితరులు గలరా 


నిండెను జగముల నీ ప్రతాపములు 
చెండిన బాణునిచేతులతో 
కొండలంతలై కుప్పలువడియెను 
వండందరగు రావణుతలలయి (లు?) 


పూడెనుజలధులు పొరి6 గోపించిన 
తోడ (బ్రహ్మాండము తూంటాయ 
చూడం బాతాళము చొచ్చె బలీంద్రుండు 
కూడిన కౌరవకులములు నడరా 


యొత్తితివి జగము లీరేడు నొకపరి 
యిత్తల నభయం బిచ్చితివి 
హత్తిన శ్రీవేంకటాధిప నీకృప 
నిత్తెమాయ నీనిజదాసులకు 


దేసాళం 


నీకు నీవే వలసితే నీవు నన్ను గాచుకొమ్ము 
నాకు వసగానివెల్ల నన్ను బాసీనయ్యా 


గఇ్షహె॥ 


॥ఎమ। 


॥ఐమ। 


గమ; 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పాపమూల మటు తొల్లి పైకొన్నదేహము 
పాపము సేయకుండితే పక్కున నేల మాన. 
కోపమే కూడుగంగుడిచిన యీబుద్ది 

కోపము విడువుమంటే గుణమేల మాను 
అప్తు దీర్చ వచ్చినట్టి ఆయపు సంసారము 
అప్పు దీర్చుకోకుమంటే నది యేమిటికి మాను 
తప్పు వేయవచ్చి నన్ను దగిలె నీ కర్మములు 
తప్పులు వేయక సారె. దా మేల మాను 


పంచమహాపాతకాలే పట్టుకొనేయింద్రియాలు 
పంచమహాపాతకాలే(ల?) బారి. దోయ కేల మాను 
అంచెల శ్రీవేంకటేశ ఆత్మలో నీవుండంగాను 
పొంచి నీ కరుణ నన్ను( బొదుగ కేల మాను 


304 - రేకు లలిత 


భావించువారలపాలిభాగ్య మిత 
డావలనీవల నంతర్యామి 


యీశ్వరేశ్యరుండు యితండు దివిజులకు 
శాశ్ళతమూరితి జగములకు 
విశ్వాత్మకు( డీ వివిధజీవులకు 
ఐశ్వర్యము మౌ యంతర్యామి 

నిత్యు( డిత6 డొకండె నెరి( గాలములకు 
సత్యం బీతండు చదువులకు 

ప్రత్యక్షం బిదె భక్తకోటికిని 

అత్యంతము మౌ యంతర్యామి 


13 


॥నీకు॥ 


॥నీకు॥ 


॥నీకు॥ 18 


1పలవి॥ 
వ్‌. 


1ఖావి౦॥ 


1భావి౦॥ 


14 
అధ్యాత్మ సంకీర్తనలు 
గుణి నిర్గు ణితండు గురుమునిజనులకు 
'ప్రణవము వేదాంతపంక్తులకు 
ప్రణుతి శ్రీవేంకటపతి లోకులకిత( 


డణురేణుపూర్ణ్గు( డంతర్యామి 1ఖావి౦01॥ 


సాళంగనాట 


జగములెల్ల్తా నీడేరె జయ వెట్టి రిందరును 
తగ నేండు కృష్ణావతారమాయ నిదివో ॥పల్లవి॥ 
య 


"అచ్చితు(డు జనించె నద్దమరేతిరికాడ 

ముచ్చిమి రాకాసులు ముట్టుపడిరి 

పచ్చిగాను టోకులాల పండుగ సేయరో నేండు 

అచ్చపు. గృష్టావతారమాయ నిదినో iB 


గోవిందుడు జనియించె గోకులష్టమిదే నేడు 

కావరపు కంసుని గర్ఫమణలా 

"భావించి ప్రజలాల పారణ సేయరో నేడు 

ఆవేళ గృష్టావతారమాయ నిదివో Tat 


అనంతు(డు శ్రీవేంకటా[ద్రీశుడు జనియించె 
ఘనశిశుపాలాదులు *గతమైరి 

తనివంది జనులాల ధర్మాన బతుకరో 

అనుగు గృష్ణావతారమాయ నిదివో జగ! 2( 


నూళవి 


పారిరి దానవులెల్లా పంచబంగాళమైరి 
తూరిరి గొందులెల్లాను తుత్తుమురై విరిగి పల్లవ॥ 


“అచ్యుతుడు” పూముపా ప్రాసభంగము 
'హతులైరి కి వ్యావహారికము 'హతమైరి'కాగా, దాని సాదృశ్యముతో గతమైరి' సిద్దించినట్య 


15 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గరుడధ్వజునిదండు గదలె రాకాసులపై 

అరదము దోలవో చయ్యన దారకా 

ధరయెల్లం గుమ్మెలై పాతాళ మదే కానవచ్చె 

తురగముల( దోలవో దుమ్ములు రేంగను ॥పారి॥ 


దనుజాంతకునిసేన దగ్గరి నడవంజొచ్చె 

చొనిపి రొప్పవో తేరు సుమంతుండా 

గునిసి దిగజములు గొబ్బున మొగ్గతిలెను 

కినిసి పగ్గములు బిగించవో పయిపైన ॥పారి॥ 


శ్రీవేంకటేశు బలము చిమ్మిరేంగి మించంజొచ్చి 
"సేవించలమేల్మంగను సేనాపతీ 

దేవతలు మొక్కి రదే దిక్కులు సాధ్యములాయ 

తావుకు మరలించవో తానకముగాను ॥పారి॥ 21 


అలిత 


ఘను. డాతండే మము. గాచు6(గాక హరి 
అనిశము నే మిం నతనికె శరణు ॥పల్లవి॥ 


యెవ్వనినాభిని యౌ (బ్రహ్మాదులు 

యెవ్వండు రక్షకు( డిన్నిటికి 

యెవ్వనిమూలము యీ సచరాచర- 

మవ్వలనివ్వల నతనికే శరణు 1ఘను6। 


పురుషోత్రము(డని పొగడి రెవ్వరిని 

కరి నెవ్వండు గక్కనం గాచె 

ధర యెవ్వ(డెత్తెదనుజాల( బొరిగొనె 

అరుదుగ మే మిక నతనికె శరణు ఘనుల 





౨ సీవించి+అలమేల్మంగను - ఈ క్యార్థమును హేత్వర్థమున (ప్రయోగించినట్టున్నది 


16 


అధ్యాత్మ సంకీర్తనలు 
శ్రీసతి యెవ్వనిం జేరి వురమునను 
భాసిల్లై నెవ్వడు పరమంబై 
దాసులకొరకై తగు శ్రీవేంకట 
మాస చూపె నిత డతనికె శరణు 


మంగళకొథిక 


కాలి గ నాకపనికి నపుడు నకును 
కూళలలో నెంచి చూడ గురి యవుదును 


పసురమువంటివాండ పాపపుబందెలు దెత్తు 
శిసువువంటివాండ సిగ్గు నెగ్గు నెరంగ 
వసుధలో రాయివంటివాండను దయదలంచ 
యెసంగ న న్నేరీతి నీ వేలితివి దై వమా 


మాంకువంటివాండ నే మతి లేదు, పుచ్చిన- 
పోకవంటివాండ నెప్పుడు కొరగాను 
రోంకలివంటివాండ రోటిలోనిపోట్లకు 
యేశకట న న్నెటువలె నేలితివి దైవమా 


పామువంటివాండ నే పట్టినవారి( గరతు 
గామువంటివాండ లోకమువారి. బీడింతు 
నేమపు శ్రీవేంకటేశ నీవు నన్ను బంటంటా- 
నేమిటికిం గృపతోడ నేలితివి దైవమా 


వరాళి 


దేహముతోడిది లంకె తీరదిది హరిమాయ 
సాహసపుజీవులకు సహజమెప్పుడును 


ఘను 22 


1॥పలవి॥ 
లా 


కాలే 


బాలే! 


బాలే 23 


॥పలవి॥ 
ఈం 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెట్టనం బెక్కిండ్లవిందు నిండుకొన్నయాంకలి 

వొట్టి నిచ్చకల్యాణి కామో(ద్రేకము 

కట్టినవోడదూలము కాయపుసంసారము 

దట్టమైన ప్రాణులకు దనివేడదయ్యా ॥దేహ। 


పొద్దాకబైరూపము పొదలేటి యావయసు 
తిద్దుబడిగుజ్జము హత్తినగుణము 
వొద్రనుండినట్లినీడ వుడివోనియట్లినిద్ర 
యు లు చు 
అద్దుకొని వుండు(గాక అదియేల మానును ॥దేహ॥ 


పచ్చిగరికెకాలము “ప్రపంచములో (బదుకు 

తచ్చి చూచెటి సూత్రము తన జ్ఞానము 

అచ్చపు శ్రీవేంకటేశు. డాత్మలో నిధానము 

యిచ్చ నెరుగుకొంటేనే యిహమే పరము దేహ! 24 


305- రేకు రామ (క్రియ 


భావించరో వేదములు పలికేటి వునికి 
జీవులు (బ్రహ్మానందముడెందేటి వునికి ॥పల్లవి॥ 


నిచ్చలు నిద్దురలకు నెలవైనవునికి 
యిచ్చల! గలలు గన నిరవైనవునికి 
కుచ్చిన నిట్టూర్పులకొన దాశేవునికి 
తచ్చిన మాటలధ్యనిదాశేటివునికి భావం 


మునుకొన్నచూపులకు మొదలైనవునికి 
అనిశము కతలెల్ల నాలకించేవునికి 
వెనుకొన్న చవులెల్లా వెలవెట్టేవునికి 
-+గునిసి మేల్‌కనుటకు గురియైనవునికి ॥భావిం॥ 





9 ప్రపంచముకో (బ్రదుకు రేకు 


18 


అధ్యాత్మ సంకీర్తనలు 
వావిరి నింద్రియపరవశమందేవునికి 
కైవశమై పదియారుకళలుండేవునికి 
చావకుండా నమృతము జాలువారేవునికి 
శ్రీవేంకటేశుపాదాలు చింతించేవునికి 


దేవగాంధారి 


అమరాంగన లదె యాడేరు 
(ప్రమదంబున నదె పాడేరు 


గరుడవాహను(డు కనకరధముపై 
యిరువుగ వీధుల నేంగీని 

సురలును మునులును సాంపుగ మోంకులు 
తెరలిచి తెరలిచి తీసేరు 


యిలధరు(డదివో యింద్రరధముపై 
కెలయుచు దిక్కులు గెలిచీని 

బలు శేషాదులు (బ్రహ్మశివాదులు 
చెలగి సేవలటు సేసేరు 


అలమేల్మంగతొ నటు శ్రీవేంకట 
నిలయు6 డరదమున నెగడీని 
నలుగడ ముక్తులు నారదాదులును 
పొలుపు మిగుల. గడు. బొగడేరు 


దేసాళం 


అడుకులు చక్కిలాలు ఆనవాలు నురుగులు 
వడపప్పు మొదలుగా వాముల కొలందులు 


॥ఖొవి౦1॥ 25 


॥పలవి॥। 
(op) 


లమ 


అమ 


neమ॥ 26 


గపలవి॥ 
రా 


19 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవకి కొడుకుంగన్న దినమిది శ్రీజయంతి 

భావించ మన కన్నులపండుగులాయ 

దేవుని. బూజించితిమి జేదో నైవేద్యాలు 

కైవసమై కృష్ణునికి గంపల కొలందులు ॥అడు॥ 
వసుదేవుం డెత్తెను (శావణబహుళాష్ట్రమిని 

పసగాం దొట్లె నూయి పాడంగలిగె 

సిసువితనికి మొక్కి చేసేము జాగరాలు 

కొసరరో వరములు కోట్టకొలందులు ॥అడు॥॥ 


బలభ(ద్రుతమ్ము( డాయ పతి యలమేల్మంగకు 

నెలమితో మనకెల్ల నేలికాయ 

తలంచి శ్రీవేంకటా[ద్రి. దానే యవతారమందె 

అల సంతోషమందరో అబ్బినకొలందులు 1అడు॥ 27 


ముఖారి 


ఏ బలిమి నమి స్ట వెరపెరలరు దేహులాల 
గాబువలె. బెరిగేరు కాలము మోచుట్టమా ॥పల్లవి॥ 
| 


చెలరేంగి దానములు సేసినట్టిబలిమో 

అలరి కర్మము సేసినట్టిబలిమో 

చలపట్టి తపము లాచరించినబలిమో 

కొలందిలేక సురలంగొలిచినబలిమో 1ఏబ॥ 


ధీరత సుజ్ఞానము దెలిసినబలిమో 
కోరక విరక్తిగెకొన్నబలిమో 
శూరత లోకానకెల్లం జుట్లమైనబలిమో 
౧ ళు 
వూరకే బ్రహ్మకల్పములుండేటట్టిబలిమో ॥ఏబ॥ 


20 


అధ్యాత్మ సంకీర్తనలు 
పరగ శ్రీపతినామపరనముబలిమో 
హరిదాసుల శరణన్నట్టిబలిమో 
సిరుల శ్రీ వేంకటేశు సేవచేసినబలిమో 
గురుభక్తితోడ నెక్కువయైనబలిమో 


నారాయణి 


అనాది జగమున కొభళము 
అనేకాద్భుతం బౌభళము 


హరినివాస మో యౌభళము 
అరిది పరమపద మౌభళము 
అరిదైత్యాంతక  మౌభళము 
హరముఖసేవిత మౌభళము 


అమలరమాకర మౌభళము 
అమితమునిం(ద్రం బౌభళము 
అమరవందితం బౌభళము 
అమరె. బుణ్యముల నౌభళము 


అగరాజంబీ యౌభళము 
అగణితతీర్థం బౌభళము 
తగు శ్రీవేంకటధామవిహారం- 
బగు శుభాంచితం బౌభళము 


మాళవిగాళ 


విచారించుకొనేవారి వివేకాల కొలందులు 
పచారించి వున్నవెల్ల భావనమా(త్రములు 


1ఏబ॥ 28 


పల 
లా 


HOI 


11అనా॥। 


1అనా॥ 26 


1॥పలవి॥ 
య 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జగములన్ని నీశరీరమేకనక 

తగు వైకుంరాలే వుండేతావులెల్లాను 
పొగరు స్వర్గ నరకభూములనేలో కాలెల్ల 
పగటున తమలోనిభావనమా(త్రములు 
అన్ని పదార్దాలు నీయందే పుట్టివచ్చెంగాన 
తిన్నని నీప్రసాదాలే దినభోగాలు 

వన్నెల నిష్టానిష్ట వస్తుభేదము లెల్లాను 
పన్నుకొన్న యటువంటి భావనమా(త్రములు 
అంతరాత్మవు శ్రీవేంకటాధిప నీవేకాన 
చెంతల నీ కైంకర్యాలే చేంతలెల్దాను 
వింతలైన సంసారవిహారములెల్టాను 
బంతినే నానావిధ భావనమా(త్రములు 


306 రేకు బౌళి 


ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు 
యిత్తల నేగివచ్చిని యిందిరానాధుండు 


గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు 

సిరులతో వేదములచేరుల తేరు 

సురలు మునులు. బట్టి సొంపుతోడం దియ్యంగాను 
యిరవుగ నేంగివచ్చీ నిందిరానాధుండు 


జీవకోట్టున్న తేరు శేషుడే రూపైన తేరు 

వేవేలు సింగారముల వెలయు తేరు 

మూవరుస నిత్యులును ముక్తులును గొలువంగా 
యీవల నేంగివచ్చీ నిందిరానాధుండు 


21 


1విచా॥। 


విచా 


॥విచా॥ 30 


ఎత్త! 


22 


అధ్యాత్మ సంకీర్తనలు 
పంచభూతముల తేరు (బ్రహ్మాండమైన తేరు 
మించిన శ్రీవేంకటా(ద్రిమో(దటి తేరు 
కొంచక యలమేల్మంగం గూడి వచ్చీ నదె తేరు 
యొంచరాని మహిమల నిందిరానాథు(డు 


నాట 


కదిరిన్ససింహుండు కంభమున వెడలె 
విదితముగా సేవించరొ మునులు 


ఫాలలోచనము భయదో(గ్రముఖము 
జ్యాలామయ కేసరములును 
కాలరౌద్రసంఘటితదంతములు 
హేలాగతి ధరియించుక నిలిచె 


ముడివడు బొమ్మలు ముంచిన వూర్పులు 
గడగడనదరెటి కటములును 
నిడుదనాలికెయు నిక్కుగర్లములు- 
నడియాలపురూపై తా వెలసె 


సకలాయుధములు సహ(సభుజములు 
వికటనఖంబులు వెస బూని 
వెకలియగుచు శ్రీవేంకటేశ్చరుండె 
ప్రకటపుదుష్టుల భంజించె నిదివా 


దేసాళం 


చదివి బతుకరో సర్వజనులు మీరు 
కదిసి నారాయణాష్టాక్షర మిదియే 


॥ఎత్త॥ 


5దిె॥ 


[కది 


।కది॥ 3 


23 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సాదించి మున్ను శుకుడు చదివినట్టిచదువు 

వేదవ్యాసులు చదివినచదువు 
ఆదికాలపువైప్లవులందరినోటిచదువు 

గాదిలినారాయణాసాక్షర selene నచది॥ 


సతతము మునులెల్ల చదివినట్టిచదువు 

వెతదీర బ్రహ్మ చదివినచదువు 

జతనమై (ప్రహాదు(డు చదివినట్టిచదువు 

గతిగా నారాయణాష్టాక్షర మిదియే 1చది॥ 


చలపట్టి దేవతలు చదివినట్టిచదువు 

వెలయ విప్రులు చదివేటిచదువు 

పలుమారు శ్రీవేంకటపతినామమై భువి 

గలుగు నారాయణాష్టాక్షర మిదియే ॥చది॥ 33 


భైరవి 


శరణ మాతనికే సర్వభావాల 
యిరవై మమ్ము రక్షించ నీశ్వరుండే యెొలుంగు ॥పల్లవి॥ 


వచ్చిన (త్రోవెజంగము వడి బూర్యకాలమందు 

చొచ్చెటి త్రోవెణంగము సోదించి మో(ద 

కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము 

హెచ్చి మా బ్రదుకుందోవ యీశ్యరుడే యెరుగు  ॥శర॥ 


నన్ను నేనే యెణు(గను నానాచందములను 

అన్నిటా నాలోనున్నహరి. గానను 

కన్నుల జూచుచు మంచి కాయములో నున్నవాండ 
యెన్నంగ నాజ్ఞానము యీళ్వరుండే యెరుంగు శర! 


24 
అధ్యాత్మ సంకీర్తనలు 


మొదలు దెలియను ముంచి కొన దెలియను 
చదువుచునున్నవాండ సర్వవేదాలు 
హృదయములోనుండి యిటు నన్ను గావంగ 


యిదివో శ్రీవేంకటా(ద్రియీశ్వరుండే యెజుంగు ॥శర॥ 34 
పాడి 

అప్పండైనహరి యెక్కె నదివో తేరు 

యిప్పుడు తిరువీధుల నేగీ తేరు ॥పల్లవి॥ 


సము(దద్రాలమోంద౦ దోలె సర్వేశ్వరుండు తేరు 

(భ్రమయ జరాసంధుపై 6 బరపె6 దేరు 

తిమురుచు రుక్క్మకుపై 6 దిరుగం దోలె దేరు 

(ప్రమదాన స్పగాలునిపై ౯ దోలెం దేరు ॥అప్పం॥ 
కమ్మి య(క్రూరుండు దేంగా కంసునిపై నెక్కెం దేరు 

బమ్మరపో "దంతవ॥క్తుపై. దోలెం దేరు 


దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాం దోలినతేరు 
దొమ్మి రుక్కిణిపెండ్డికిం దోలినట్టితేరు ॥అప్పు6। 


మోతి * హంసడిచికులమోందం దోలినట్టితేరు 
తూతి సంధిమాటలకు. దోలినతేరు 
ఆటజుడి శ్రీవేంకటేశు. డలమేలుమంగం గూడి 
చూజలుగొన నెక్కెను శోభనపుతేరు ॥అప్ప(॥ 36 
గౌళ 


మొదలివేల్ప మా మొజ యాలించవె 
యెదుట. గావు మము నిదివో దేవా ॥పల్లవి॥ 





” దంతవక్రు రేకు శి 'హంసడిభకుల' కావచ్చు * 'ఆరడి' పూము పా ప్రాసభంగము 


25 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధరపై 6 దపసులతపములు చెరిచెను 

నిరతపుణ్యముల నిఠతుసిసె నదె 

పరకామినులను భంగపెట్టె నదె 

హిరణ్యకశళిపు( డిదివో దేవా మొద 


మునులజడ లవిగో మోయపులకొలందులు 

ఇనచం(ద్రాదుల నెక్కువగెలిచెను 

చనవరియింద్రునిస్వర్లము చేకొనె 

యెనగొని హిరణ్యు. డదినో దేహో మొద 
పలుదిక్సాలుల( బారంగం దోలెను 

బలిమినే “ ప్రహ్లోదు బరభచీని 

యెలమిని శ్రీవేంకటేశ నీవలన 

యిల గళిపుండు చెడె నిదివో దేవా ॥మొద॥ 36 


307 - రేకు సామంతం 


మేలెల్ల నొక్కటే * మించుతీలూ నొకటే 
తాలిమితో ఫలియించు తలథతూ నాకటే ॥పల్లవి॥ 


ఆంకలి గడు హెచ్చితే నన్నము రుచి గోరును 

జోకం బాపము హెచ్చితే సుకృతము గోరును 

సైకొని యవివేకికి( బాపమైనా నుపకారి 

ఆకడ మూర్థునకు6 బుణ్యమైనా బంధకమే ॥మేలె॥ 


యెందు నెండంబడ్డంగాని ఇంపునీడం గోరండు 

కందువ సంసారియైన(గాని మోక్షము గోరండు 

చందపు యోగికి సంసారమైనా నుపకారి 

కందువబద్దున కదే కట్టినట్టి కట్టు ॥మేలె॥ 





౨ 'పంహ్లోదు' రేకు * 'మించుతిలూ' రేకు 


26 
అధ్యాత్మ సంకీర్తనలు 


కలయ జీ.టియైతేంగాని దీప మిడుకోండు 

ఇల నజ్ఞుండైనంగాని యెరుక వెదకండు 

తలంచి శ్రీవేంకటేశుదాసుని కింతా జయమే 

బలిమి జంచలునికి బహళ దు.ఖములే ॥1మేలె॥ 3 


అలిత 


ఇదియే సులభం బిందరికి 
కదియయగ వసమా కరుణనే కాక ॥పల్లవి॥ 


నగధరుండు పన్నగశయను(డు భూ- 

గగనాంతరిక్షగా(త్రుడు 

అగణితు(డితని నరసి తెలియ6గా6 

* దగు నా కనెడిది దాస్యమే కాక 1ఇదె॥ 


కమలజజనకు(డు కామునిజనకు(డు 

కమలాసతిపతి ఘనగుణుండు 

విమలు(డీహరి వెదకి కానంగను 

అమరునా శరణాగతింగాక ॥ఇది॥ 


దేవుండు త్రిగుణాతీతు. డనంతుండు 

వతైవల్యమొసంగుఘనుండు 

శ్రీవేంకటపతి జీవాంతరాత్ముండు 

భావించవసమా భక్తినె కాక ఇది! 38 


ధన్నాసి 
హరి నీవు మాలోన నడు(డణొగు టరదుగాక 
శరణని నీకు నే జయ మందుటరుదా ॥పల్లవి॥ 





= బహళిపూముపా * దగునా కనెడిది దాస్యమే కాక పూ ము పా ఈ విభజనతో అర్థము వ 
మగును 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పాపపుణ్యలంపటమైనది మేను 
కూపపు యోనుల( గుంగేటిది మేను 
దీపనాగ్నిగలదిష్టము యీమేను 
మోపు మోచిన నేము ములిగేది యరుదా 1హరి॥ 
పొలసి పొద్దాకచాయం బొరలేటిమనసు 
కొలందిలేని యాసం గుదురైనమనసు 
వలసి సంసారమేనమురిగినమనసు 
కలనేము, తిమ్మటలు గైకొనేది యరుదా ॥హరి॥ 


పెనచి యిందియములం బేండినభవము 

పనివడి చింతలకే పాలైనభవము 

యెనలేని శ్రీవేంకటేశ నీకే శరణని 

మనెం గాన యిక మోద మంచిదౌటరుదా ॥హరి॥ 39 


గుండక్రియ 


కోటికి. బడగయెత్తి కొంకనేల 
యీటులేని పదమెక్కి యింకనేల చింత ॥పల్లవి॥ 
సుటినది నొసలను పెద పెద తిరుమణి 
ee యి యి 
కట్టినది మొల. జిన్నకౌపీనము 
పట్టినది శ్రీహరిపాదపద్మమూలము 
లు 
యెట్టయినా మాకు మేలే యి(కనేల చింత ॥కోటి॥ 
చిక్కి నా లోనైనది శ్రీవైప్లవభర్మము 
తొక్కినది భవముల తుదిపదము 
యెక్కినది హరిభక్తి యిది పట్టపేనుంగ 
యెక్కువ కెక్కువే కాక యింక నేల చింత ॥కోటి॥ 


26 


అధ్యాత్మ సంకిర్తనలు 
చిత్తములోనిండినది శ్రీపతిరూపము 
హత్తినది వైరాగ్య మాత్మధనము 
యెత్తలంజూచిన మాకు నిదివో శ్రీవేంకటేశు 
డెత్తి మము€ గావంగాను యింక నేల చింత ॥కోటి॥ 


దేవగాంధారి 


ఓహో వొడలుమాని (మా వొడలు ని?) వోపికె గడుమేలు 
యీహల నీవుపకారమేమని నుతింతు ॥పల్లవి॥ 


పుట్టినచోటంటినా అది భూతములనెలవు 

నెట్టన మూసిన మేను నిఖిల హేయమయము 

యిట్టి నా యాతుమలోన హరి యెట్టుంటివి నీవు 

అట్టె నీ చేతలు దలంచి అరుదయ్యో నాకు 1 ఓహో! 


మించుల ” మనసంటిమా అది మిగుల జంచలంబు 

పంచల నా సంపదలు పాపపుణ్యె విధులు 

యెంచంగా యిటువంటి నన్ను యెట్ట ధరియించితి 

నించిన నీ చేతలు విని నివ్వెరగయ్యోని 1ఓహో। 


పాయ మిది యంటిమా పంచేంద్రియముల వశము 

ఆయము నా కంటిమా అది అయిదు భూతముల మొరయగు 
యీయెడ శ్రీవేంకటేశ యీడా యెట్టేలితి నన్ను 

మాయల నీశరణంబిందుకే మనసయ్యో నాకు ఓహో 


శుద్దవపంతం 


విత్తాకటి వెట్టంగా వేరొకటి మొలచునా 
యెత్తి హరి నీవు నను నీడేర్తుగాక పల్లవి 


ళా 
కానక నునా వుడా భుతు నునన ననున వానా నాననా నావ వదాన ననా దాతా బడాబాబుల నాతయయా నయనాల నాలు 
౨ మునపంటమా' రేకు "విధులు పూముషా 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మోహబాంధవములకు మూలంబు తనువు 
వూహాపోహలకు వునికి యీ తనువు 
దాహమున కాంకటికి తగులు యీ తనువు 
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు 
పంచేంద్రియములకు పాదు యీ తనువు 
చంచలపుటాసలకు జంట యీ తనువు 
అంచె దుర్గుణములకు నాకరము తనువు 
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు 


యిహలోకసుఖములకు హేతువీ తనువు 
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు 
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున 
విహరించె దనువు యింక వెజపేల కలుగు 


308 - రేకు లలిత 


కీనాధికము లింక నేడ నున్నవో కాని 
ఆనిన దాస్యము పొత్తు అందరికి నొకటే 


నానావర్లములవారు నరహరి. దలటేటి- 
ఆనామమం(త్రజప మది యొకటే 

పూని యాతని గొలిచి భువి నేజాతైనాను 
మోనమునంబొందేటిమోక్షమూ నొకటే 


వెనకకు ముందరికి విష్ణుకింకరులకెల్ల 
పనివడి కైకొనేటి భక్తియొక్కటే 

వునికి నాబెవుండు. నొకడే అంతర్యామి 
మనెడివైష్ణవకులమతమెల్టా నొకటే 


29 


॥విత్తా॥। 


॥విత్తా॥ 


॥విత్తా॥ 42 


1పలవి॥ 
(oe) 


॥హీనా॥ 


॥హీనా॥ 


30 


అధ్యాత్మ సంకిర్తనలు 
భేదాభేదము లేదు పెక్కు మరంగులు లేవు 
ఆదినంత్యములను ముక్తాత్మ లొక్కటే 
శ్రీదేవుం డై నట్టి శ్రీవేంకటేశ్వరుని- 
యాదరానం బొందుశరణాగతియు నొకటే 


గౌళ 


హరి నీవాండనే కానా ఆదికాలమున నేను 
గరిమ నీ మాయలోనే కలగంటింలగాక 


యీమేనే కాదా హేయమెల్లా మోచినది 
ఆమోందం బుణ్యతీర్హము లాడీ(గాక 
కామించి యీరెంటిసంగాతంబు నేం జేసి 
గామిడినై యెందువాండాం గానైతింగాక 


చిత్త మిదేకాదా చింతించెం బాపాలు దొల్లి 
పొత్తుల పుణ్యాలు దలపోసీంగాక 

రిత్తకు రిత్తయి యీరెంటి నడుమను జిక్కి 
కత్తరపురొంపిలోనికంబ మైతింగాక 


యీ నాలుకే కాదా యిందరిని. బొగడేది 
తానకపువేదములు తడవీ(గాక 

వూనిన శ్రీవేంకటేశ వాంటి నీకు శరణని 
తోనే యా రెండు. గడచి తుద కెక్కేంగాక 


వరాళి 


యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను 
యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే 


1ప్‌ం 


mn 
౧౧ 


3] 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పరికించ జీవులకు [ప్రాణమవైన నీకు 

నిరతి (బ్రాణప్రతిష్ట నేము సేసేమా 

మరిగి మా పూజలంది మమ్ముంగాచెడికొరకు 

హరి నీమూర్తి (ప్రాణ మావహించవే ॥యజ్ఞ॥ 


జగతికి నీపాదజలమే సంప్రోక్షణ 

జిగి నీకు సంప్రోక్షణ సేయువారమా 

పగటున నన్ను నేడు పావనము సేయుటకు 

అగు పుణ్యతీర్ణముల అభిషేకమందవే యజ్ఞ! 


వేదములు దెచ్చిన శ్రీవేంకటేశ నేము నీకు 
వేదమం[త్రముల పూజావిధి సేసేమా 
యీదెస నీదాసులమయిన మమ్ము! గాచుటకు 


వేదమూర్తివై యిందే విచ్చేసి వుండవే [యజ్ఞః 45 
సౌరాష్ట్రం 


నేము సేసేయందు మారు నీవే చేకొంటివి 

నేమపు నాపూజలెల్టా నీకు నెక్కెనయ్యా ॥పల్లవి॥ 
పాలజలనిధిలోనం బవ్వళించినదియేపో 

వాలిన నీకు జలాధివాసము 

కోలు ముందై (బ్రహ్మయజ్ఞ కుండములాహుతి గొని 

వోలినుండే అది నీకు హోమము ॥నేము॥ 


అడన 'నాపోనారాయణు(డి వయిన నీకు 

అదియపో మం[(త్రకలశాభిషేకము 

మొదల నంతర్యామిమూర్తివయిన నీకు 

పదవిమోర నదియే (ప్రాణప్రతిష్ట ॥నేము॥ 


32 


అధ్యాత్మ సంకీర్తనలు 
అక్కున శ్రీవేంకటాద్రి నలమేలుమంగం గూడి 
వొక్కటై వుండినదే నిత్యోత్సవము 
లెక్కలేని వరములు లీలతో మా కిచ్చితివి 
యిక్కడ నేపొద్దు మాయింట నుండవయ్య 


శ్రీరాగం 


ఎందు గాయురము సేతు నేది నిజ మేది గల్ల 
ముందర నొక్కదినమే మూడు గాలములు 


తనుభోగముల నివే తగ నొక లోకము 
మనసులో తలపోంత మరి యొక్క లోకము 
యెనసిన కలలోని దిది యొక్క లోకము 
మునుపు వెనకలివే మూడు లోకములు 


పంచభూతములచేతిబంధ మొక్కదేహము 
యెంచంగ నూరుపుగాలి యిది యొక్కదేహము 
కొంచక (త్రిగుణములగురి సూక్ష్మదేహము 
ముంచె నిదె వొకటిలో మూండుదేహములు 


జీవునిలోపలివాండు శ్రీవేంకటేశుండు 

తావై వెలినున్నవాండు తా నొక్కండే 
శ్రీవేంకటా(ద్రిమోందం జెలంగినాత. డీతండే 
మూవంకల మము గాచె మొక్కితి మాతనికి 


లలిత 


(బ్రహ్మాదులకు నిదే పరచింత 
(బ్రహ్మం గన్న తం|(డ్రియెన పరమాత్మచింత 


;నేము॥ 


nపలవి॥ 
హ్‌ 


నఎందు(6 


ఎందు 


1అందుం 


1పలవి॥ 
(ap) 


త్రీ తాళ్లపాక అన్నమాచారు ల 


మూండు లోకములకెల్లా మొదలిచింత 
sre గర్మములకు మోందిచింత 
తోడ జనించిననాటి తొల్లిటిచింత 
వోడక మాకు( గలిగె నొక్కటే చింత 


అంగములోవెదకేటి యానందచింత 
నింగివలెం బొడచూపే నిర్మలచింత 
కుంగేటి భోగములకు( గొనచింత 
వుంగిటంగలిగె మాకు నోహో యీచింత 


కిందు మోందు నేకమైన కేవలచింత 
సందు లేక నిజమైన సహజచింత 
కందువ శ్రీవేంకటేశు గన్నచింత 
యిందునే మాకు6 గలిగె నితండే చింత 


309 - రేకు ముఖారి 


ఆదిమూలమే మాకు నంగరక్ష 
శ్రీదేవుండే మాకు జీవరక్ష 


భూమిదేవిపతియెనపురుపోత్తము(డె మాకు 
భూమిపై నేడ నుండినా భూమిరక్ష 
ఆమనిజలధిశాయిఅయిన దేవుడే మాకు 
సామాప్యమందున్న జలరక్ష 

మోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియెన దేవుడే 
ఆయములు దాంకకుండా నగ్నిరక్ష 
వాయుసుతు నేలినట్టి వనజనాభు(డే మాకు 
వాయువందు( గందకుండా వాయురక్ష 


33 


(బ్రహ్మా 


(బ్రహ్మా 


॥(బ్రహ్మా॥ 48 


1పలవి॥ 
cn 


॥ఆది॥ 


1ఆది॥ 


34 


అధ్యాత్మ సంకీర్తనలు 
పాదమాకసమునకు( బారంజాంే విష్ణువే 
గాదిలియై మాకు నాకాశరక్ష 
సాదించి శ్రీవేంకటాద్రి సర్వేశ్యరుండే మాకు 
సాదరము మోరినట్టి సర్వరక్షా 


దేశాక్షి 


ఎంచి సేయుపను లిం లేవు 
కొంచక యాతని. గొలుచుటే కలది 


తప్పదు కర్మము తా నెందున్నా 
చెప్పంగ దీనికి జింతేలా 

అప్పడు తొల్లే అనుమతించె నివి 
తప్పక యాతని దలయటే కలది 


ఆయము నన్నమునందాక లంకె 
వేయిట దీనికి వెతలేలా 

కాయములో హరి గలండంతరాత్మ 
యీయెడ. దను నుతియించుటే కలది 


వెలిని లోన శ్రీవేంకటేశుండే 
తెలియని మతి సందియమేలా 
యిలలో మనముల నేలె నాతడే 
సలిగె మనకతని శరణమే కలది 


"ఆది 


1॥పలవి॥। 
ct 


noచి॥ 


ido 


॥ఎంచి॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 
అన్నివిధములు. దానై యాతుమలో మరి వీడే 
పన్నిన యీ పరమాత్మభావనే మా (బ్రదుకు 


గోపాలకృష్ణునిచూపే కోరిన పనులపాండి 
గోపికావల్లభుకృపే కూర్మివనిత 

శ్రీపతిదయే మాకుంజేరే ధనధాన్యములు 
చేపట్టినబ్రహ్మతం(డ్రిచిత్తమే మాపు(త్రులు 
జలధిశాయికరుణే సర్వరత్నములసామ్ము 

అల పీతాంబరువాత్సల్యమే వస్త్రములు 
మలయు గరుడధ్వజుమన్ననే వాహనములు 
యిల నచ్యుతనామమే యిదే మాకాయుష్యము 


అమృతమధనుమహిమదె మా గాదెల కొలు 
విమతదైత్యారి యావేశమే భయహరము 

అమర శ్రీవేంకటేశునడుగులే మాకు నిండ్లు 
తమితో నాతనిదేవే తల్లియు దం(డ్రియును 


సామంతం 
౨ తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైనపొలము 
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసె. బొలము 
నిండినట్టిమడుగులనీరువంకపొలము 
కొండలుమోంచినపెద్దగొబ్బరపుంబొలము 


అండనే పొలమురాజులుండేటిపొాలము 
చెండివేసి మాకులెల్లా సెలగినపొలము 


౨ ఇందు దశావతార సమన్వయము కలదు 


35 


1పలవి॥ 
టా 


॥అన్ని॥ 


॥అన్ని॥ 


॥అన్ని॥ 51 


(పలవి॥। 
న్ని, 


॥తెమ్మి॥ 


శై అధ్యాత్మ సంకీర్తనలు 


ఆసపడి వరదానమడిగినపొలము 

బాసలతోం గడు నెత్రుపట్టమైనపొలము 

రాసికెక్కేమునులకు రచ్చైనపొలము 

వేసరక నాలోేట వేగిలైన పొలము ॥తిమ్మి॥ 


మంచి గురుకైన రావిమానిచేనిపాలము 

వంచిన గుజ్జము. దోలే వయ్యాళిపాలము 

యెంచంగ శ్రీవేంకటేశు నిరవైనపాలము 

పంచుకొని లోకులెల్లా (బ్రదికేటిపొలము ॥లిమ్మి॥ 52 


గుండ(క్రియ 


నే నేమి సేయుదును నిన్ను బో " వివేకము (?) 
శ్రీనాధుమహిమలు చిమి శ రేచంాను ॥పల్లవి॥ 


జీవుండేమి సేయును, చిత్తము వసముగాక 

యీవల నావల( బరువెత్తంగాను 

చేవల నా చిత్తమేమి సేయు, నందులోననున్న- 
శ్రీవల్లభునిమాయ చిమ్మిరేంచంగాను ॥నేనే॥ 


దేహ మేమిసేయును, దేహములోపలనున్న- 

దాహపుటాసలు వెట్టి దవ్వు(గాను 

యీౌహల నాయాసలును యేమిసేయు, నన్నిటికి 

శ్రీహరి యానాజ్ఞ లిటు చిమి ఇరేచయణాను ॥నేనే॥ 

పుట్టు గేమిసేయును, పురాకృతము వెంట 

గట్టిన బంధములై కలంవలూను 

గుట్టుతో శ్రీవేంకటేశు, గొలువంగా నన్నతండు 

మట్టుమోరం బదవిచ్చి మన్నించంాను ॥నేనే॥ 53 
౯ వివేకము కావచ్చు 


37 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలిత 


సిరిమగండే మొగసిరిరక్ష 

మరుగురు(డే మా మర్మపురక్ష '11పల్లవి॥ 
పులుగ్గు నెక్కినవాండే పులుగుదోషపురక్ష 

బలు బాలు.డైనవాండే బాల[గ్రహరక్ష 

మొలచి పిన్నై మిన్నుముట్టంబెరిగినవాండే 

తొలగ దోసేటి ముట్టుదోషపురక్ష 1సిరి॥ 


౨ బూతకి6 జంపినవాండే బూతకి వాకట్టురక్ష 

పాతాళానం గూర్మమైనపతి గుంతదోషరక్ష 

ఘాతంగరుణాకరు.డై కరుణాెదృష్టివాడే 

మా తరతరము (ద్రష్టమం(త్రపురక్ష 1సిరి॥ 
పాముపైంబండేటివాండే పాములవాకట్టు రక్ష 

'సేమపుసర్వజీవాత్మ జీవరక్ష 

నేమప్యు శ్రీవేంకటాద్రినిలయుడ్రైయున్నవాండే 

యేమిటాను మా పురుంటియింటిరక్ష సిరి; 54 


310 - రేకు మాళవిగాళ 


నానావర్షములనడగొండవలెను 
దానవారి తేరదె తగ తిరువీధుల ॥పల్లవి॥। 


"కదొలోకడలె నదె గరుడధ్వజునితేరు 

అదె మిన్నుమోచిననీలాద్రివలెను 

యెదిరె నెధిరె నదె యిందిరాధిపునితేరు 

కదిసి చుక్కలుమోచే కనకా(దైవలెను ॥నౌనా॥॥ 





' పూతనియే వ్యవహారములో 'పూతకి'గా 'బూతకి'గాకూడ వాకొనబడినది బూ(పూ?)తకి' 
పూముపా * “ద్రిష్టరేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 
తిరిగె తిరిగె నదె దేవదేవునితేరు 
అరుదైన ఘనమందరాద్రివలెను 
పరువులిడీ నదె పట్టపు శ్రీపతితేరు 
విరివి. గై లాసపు వెండికొండవలెను ॥నానా॥ 


దగ్గరె దగ్గరె నదె దైవశిఖామణితేరు 

అగ్గలపు శ్రీవేంకటాదద్రివలెను 

అగ్గమై శ్రీవేంకటేశు. డలమేలుమంగం గూడె 

తగ్గులేని మొత్తపు దొంతరకొండవలెను ॥నానా॥ 55 


శ్రీరాగం 


కాకున్న మాపాటు కడమున్నదా 
ని కృపవంకనే నిలిచితింగాక ॥పల్లవి॥ 


యీ నాలికేకాదా యిందరి నిందించినది 

శ్రీనిధి నిన్ను 6 బొగడి చెలగెంగాక 

నానాపాపములు విన్న నా వీనులే కావా 

దానవారి నీ కధల ధన్యమాయంగాక కాకు 


యీ మేనేకాదా హోయపుటింతులం గూడె 

నీ ముద్రలు ధరియించి నిక్కెంగాక 

యీ మనసేకాదా యిన్నిటిపై 6 బారినది 

కామించి నిన్ను దలంచి కట్టువడెంగాక కాము! 


యీ పుట్టుగేకాదా హీనాధికముల( బొందె 

ఈ దాస్యము చేరి వొప్పెంగాక 

యేపున శ్రీవేంకటేశ యిన్నినేరములు నాకు. 

బాపంగా నే నిన్ను నమ్మ (బ్రదెకితింగాక 1కాకు॥ 56 


39 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 


నేనే పో ఘనుండను నీకంటెను 
దానవారి నీవు నాకు దైవమవుగాన పల్లవి! 


నేరుపున నాకైతే నీ దిక్కు గలదుగాని 

చేరి నీ కావల దిక్కు చెప్పి చూపంగలదా 

ఆరయ నీవైతే నాకు నాధారము గలవు ” గా(ని?) 

* నూ(వూ?)రకే నీ కాధారము వున్నదా యెక్కడను ॥నేనే! 


నిన్ను గొల్ఫ్బిన సలిగె నేండు నాయకు గద్దుగాని 

సన్నుతి నీకు నొకరి సలిగున్నదా 

పెన్నిధి నిన్ను. దలంే పేరు నాకు. గద్దుగాని 

వున్నదా నీకు. దలంచ నొకరి పేరైనను ॥నేనే॥ 


యీవులెల్ల నాకైతే నియ్యంగలవు గాక 

ఆవల నీకీవులియ్య నన్యులున్నారా 

శ్రీవేంకటేశ నాకు జీవాంతరాత్మవు నీవు 

భావించ నంతరాత్మ యప్పటి నీకు నున్నదా ॥నేనే॥ 57 


గుండక్రియ 


కాయము నాదే అట కర్తనునే నట నా- 
చాయకవి రావు నన్నే జరసీంగాని ॥పల్లవి॥ 


తలంచినట్టుండదు తలపు నాదైనాను 

కులికి నన్న పనిగొనీంగాని 

నిలిపినయట్టుండవు నేండు నా మాటలే నాకు 

పొలసి నన్నే కడు బొంకించీంగాని ॥కాయ॥ 





” 2 “ప్రయోగము వ్యావహారికముగా తప్పుకాదు కాని సంగీతనిధులైన కీర్తిశేషులు రాళ్లపల్లివారి 
సవరణలను అట్లనే వుంచితిని 


40 
అధ్యాత్మ సంకీర్తనలు 


కలిమి లేమెరంగదు కాయము నాదైనాను 
కొలందికి నేమైనాం గోరీ(గాని 


యిల నాయంకెకు రావు యిం[ద్రియములు నావైనా 
కలసి నా మర్మములే కాండిపారీంగాని 


పంపు నాకు6 జేయదు భవమిది నాదైనా 
తెంపున కర్మవీధుల. దిప్పీంగాని 

యింపుల శ్రీవేంకటేశ యిది  యరాజికమాయ 
పంపున నీ కిదె మొణు ప్రతిపాలించంగదే 


గుండక్రియ 


అతడు లక్ష్మీకాంతు( డన్నియు నాసంగుంగాక 
యితరుల వే(డుకొంటే నేమి గలదు 


మోదముతో నొకమానిమొదల( బోసిన నీరు 
పాదుకొని కొనకెక్కి ఫలించు6గాక 
ఆదిమూలమగుహరి నాతుమ సేవించక 
యే దైవములంగన్నా నేమి సెలవు 


తల్లి భుజించినవెల్టా తగు గర్భముశిశువు- 
కెల్లగాయగయ బరిణామ మిచ్చుంగాక 
వుల్లములోపలిహరి కొసగనిపూజలెల్లా 
వెల్లిం జింతపంటివలె వృధా వృధా 


వోలి నెంత జారిపడ్డా నూరకే యెవ్వరికైనా 
నేలే యాధారమై నిలుచు(గాక 

తాలిమి శ్రీవేంకటేశుందలంచక తలచినా 
పాలించ నాతండేకాక పరులకు వశమా 


౨ 'సంస్కృతమును గూడ చాల స్థలములలో వ్యావహారికముగ వాడినాడు 


॥కొయ॥ 


॥కాయ॥ 58 


1పలవి॥ 
౧ 


॥అత॥ 


Hఠతే॥ 


॥అత॥। 59 


శీ తాళ్లపాక అన్నమాచార్యుల 41 


బౌళి 


గోనెలె కొత్తలు కోడెలెప్పటివి 
నానినలోహము నయమయ్యీనా ॥పల్లవి॥ 
య 


మున్నిటిజగమే మున్నిటిలోకమె 

యెన్న(గ బుట్టుగులివె వేరు 

నన్ను నెవ్వ రున్నతి బోధించిన 

నిన్న నేటనే నేనెజిలేనా ॥గోనె॥ 


చిత్తము నాంటిదే చింతలు నాంటివే 

యిత్తల భోగములివె వేరు 

౨ సత్తగు శాస్త్రము చాయ చూపినా 

కొత్తగ గ గుణినయ్యేనా ॥గోనె॥ 

జీవాంతరాత్ముండు శ్రీవేంకటేశుండే 

యీవల భావనలివె వేరు 

ధావతి కర్మము తప్పం దీసినా 

దైవము గావక తలంగీనా ॥గోనె॥ 60 
311 - రేకు శుద్దవసంతం 


తాలు దింటా మలిగండ్డాణుడి రాసిగా నేరేము 

తేలుచు శ్రీహరి నీవే దిక్కౌటగాక ॥పల్లవి॥ 
ఆసలేల మాను దన ఆంకలి లో నుండంగాను 

బేసబెల్లి దేహముతో బెరుగు(గాక 

గాసి బంధమేలంమాను.€ గాముండు లో నుండంాను 

వేసట సంసారమై వెన్నడించుంగాక ॥తొలు॥ 


న్‌ 'సత్య' శబ్ద భవము కావచ్చు అర్థమూ అదే 


42 


అధ్యాత్మ సంకీర్తనలు 
ధావతులే6టికి మాను దనుభోగాలుండగాను 
మోవరాని చింతలతో ములుగులాక 
కావరములేల మాను కంతలమేనుండంగాను 
తోవ చేసుకొని వెళ్లుదోయుచుండు(గాక 


వొక్కచిత్తమేలయౌను వూర్పుగాలి విసరగా 
చిక్కి గుణత్రయముచే( జెదరుంగాక 

నిక్కి శ్రీవేంకటపతి నీకు నేనే శరణంటి 
గక్కన నీజీవమును గరుణింతుగాక 


మాళవిగౌళ 


పొందగు“నాత్మాపుత్రనామి'మను- 
చందపువేదమె సరి నిలిపితివి 


పుత్రుండు మరుండట పుత్రుండు (బ్రహ్మట న్‌ 
పు(త్రపొత్రులే భువినెల్లా 

పుత్రకామేష్టిని బొడమితి దశరధ- 

పుత్రుండవై యిది పొగడగ నరులు 


మనుమడు రుద్రుడు మనుమడు వశిష్టు 
మనుమని మనుమలే మహి యెల్లా 
మనుమండవై యదితిమాన్యగర్భమున 
జననమందితివి జగమున కరుదు 


యిదె వీగోత్రంబీచరాచరం- 
బెదుట మెరసె నిదె యిహమెల్లా 
కదిసిటు శ్రీవేంకటగోత్రంబున 
నుదయించి మెరసితో హరి నీవు 


నరాలు! 


గాలు! 61 


1పలవి॥।। 
(ag) 


1పొంద॥। 


॥పొంద॥ 


॥పొంద॥ 62 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శుద్దవసంతం 


ఏమి సేయువాండ నివి విరసమొకటొకటి 
తామసంబొకవంక తత్వమొకవంక 


యితరోపాయరాహిత్యుండు గాయడేని 
అతిశయంబగు మోక్ష మది యబ్బదు 
సతతోద్యోగానుచరితుండు గాండేని 
వితతసంసారసుఖవిధి నడవదు 


వివిధేంద్రియ విషయవిముఖుండు గాయడేని 
యివల వైష్ణవధర్మమిది యబ్బదు 
అవిరళంబగు దేహానుసరణములేక 
భవమా(త్రమున సుకృతఫలమబ్బదు 
పరమానందసంపన్నుండు గాడేని 
చరమవిజ్ఞాననిశ్చలుండు గాడు 
యిరవయిన శ్రీవేంకటేశ యిటువలె నీవు 
కరుణించకున్న దుర్గతులచే (భ్రమసీ 


ముఖారి 


ఇన్నియు6 జదువనేల యింతా వెదకనేల 
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే 


వలెననే దొకమాంట వలదనే దొకమాంట 
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి 
వలెనంటే బంధము వలదంటే మోక్షము 
తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే 


43 


1పలవిె॥ 
వ్యా. 


1 ఏమి॥ 


॥ఏమి॥ 


ఏమి! 63 


1పలవె॥ 
న 


ఇన్ని! 


అధ్యాత్మ సంకీర్తనలు 
పుట్టెడిదొకటే పోయెడిదొకటే 
తిట్టమై యీ రెంటికిని దేహమే గురి 
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము 
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే 
పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే 
సిరుల నీ రెంటికిని జీవుడే గురి 
యిరవై శ్రీవేంకటేశు. డిహపరములకర్త 
శరణాగతులకెల్ల సతమితం డొకండే 


దేసాళం 
తక్కిన చదువులొల్ల తప్ప నొల్లా 
చక్కంగ శ్రీహరి నీశరణే చాలు 
మోపులు మోవంగనొల్ల ములుగంగ నేనాల్ల 
తీపు నంజనొల్ల చేందు దినంగనాొల్ల 
పాపపుణ్యా లవి యొల్ల భవమున. బుట్టనాొల్ల 
శ్రీపతినే నిరతము చింతించుటే చాలు 
వడిగా బరువులొల్ల వగరింపనేనొల్ల 
వెడయగుంజీ(కటి యొల్ల వెలుంగూనొల్ల 


యిడుమల వే(డనొల్ల యెక్కువ భోగములొల్ల 
తడయక హరి నీదాస్యమే చాలు 


అట్టె పధ్యములొల్ల అవుషధము గొననొల్ల 
మట్టులేని మణులొల్ల మైల గానాల్ల 
యిట్టె శ్రీవేంకటేశు నిరవుగ సేవించి 
చుట్టుకొన్న యానందసుఖమే చాలు 


॥ఇన్ని॥ 


॥ఇన్ని॥ 64 


[పలవి॥ 
౧ 


॥తక్కి॥ 


॥తక్కి॥ 


॥తక్కి॥ 65 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
రామ[క్రియ 


ముందే తొలంగవతె మోసపోక సంగమెల్ల 
కందువ బోయిననీళు కట గట్టవచ్చునా 
E93 లు ఠు 


అనలముంబొడగంటే నండనున్నమిడుతలు 

పనిలేకున్నా నందు బడకుండీనా 

పొని(గి చెలులంగంటే పురుషులచూపులెల్లా- 
ననిశము నందుమో6ంద నంటయటారకుండునా 


గాలపుటెజ్జలంగంటే కమ్మి నీటిలో మోలు 
"జాలి నాపసల జిక్కి చావకుండీనా 
ఆలరిబంగారుగంటే నందరిమనసులూను 
పోలిమి నాపసం జిక్కి పుంగుడు గాకుండునా 


చేరి ముత్యపుంజిప్పల చినుకులునినిచితే 
మేరతేటముత్యములై మించకుండీనా 
ధారుణి శ్రీవేంకటేశుదాసులసంగతి నుంటే 
పోరచి నే జీవులైనం బుణ్యులుగాకుందురా 


112 - రేకు దేశాక్షి 


నిరంతరంబును నిమాయే పరం- 
పరములాయ పాపవే నీమాయ 


మును తల్లిగర్భమున ముంచెను నీమాయ 
వెనక జనించినట్టే వెలసె నీమాయ 

అనుగు కౌమారబాల్యయవ్వ నములు నీమాయ 
జనులకు దాంటరానిజలధి నీమాయ 


జాలి = ఆశ 


45 


పలవన 
య 


॥1ముందే। 


॥1ముందే॥ 


॥ముందే॥ 66 


॥nనిర॥ 


46 


అధ్యాత్మ సంకీర్తనలు 
ఆస నీమాయ అంగము నీమాయ 
యీసున6 గామ(క్రోధము లివి నీమాయ 
వాసుల సంసారమున వలంబెట్టీ నీమాయ 
గాసింబడి యింక నెట్టు గడచే నీమాయ 


యొదురెల్ల నీమాయ యిహమెల్ల నీమాయ 
పొదలి స్వర్గనరకభోగము (నీ?) మాయ 
అదన శ్రీవేంకటేశ అంతరాత్మవు న్‌ 
యిదె నీకే శరణంటి ని(కనేలమాయ 


అలిత 


ఏతపములు నేల యేదానములు నేల 
శ్రీతరుణీపతినిత్యసేవే జన్మఫలము 


దేహపుటింద్రియముల దేహమందే యణయటే 
దేహముతోనే తాను దేవుడౌట 

సోహలను వెలి జూచేచూపు లోనుచూచుటే 
ఆహా దేవతల. దనందే తాం గనుట 


వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాంగుటే 
కులికి తపోధనము గూడ పెట్టుట 

తలయు తనందే తగ లయముసేయుటే 
లలి బాపబంధముల లయముసేయుట 


వెనక సంసారమందు విషయవిముక్తుండాటే 
మునుపనే తా జీవన్ముక్తుండౌట 

పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే 
అనువైన దివ్యపదమప్పుడే తా నందుట 


nD 


1నిర॥ 


1ఏత॥ 


ఏత 


॥1ఏత॥ ( 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
గుండక్రియ 


పంతపుటాసలు బండ్ల రాయగా 
దొంతుల యలమట( దొలఠేనా 


మును దీపనాగ్ని మోంచిన దేహిని 
అనిశము6 (గ్రోధాగ్ని నణంచేనా 
మనసిజుకతమున మహి జన్మించితి 
విను మరునాజ్ఞకు వెలి యయ్యేనా 


సటలోభపు సంసారము చొచ్చితి 
ఘటన విడుము డింకం గలిగీనా 
నటించు చపలపునాలుక గల నే 
మటమాయపు చవి మానేనా 


పాపపుణ్యముల భవముల జీవిని 
తోపడ కర్మము దొబ్బేనా 
యేపున శ్రీవేంకటేశ్యరు శరణమే 
'పైపయి భజించి బదికితింగాక 


బౌళి 


తెలియుట యెన్న(డు దేహి తనంతట 
తెలియంగ హరి నీదిక్కే కలది 

రాపుగ రేపేమూ/(త్రప్తురీషంబులు 

ఆపై నాకటియలమటలు 

కైపుగ నింతట6 గామవికారము 

మాపు నిద్దురలమంపులె కలది 


47 


1పలవిః॥ 
| 


rపoంత॥ 


11పంత॥ 


పంత 69 


nపలవి॥ 
(ap) 


॥తెలి॥ 


48 





అధ్యాత్మ సంకీర్తనలు 
కొన్నాళ్లు బాల్యము కొన్నాళ్లు కామార- 
మన్నిట6 గొన్నాళ్లు “యౌవ్వనము 
పన్నిన ముదిమియు+ బైపై( గొన్నాళ్లు 
వున్నతి నంతట నుడుగుట కలది 
జంతువులకు యీ సరవులు నీవే 
పొంతలం గల్పించి పాదిపితివి 


యింతట శ్రీవేంకటేశ్వర నీకృప 
చింతించి కావవే చేకొని నన్ను 


బౌళిరామ క్రియ 


ఇదివో (శుతిమూల మెదుటనే వున్నది 
సదరముగా హరి చాటీ నదివో 

యెనసి పుణ్యముసేసి యే లోకమెక్కిన 
మనికై భూమియందు మగుడం బొడముటే 
పొనిగి “యా (బ్రహ్మభువనా లోకా. 
పునరావృత్తి” యనె( బురుషోత్రముండు 
తటుకున శ్రీహరి తన్నునే కొలిచిన 
పటుగతితో మోక్షపదము సులభమనె 
ఘటన “ మాముపేత్యతు కౌంతేయ” మహిని 
నటనం “బునర్జన్మ న విద్యతే” 

యిన్నిటా శ్రీ వేంకటేశ్వరు సేవె 

పన్నినగతి నిహపరసాధన మదే 

మన్నించి యాతండే “ మన్మనా భవ” యని 
అన్నిటా నందరి కానతిచ్చెంగాన 


9 యౌవనము" కావచ్చు 


1 తెలి॥ 


॥తెలి; 70 


1;పలవి॥। 
య 


॥ఇది॥॥ 


॥ఇది॥ 


॥ఇద॥ 71 


49 
శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
అందులకు నందులకు హరిసేసినలంకే 
కందువసంసారమందే కలదు మోక్షము గాన(క?) _ ॥పల్లవి॥ 


దేహ మోన్నాళ్లు దిరిగె భూమిమో(ద 

దాహపులంపటములతగు లన్నాళ్లు 

వూహించి విసుగవద్దు వొల్లనన్న( బోవవి 

శ్రీహరి నందే తలంచి చెలంగంగవలెంగాన(క?) ॥అందు॥ 


దీపనమోన్నాళ్లు మేన దిరమై మెలంగుచుండు 
తాపపుటాసల మోదితగు లన్నాళ్లు 
సైపై( గోపించరాదు పాయుమన్న బాయ వవి 


యా 


9 
శ్రీపతి నందే తలంచి చెలంగంగవలెగాన(క?) ॥అందు॥ 


యెయక యెన్నాళ్ళు మతి నెనసి పాయకయుండె 
తఅఖమేయిం(ద్రియములతగు లన్నాళ్లే 

వాజలి బంధించవద్దు వున్నతి శ్రీవేంకటేశు- 

మణుగు చొచ్చి మటలుచి మట్టుపడవలెంగాన(క?) ॥అందు॥ 72 


313 - రేకు పొడి 


తొల్లి కలవే ఇవియు తొల్లి తాను గలడే 
కల్ల్ణయును6 గాదు ఇది కడు నిజము గాదు ॥పల్లవి॥ 


కనుదెరచినంతనే కలుగు నీ జగము 

కనుమూసినంతనే కడుశూన్యమౌను 

కనురెప్ప మరంగుననె కలిమియును లేమియును 

తన మనోభావనలం దగిలి తోయని తొల్లి 


గ్య పాటలో పల్లవి కడపట (ప్రతి చరణము కడపట వున్న 'గాన లోని న కారమునకు బదులు క 
కారము సూచించినారు పూర్వ పరిష్కర్తలు గాక అంటే సంభావన 'గాన' హేతువాదికము 


50 


అధ్యాత్మ సంకీర్తనలు 
తలంచినంతనె యెంతదవ్వయిన( గాన్సించు 
తలంపు మరచినమతికి దట్టమౌం దమము 
పొలసి మతిమరంగుననె పుట్టటలు. బోవుటలు 
పలుచంచలవికారభావ మో గుణము 


ముందు దా గలిగితే మూడు లోకములు. గల- 
వెందు6 దా లేకుంటే నేమియును లేదు 

అంది శ్రీవేంకటేశు. డాత్మలోననె వీ 

కందువల నితనిసంకల్ఫ మోపనులు 


శ్రీరాగం 


చదివితిం దొల్లి కొంత చదివే నింకాం గొంత 
యెదిరి నన్నెజంగను యెంతైన నయ్యో 


వారుల దూషింతు.గాని వాకమారైన నా- 
దురితకర్మములను దూషించను 

పరుల నవ్వుదుంగాని పలుయోనికూపముల 
నరకపునామేను నవ్వుకోను 


లోకుల. గోపింతు.గాని లోని కామాదులనేటి- 
కాకరిశతులమోందం గడు. గోపించ 
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుంగాని 
తేకువ నాలోని హరిం దెలుసుకోలేను 


యితరులదుర్లుణము లెంచి యెంచి రోతుంాని 
మతిలో నా యాసలు మానలేను 

గతిగా శ్రీవేంకటేశు. గని (బ్రదికితింాని 

తతి నిన్నాళ్లదాంకా దలపోయ లేను 


1తొలి॥ 
లా 


॥తొల్ల్తి॥ 73 


౧పలవి॥ 
డ్‌ 


చద 


1చదె॥ 


॥చది॥ 74 


51 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌలి 
ఉన్న దిందునే వొక్క విచారము 
కన్నది గానుపు ఘనపుణ్యులకు ॥పల్లవి॥ 
అగపడి పవిత్ర మపవి(త్రంబును 
జగమొక్కటనే జరగెడిని 
పగటున ఇది నా భావవికారమొ 
జగదీశ్యరునిరచననేరుపులో ॥ఉన్న॥ 


అలరినజ్ఞానము నజ్ఞానంబును 

తలం పొక్కటనే తగిలెడిని 

చలమున నిది నా సహజపు గుణమో 

'పెలుచగు శ్రీహరి పెరరేయనలో ॥ఉన్న॥ 
దాహపు నాలో ధర్మ మధర్మము 

దేహ మొక్కటనె తిరిగెడిని 

శ్రీహరి నాయాత్మ చేరిన ఫలమో 

యీహల శ్రీవేంకటేశ్చరు కరుణో ॥ఉన్న॥ 75 


గుజ్జరి 
ఇహమే పరము మరి యింతా నీ మయముగాన 
సహజపుసంసారమే మోక్షము సరుసవిరక్తికి నెడ మేదయ్యా ॥పల్లవి॥ 
నీయందే (బ్రహ్మ మరి నీయందే రుద్రుండు 
నీయందే సచరాచరమును నీయందే యీజగము 
చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక 
యీయెడ నీయర్లములో నితరంబిది యౌంగాదన నెడమేదయ్యా ॥ఇహ॥ 


52 


అధ్యాత్మ సంకీర్తనలు 
నీ చేతలే రాత్రులుంబగళ్లు నీ చేతలే కాలత్రయము 
నీ చేతలే సర్వజంతువులనిశ్చలచైతన్యములు 
చేచేత నే చేసినవెల్టా శ్రీపతి నీయాజ్ఞావిధులే 
యేచాయలంబుణ్యపాపములకును యెంచ6గ (బంచంగ నెడమేదయ్యా ॥ఇహ 


నీ శరణాగతి యొక్కటి గలిగిన నిజము గల్లలకు వెజపేలా 

ఆశల నీవంతర్యామివిగన అందిన దేహమె వైకుంరము 
రాసికినెక్కినశ్రీవేంకటగిరిరమణుండ నీ వుపదేశమిది 

యీశ పరాత్పర తనిసితి మిందే యింక నొకటి గోర నెడ మేదయ్యా 76 


శుద్దవసంతం 
హరి “సర్వపాపేభ్యో అహం త్వా” యనె 
గరిమ నా వాక్యమే ప్రమాణమైనట్టిగతి యొక్కటే నాకు ॥పల్లవి॥ 
యిన్నిజన్మములం బుట్టి యేం జీసినపాపములు-యింక 
నన్నిజన్మములయిట్టి అట్టె పుణ్యములు సేసి అవి పాపుకోయగలనా 
పన్నినదొంతులపై (బడ నొక్క గుదియ పెట్టు 
వున్నతి మోందినయట్టు హరిశరణాగతి యదియొక్కటే నాకు ॥హరి॥ 


యింతగాల మిం(ద్రియముల నిట్టె సాంగినతలయవు - యింక 
నంతగాలము చిత్త మాంగి  యాశణి నే నది దిప్త్పుకోం గలనా 

చెంత బంటెండుపాలలో నొక చల్లబొట్టు చేమిరివెట్టినట్టు 

అంతటికిని శ్రీహరి శరణాగతి యది యొక్కటే నాకు ॥హరి॥ 


పలుశాస్త్రములు చూచి బహుదేవతలం గొలిచి పజచైనయీదేహము 
స్రలుసందేహములను వచ్చినతెరువునను పాపుకో నేం గలనా 

యిల నంధకారపుటింటిలో నొకదీప మెత్తి మెజసినట్టు 

వొలసి శ్రీవేంకటపతిశరణాగతి వొకటే గతి నాకు ॥హరి॥ 77 





' యాయి ఈ పదము పూర్వముద్రణలో జారిపోయినది 


53 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


314 - రేకు లలిత 


నిత్యసుఖానంద మిదె నీ దాస్యము 

సత్యములేనిసుఖాలు చాలు6 జాలు నయ్యా ॥పల్లవి॥ 
కన్ను చూపులసుఖము కడు నీచక్కనిరూపె 

యెన్నంగ వీనులసుఖమిదె నీపేరు 

పన్ని నాలుకసుఖము "* పాదపు నీతులసి 

వున్న సుఖముల తెరు వొడంబడమయ్యా ॥నిత్య॥ 
తనువుతోడిసుఖము తగు నీకైంకర్యము 

మనసులోసుఖము నీ మంచిధ్యానము 

పనివి యూర్పుసుఖము పాదపద్మమువాసన 
యెనయనిపెరసుఖ మేమి సేసేనయ్యా ॥నిత్య॥ 
పుట్టుగు కెల్లసుఖము పాొల్టులేనినీభక్తి 

తొట్టి కాళ్లసుఖము పాతురలాడుట 

జట్టి శ్రీవేంకటేశ మాచనవోలిచెన్ను(డవై 


వొట్టుకొని మమ్మేలితివోహో మేలయ్యా ॥నిత్య॥ 78 
మంగలళకౌశిక 

జీవములు దవ్వువోయ చీమలును బుట్టచొచ్చె 

వేవేలయిన నిది విడువనయ్యా ॥పల్లవి॥ 


చింతలిన్నియు. బాసె చిత్తమింతట రోసె 

యెంత లే దీయాసలు యి(కనేలయ్యా 

అంతలో గురునిగంటి హరికే శరణంటి 

దొంతులభవములాల తొలంగరో ॥జీవ॥ 





* నీ పాదపు తులసి? అనుట సహజము 


54 


0౧ 


అధ్యాత్మ సంకీర్తనలు 
గక్కనం గడుపు నిండె కన్ను దనిసె నిదె 
యెక్కడిపలురుచులు యి(కనేలయ్యా 
చిక్కె విజ్ఞానము నేణె ” జిహ్వ నారాయణుంగూడె 
వుక్కునం బాపములాల వుడుగరో 


జీవుడు పావనమాయ దేవుండే జీవనమాయ 
యీవలి యావని(లి?) కర్మమింక నేలయ్యా 
శ్రీవేంకటేశు భక్తిం జేరి శరణంటి నేను 
భావపుబంభములాల పారరో 


తోడి 


ఇంతే యింతే యింకా నెంత చూచినా 
చింతల. జిగురులెక్కి చేంగదేరినట్టు 


వుల్లములో నెంచనెంచ నుద్యోగములే “పెక్కు 
పొలకట్లు దంచదంచ. బోగులెనటు 
హ్‌ లు నం! లు 
బల్లిదుని హరినాత్మ భావించుటొకటే 
ముల్ల(ల్లు?) ముంటం దీసి సుఖమున నుండినట్లు 


ఆనినసంసారమున నలయికలే పెక్కు 
చానిపి6 జవి వేండితేం జప్పునైనట్టు 

పూని హరి జేతులారా. బూజించుటొకటే 
నూనె గొలిచి కుంచము నుసికిలినట్టు(7) 


వెనకం దలంచకొంటే విజ్ఞానములే పెక్కు 
తినం దిన వేమెల్లాం దీపైనట్టు 
చనవై శ్రీవేంకటేశుశరణనుటొక్కటే 


పనివడి చెజకున( బండువండినటు 
జింహ్వ రేకు * 'పిక్కు రేకు 


॥జీవ॥ 


1జీవ॥ 79 


1॥పలవి॥ 
న్నా, 


ఇంతే! 


ఇంతే! 


॥ఇంతే॥ 80 


55 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నారాయణి 


హరిశరణాగతి యాతుమది 
సరున నిదియపో సతమయ్యొడిది ॥పల్లవి॥ 


దినదినరుచులివి దేహమువి 

చెనకేటికోరిక చిత్తముది 

యెొనసేటికాంతలు యింద్రియంబులవి 

పనివి యాత్మకివి పనిలేదయ్యా 1 హది॥ 


పదరేటికోపము పావ(ప?)ముది 

అదనం గాలములు అనాదివి 

నిదుర తమోగుణనిలయముది 

యెదుట నాత్మకివి యెరవెరవయ్యా ॥హరి॥ 


కాయపు జననము కర్మముది 
మాయలంపటము మమతలది 
యేయెడ శ్రీవేంకటేశు. డితనికృప 


పాయనియాత్మకు( (బ్రమాణమయ్యా 1హరి॥ 81 
దేశాక్షి 

ఎదిరికి మాకును యెక్కుడుతక్కువ లివి 

పదిలపుజ్ఞానముచే. బవిత్రమాయ ॥పల్లవి॥। 


మహి బొడమినవెల్లా మంచివే యందులోం 

దహతహ దేహమే తగనిది 

“యిహములో తృణములుయెండినా యోగ్యములాయ 

బహి నిర్జీవపుమేను పనికిరాదాయ ॥ఎది। 


౨. కుహము రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 
పుడమి జల్లినవెల్ల పురుషార్లపదములే 
కడుపున నిడుకొంటే. గానివి 
గుడికొని యితరపు గోమయమే శుద్ది యాయ 
అడరి మానుషధర్మ మతిహేయమాయ ॥ఎది॥ 


హరిసేవ గురుసేవ నాత్మజ్ఞానమున కెక్కె 
5 పొరలింపుం/గర్మమే పుణ్యమంటెకే(?) 
అరిది శ్రీవేంకటేశుండంతరాత్మకు. డితని 


శరణనుటే సర్వసాధనమాయ ఎది! 82 
దేసాళం 

గుల్ల గుల్లే రాయి రాయే గురి యెంతవేసినాను 

అల్లనాండే అడియాస లవియేల విడుతు ॥పల్లవి॥ 


మహిలోన రోగములు మాన మందు గద్దుగాక 
సహజగుణము మాన్స(జాలుమందు గలదా 
బహుబంధములు నీవే పాపితే నేమోకాని 

అహరహమును నేనే అవియేల విడుతు గుల్ల! 


తనరూపమద్దములో తగం జూడవచ్చుంగాక 

మనసు దా నద్దములో మరి చూడవచ్చునా 

దినచంచలము నివే తీర్చితేనేమో కాని 

అనుంగుసంశయము నేనదియేల విడుతు nog 
నాలుకచే రుచులెల్ల నంజి చూడవచ్చు(గాక 

జాలింబడ్డకన్నులచేం జవి గానవచ్చునా 

యేలి శ్రీవేంకటేశ నీవిట్టే కాతువుగాక 

వేళ జీవుండను నా విధమేల విడుతు గుల్ల! 83 


“పారలింపుంగర్మ మేపుణ్యమంటెరే (మందెరే)” అని కావచ్చునేమో! 





శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


5 - రేకు సామంతం 
పట్టినవ్రతమే పంతము హరితో 
గుట్టున శరణని కొంకంగందగవా 
అవ్వల రోసినయన్నము గుడిచిన 
నెవ్వరు నవ్వరు యి.కనేలా 
రవ్వగ నొల్లక రాజసము విడిచి 
దవ్వులం జేకొనందగవా మనకు 


విడిచినభూతము వెస మరలించిన 
యెడయనియేహిత వి(కనేలా 
యిడుమల( బిలుచుచు నిచ్చిన నొల్లక 
అడుగ బోయితే నమరునె మనకు 


శ్రీవేంకటపతిసేవవారమై 

యీవిధి6 బరులసే వింకనేలా 

వై వస మోతండు కంటి మితనికృప 
యీవల నావల నెదురా మనకు 


సాళంగనాట 


ఎక్కడ నెదురు లేక యీరేడులోకములందు 
వొక్కండేనిలిచెనమ శ వగ్రహనుమంతు(డు 


పెట్టినజంగదండ పిడికిటిమొలచేయి 

అట్టె వలచేయెత్తినయాయి తము 

తొట్టిన పెంజెమటలు తోడనె బుసకొట్టులు 
వుట్టిపడీ. జూడరమ శ] వుగ్రహనుమంతు(డు 


57 


॥పలవి॥। 
ళ్‌. 


గపటి॥ 84 
లు 


11పలవి॥ 
న్‌ 


ఎక్క! 


58 
అధ్యాత్మ సంకీర్తనలు 


నిక్కినకర్షములు నింగిమోంచినబొమ్మలు 

చక్కశిరసుపై. బారంజూచినతోంక 

చుక్కలు మొలపూసలు సూదులవాండిరోమాలు 

వుక్కుమోరె. జూడరమ్మ వుగ్రహనుమంతుండు ఎక్క! 
పుట్టుంగౌపీనము మహాద్భు తయజ్ఞోపవీతము 
గుట్టుచూపనికనకకుండలములు 

పట్టపు శ్రీవేంకటేశుబంటయి (ప్రతాపమెల్ల 

వొట్టీ విజనగరపువుగ్రహనుమంతు(డు ॥ఎక్క॥ 85 


శంకరాభరణం 


పరమవైష్లవులభాగ్యం బిదివో 
నిరతివారలకె నే మొక్కెదను ॥పల్లవి॥ 


తలంచ రొకప్పుడు ధరణి భోగములు 

తలంచ రితరమతదైవముల 

తలంతు రొకటి హరిదాసులదాస్యము 

తలయు మోక్షములతగులమి(మె?) గాన ॥పర॥ 
కోరరు (బ్రహ్మాదిగురుతరపదములు 

కోరరు మేరువుకొనసుఖము 

కోరుదురు తదియ్యకోట్టసంగము 

కోరిక భక్తితోం గూ౭డీగాన పర 


వొల్లరు కర్మము క్‌ లొల్లరు పుణ్యము- 


* లొల్లరహంకార మొకపరియు 
వుల్లము శ్రీవేంకటోత్తము శరణని 
యెల్లందు. దుదిపద మెక్కిరిగాన ॥పర॥ 86 


౯ లొలరు రేకు *ే 'లొలర రేకు 


59 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


ఇందులోన( గలసుఖ మింతే చాలు మాకు 
నిందు వెలియెనసిరు లేమియు నొల్లము ॥పల్లవి॥ 


ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని 

వేదవేద్యు. గమలాక్షు విశ్యపూర్ణుని 

శ్రీదేవు హరి నాశ్రితపారిజాతుని 

ఆదిగొని శరణంటి మన్యము నేమొల్లము ॥ఇందు॥ 
పరమాత్ము( బరిపూర్ణు భవరోగవైద్యుని 

మురహరు గోవిందు ముకుందుని 

హరి( బుండరీకాక్షు ననంతు నభవుని 

పరగ నుతించితిమి పరుల నేమొల్లము 1ఇందు॥ 
అనుపమగుణదేహు నణురేణు పరిపూరు 

ఘను. జిరంతనుని కలిభంజను 

దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిం 

గని కొలిచితిమి యేగతులు నేమొల్లము ॥ఇందు॥ 8 


వరాళి 
హరికే మొణువెట్టు టంతేకాక 
గరిమ వేరొకటను గతి గానవచ్చునా ॥పల్లవి॥ 
పాపపుణ్యలంపటాలం బరగినజీవునికి- 
నోపననవచ్చునా వొడలిమోపు 
౨ కోపపు శాంతము(?) చేత గొట్టువడ్డ ప్రాణికి 
తాపపు కర్మపువెట్టి తప్పించుకోవచ్చునా ॥హరి॥ 





అ కోపము కావచ్చు 


60 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


ఆంకటినీరువట్టుల కగపడ్డదేహికి 

తోశసంసారపుటాజ్ఞ తోయవచ్చునా 

సోయకుసుఖదుఃఖముల జొచ్చినజంతువునకు 
మూంకలలోకపులగ్గముల. బాయవచ్చునా ॥హరి॥ 


సారె రాత్రిం. బగటాను చచ్చిపుట్టేజంతువుకు 

౨ భారపుటాసల లోన బాయవచ్చునా 

యీరీతి శ్రీవేంకటేశు నిటు శరణన్నంగాక 

ధారుణి. * బంచబాణము దప్పుకొనవచ్చునా ॥హరి॥ 88 


బౌళి 


అడ్డములేనినాలిక నాడుదురుగాక భూమి 
దొడ్డవా( డేమిసేసినా దోస మందు నేది ॥పల్లవి॥ 


ఆతుమలో మదనుండవయ్యేవాండవు నీవే 

ఆతల నాలిమగండుననేవారలు నీవే 

ఘాతల పరాంగనం గలసితివని నిన్ను 

తోతో మునుల కింక దూర జోటేదయ్యా 1 అడ్డ॥ 


దేహములోపలనున్నదీపనాగ్నియు నీవే 

దాహము నాశలి నీవే తగురుచులెల్ల నీవే 

ఆహా శబరియెంగి లారగించితనుమాట 

సోహల నిందించి నవ్వం జోటిందు నేది ॥అడ్డ॥ 


పుట్టుగులోపలనున్నభోగములన్నియు నీవే 

ఇట్టె ఆచారములు హీనాధికములు నీవే 

గుట్టున శ్రీవేంకటేశ గొల్లండవై పుట్టినందు- 

కుట్టిపడి యెవ్వరికి నూహించంజోటేది ॥ అడ్డ 89 





ఇ, శ 
భారపుటాసలు'కావచ్చు * “పంచబాణుని'కావచ్చు * 'లనియు' రేకు 


61 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


316 - రేకు గుజ్జరి 
“సర్వం విషముయం” బనుభావము సత్యం సత్యం బిన్నిటను 
సర్వేశ్య్వరుడే పొందేటివస్తువు శరణాగతియే వుపాయము ॥పల్లవి॥ 
తాననియెడిబుద్ది దైవంబందు నునిచి 
తానే తనమతి మరచిన సుఖతత్వానందమిది 


మేననియెడిబుద్ది యీమేదిని 'ప్రకృతియందు 
ఆనింపుచు6 దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు ॥సర్హ్వం॥ 


పొరలి జగమనేబుద్ది మాయపై నునిచి 

పరగినయిం(ద్రియముల గెలిచినదే పరమపుయోగంబు 

పారి గర్మపుబుద్ది పుట్టువుపై నునిచి 

వెరవున( బాపము(బుణ్యము విడుచుట వివేకమగుదుదిపదము॥సర్వం।। 
వెలి దోంచినబుద్ది వేగమే లోనునిచి 

చలమున చంచల ముడిగియుండుటే సమాధిలక్షణము 
పలుభావపుబుద్ది భక్తి వొకట నునిచి 

యెలమి శ్రీవేంకటపతి( గలయుటే యిది తుర్యావస్థ ॥సర్హం॥ 90 


లలిత 


తల(పులోనివెలితే దైవమువెలితౌ 
కలగినఇదియే కారణము ॥పల్లవి॥ 


యెదిటి యాసలకు నెడసి తొలంగుటే 

తుద నరకములకు. దొల(గుట 

వదలక ఇం(ద్రియవర్గము గెలుచుటే 

పదపడి తనపాపముల గెలుచుట తలం 


62 
అధ్యాత ఖై సంకీర్తనలు 


మగటిమి సంసారమాయ దాంటుటే 
తగుభవవారిధి దాటుట 
జగములోపలను శాంతిగలుగుటే 
అగణితమోక్షమునందు6 బొందుట 


మహి ఇంతా హరిమయముగం గనుటే 
విహితపుజ్ఞానము వెస గనుట 
ఇహమున శ్రీచేంకటెశు శరణనుటే 
సహజపుజన శ్రము సఫలం బనుట 


రామ[క్రియ 


మరుగుచు. జేసీ మానదుద్యోగము 
నరహరి నీకృపే నాగతి గలది 


అనుపమమైనభయంబున నరకము 
వినియెదయగాని వెరచి విడువను 
మనియెడిజీవులమరణభవంబులు 
కనియెదంగాని కలంగదు మనసు 


రాసులమలమూ(త్రపుసోదన లిటు 

౨ సీసీ గాని చీ యనదు తనువు 
ఆసలనర్థపుటారనయలపుల 

వేసరుదుంగాని విరతి నిలుపను 

నిరతము దలయంగ నిదురయు. దెలివియు 
తారలీంగాని తారలనీదు గుణము 

యిరవగు శ్రీవేంకటేశ్వర నీవే 

పరమాత్మవు నను బాలించ6గదే 


౨ శనీ రేకు ప్రాసభంగము 


తేల! 


[తల 


1పలవి॥। 
౧ 


1మరు॥ 


॥1మరు॥ 


॥మరు॥ 


91 


92 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సాళంగనాట 


వెలినుండు లోనుండు విశ్య మింతటనుండు 
జలజాక్షుశరణమే సాధనము సుండీ 


మిక్కిలియీసేపాపమే మో(ద నరకమై తోయ 
నిక్కి తానే అద్వ(ద్ది)ములోనిడై (డై ?)నట్టు 
వొక్కటే మొదలులేక వుంటేం గొనాలేదు 
గుక్కకిహపరములు కోరినంతే సుండీ 


మహి దొల్లి చూచినూరే మతిలోనం దోయీని 
గహనపు కాయురమే కలయైనట్లు 

సహజమై పుట్టులేక చావులే దెవ్వరికి 
విహితసుఖదు.ఖములు వేయినంతే సుండీ 
యెండగాసే బయటనే యెక్కువవెన్నెల గాసీ 
దిండురేయింబగలొక్కదినమైనట్టు 
నిండుజీవుండు లేకుంటే నిక్కపుదేవుండు ” లేడు 
అండ శ్రీవేంకటేశుండే అంతరాత్మ సుండీ 


పొడి 


పుట్టుభోగులము నేము భువి హరిదాసులము 
నట్టనడిమిదొరలు నాకియ్యవలెనా 
పల్లకీలు నందలాలు పడివాగెతేజీలు 
వెలవిరి మహాలక్ష్మీవిలాసములు 

౧ 
తల్లి యాకెమ(గ)నినే దైవమని కొలిచేము 
వొల్లలే మా కేసిరులు వారు లియ్యవలెనా 


63 


1పలవి॥ 
ae) 


॥వెలి॥ 


వెలి! 


వెలి 9౩3 


1॥1పలవి॥ 
€ 





౨ 


౨ శందు' రేకు * మనినే రేకు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 
(గామములు రత్నములు గజముఖ్యవస్తువులు 
ఆమనిభూకాంతకు నంగభేదాలు 
భామిని యాకెమగని (ప్రాణధారి లెంకలము 
వోమి మాకాతండే యిచ్చీ వొరులియ్యవలెనా పుట్టు! 
పసగలపదవులు (బ్రహ్మనిర్మితములు 
వెస బ్రహ్మతండ్రి శ్రీవేంకటేశు(డు 
యెసలి యాతయే మమ్ము నేలి ఇన్నియు నిచ్చె 


వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥పుట్టు॥ 94 
రామక్రియ 

దైవము నీవే దయదలంచట గా- 

కావలం (బ్రాణికి యా (నా?) సేదయ్యా ॥పల్లవి॥ 


ఆస వొకటి యెంతయినా( దనియదు 

వాసి యొకటి తనవంతులు మానదు 

యీసొకటి శాంతమెరంగని దిదె 

మోసపుదేహికి ముక్తి యేదయ్యా ॥దైవ॥ 
పాపమొకటి భవబంధము. బాపదు 

దీపనమొక్కటి ధీరత యొల్లదు 

చూపొక టింద్రియసుఖముల గెలువదు 

యేపునం బ్రాణికి యెణుకేదయ్యా ॥దైవ॥ 


పాయమొకటి చాపలములు మానదు 

కాయమొకటి తనకర్మము విడువదు 

యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ 

సేయని యాత (త్మ?)కు సెలవేదయ్యా ॥దైవ॥ 95 


65 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


517 - రేకు నులహరి 


కటకట యీూమాయ ” గడచుట యెట్టో 
ఘటనలహరికృప గలిగిన(గాక ॥పల్లవి॥ 


యిరవగుజీవుల కెంతగలిగినా 

పరధనకాంతలే బలుప్రియము 

ధరం గర్మపుంజేంతలలోనెల్లా 

సొరిది. బాపమే సులభము ॥కట॥ 


నానారుచులు యనంతము గలిగిన 

కానిపదార్హమె కడు. దీపు 

పానినచదువులపరన లుండంగా 

మాననిదుర్భాషమాంటలే హితవు ॥కట॥ 


యెదలో శ్రీవేంకటేశృ్యరు(డుండయగ 
* సదరపుదివిజులు చవులయిరి 


అదనను శ్రీగురుయానతి గలుగంగ 
పొదిగొని యివి తలపోయయగ వలసె ॥కట॥ 96 


దేవగాంధారి 


ఆహా నమో నమో ఆదిపురుష నీకు 

యీహల నే నెంతవాండ నెట్టు గాచితివి ॥పల్లవి॥ 
లోకాలోకములు లోననించుకొన్ననీవు 

యీకడ నాయాత శ్రైలోన నెట్టణంగితి 

ఆకడ వేదములకు నగోచరమైననీవు 

వాకుచే నీనామములు(ల?) వడి నెట్టణంగితి nఆహో॥ 


9 గడమట' రేకు * సదరపు దివిజులు = సాధారణ దేవతలు 


66 


అధ్యాత్మ సంక్షీర్తనలు 
అన్నిటా బ్రహ్మాదులయజ్ఞభోక్తవైన నీవు 
అన్నపానములివి యెట్టారగించితి 
సన్నుతి పూర్చుండవైజనియించిననీవు 
వున్నతి నాపుట్టుగులో వొకచో నెట్టుంటివి 


దేవతలచే పూజ తివిరికొనిననీవు 

యీవల నాచే పూజ యెట్టు గొంటివి 
శ్రీవేంకటా[ద్రిమోంద సిరితోంగూడిననీవు 
యీవిధి నాయింట నీవు యెట్టు నిలిచితివి 


బౌలి 


నీవే నీదాసులని నినుగంటి. గంటిని 
ఆవలనీవే అంతర్యామివిగాన 


నీదాసులశిరసులే నీదివ్యశిరసులు 
నీదాసులపాదములే నీదివ్యపాదములు 
నీదాసులకన్నులే నీ దివ్యనేత్రములు 
నీదాసులరూపమే నీ విశ్వరూపము 
నీకింకరులగుణాలే నీదివ్యగుణములు 
నీకింకరులున్నచోటే నీకు నిత్యవై కుంరము 
నీకింకరులసేవ నీవు మెచ్చునిజసేవ 
నీకింకరులకూటమే నీకు సర్వాంగములు 


యిందరిలో శ్రీవేంకటేశ నీవే పో యంటే 

అంది తల్లిముట్టె యుంటే నంటవచ్చునా 
యెందు నజ్ఞానపు ముట్టు యెడసినాత్మలుగాన 
నిందలేని నీదాసుతే నీపని సేవింతును 


॥nఆహో! 


[అహా 97 


॥పలవి॥ 
ap] 


॥నివే॥ 


॥నీవే॥ 


॥నీవే॥; 98 


67 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ధన్నాసి 
ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు 
మాయలు యీకాలము కర్మము మాధవునాధీనము ॥పల్లవి॥ 


దేహమునకు నీడ తిరిగినయటువలెనే” 

శ్రీహరికిని కళావిధమై జీవుండటు దిరుగు 

దేహమునకు. గలచైతన్యము తెగి నీడకు లేదు 

శ్రీహరికిని గలస్వతం(త్రము జీవునికి లేదు 1ఆయం॥ 


కలలోపలంగలసుఖము ఘనసంతోషము కొరకే 
యిలలోపలంగలిగినసుఖము ఇది సంతోషము కొరకే 

కలలోపలివి జీవునిసంకల్పనలిన్నియును 

ఇలలోపలిప్రపంచ మింతయు నీశ్ళ్యరుసంకల్పము  ॥ఆయం॥ 


చెదరని * బాహ్యాపు విషయములు జీవునిపాలిటివి 

పదిలంబగు అంతరంగమే పరమపువైకుంరము 

అదనెరి(గి కాలగాలమున ఆతుమ శ్రీవేంకటపతికి 

పొదిగి యాతనికి శరణని కొలిచిన పొందగు ముక్తికి యిది గీలు! ఆయం॥99 
పొడి 

పాపపుణ్యములపక్వ మిదెరంగను 

నాపాలిటిహరి నమో నమో ॥పల్లవి॥ 

మానసవాచక మరి కర్మంబుల 

తానకముగ నీదాసుండను 

పూని త్రిసంధ్యల భోగభోగ్యముల 

నానాగతులను నమో నమో ॥పాప॥ 


3 


” ఇక్కడ పాదము చివరుండవలపిన నిలుగీత లేదు * బాంహ్య రేకు 


68 


అధ్యాత్మ సంకీర్తనలు 
వలనుగ జా(గ్రస్వ (త్స?) ప్పసుషుప్తుల 
యిలలో నీకేని హితభటుండ 
వెలుపల లోపల వేళావేళల 
నలినాక్ష నీకే నమో నమో 


పుట్టకతొలుతను పుట్టినమోందట 
అట్టే నీశరణాగతుండ 

గట్టిగ శ్రీవేంకటపతి నీకృప 
నట్టనడుమైతి నమో నమో 


రామ(క్రియ 


ఇందరిపై భిన్నభక్తులింటికి మా కింక 
అందరిలో అంతరాత్మ యాతనిరూపే 


తల్లిమై యుండేవాండు తగ నితనిరూపే 
యెొల్లగా. దం[డైనవాండు నితనిరూపే 
యిల్లాలై సుఖమిచ్చు నితనిమహిమరూపే 
వెల్లవిరి. దనయు లీవిష్ణునిరూపే 
(గ్రామదేశకులములు ఘను. డితనిరూపే 
కామించునర్ధ మోతండై కలుగు నీరూపే 
దీమసాన నిహపరద్రిష్టము లితనిరూపే 
యేమేర దాతయు దైవ మోతనిరూపే 
కాలము నితనిరూపే కర్మము నితనిరూపే 
యేలి యాచార్యుండు చెప్పే దితనిరూపే 
శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుండే 


_పాలించంగాం గంటి నే నీపరమాత్మురూపే 


॥పాప॥ 


॥పాప॥ 100 


wo 
(ap) 


॥ఇ్షంద 


ఇంద 


॥ఇంద॥ 101 


69 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


318 - రేకు గుండక్రియ 


ఏపను లెవ్వరికింగల దెంత యంతేకాని 
శ్రీపతియాణా(నా)జ్ఞలు మాంజగ చింతింపంగం దరమా ॥పల్లవి॥ 


సులభంబున సుఖియించుటంబోలదు సొంపుగ భిక్షాన్నముతోడ 
పలు లంపటములంబడి  ఘడియించేటి బహుధన మిదియేల 
తొలుతే జంతువులకు (వ్రాసెను తొడంగి నుదుట (బ్రహ్మ 

కలది దైవికములం గడచెదమని కడుబడలెదరేలో నరులు ॥ఏప॥ 


పాపము సేయకమానుటంబోలదు పరమశాంతితోను 
కోపముమానక బహుపుణ్యంబులు కోట్టు చేసినను 

దీపింప(గ వేదశాస్త్రములు తెలిపెడి యర్హ మిదే 

కైపుగ నిది దెలియక జీవులు కడుబడలెదరేలో నరులు ॥ఏప॥ 


సహజము జగమున యీపనులెల్లను జరగుచు నుండుట స్వభావము 
గహనము ప్రాణులకే పనులవు నన గాదన కర్తవ్య] మింతేది 
యిహమేల శ్రీవేంకటేశ్యరునమ్మినయీతని శరణాగతులు 

మహిలో జూతురు నవ్వుదు రిటువలె మానరేటికో నరులు ॥ఏప॥ 102 


భవుళి 


నీకంటే నితరము మరి లేదు నేనెవ్వరితో భాషింతు 
“యేకో నారాణుండవు సిివని యెన్నుచు నున్నవి వేదములు ॥పల్లవి॥ 


యెక్కడచూచిన నీరూపంబులే యెవ్వరింజూచినం దోంచీని 
వెక్కసముగ నీమహిమ యనంతము విశ్వాత్మకు(డవుగాన 
నిక్కి యెవ్వరిని బేర్కొని పిలిచిన నీనామములై తోంచీని 
వక్కణించంగా సకలశబ్దములవాచ్యుండవటుగాన ॥నీకం॥ 





>» 


గడియించేటి' కావచ్చు * 'మిందేది' కావచ్చు 


70 


అధ్యాత్మ సంకీర్తనలు 
యేపనిచేసిన నీపనులే అవి యివ్వలనవ్వలం దోయీని 
ఫాపపుణ్యమని తో(చదు నీవే పరచైతన్యమవటుగాన 
దాపుగ మతిలో నేమి దలంచినా ధాన్యము నీదైతోంచీని 
లోపల వెలుపల నిండుకవుండెడిలోకపూర్చుండవుగాన ॥నీకం॥ 


యీ యర్హమునకు నే ననువాండను యెక్కడ నున్నాండ నీలోనే 
కాయధారినై యేర్పడి నీలోంగాక చరించితి యిన్నాళ్లు 

యీ యపరాధము యెంచకుమో నను యిందునె పో నీశరణంటి 
పాయను నిన్నింక శ్రీవేంకటపతి పరబ్రహమవుఅటుగాన ॥నీకం॥ 103 


సామంతం 


అచ్చుతుండనియెడి నామముగలిగినయట్టి నీవెకాక 
కుచ్చి నీకు నేశరణని కొలిచితి గురుతుగ6 గావంగదే ॥పల్లవి॥ 


అణురూపగుమశకములోపల నణంగిన నీకంటే 

గుణించి యెంచి చూచినను కొంచె మింక నేది 

ప్రణుతింపంగ (బ్రహ్మాండకోట్టు భరియించునీకంటే 

గణనకు నెక్కుడు నీవేకాక ఘన మి(క నేది ॥అచ్చు॥ 


దాకొని జగములు పుట్టించుబ్రహ్మకు తండ్రివి నీవే 

కైకొని చదువుల. దెలిసిచూడ రక్షకులింక మరి వేరీ 
యేకోదకముగ వటప(త్రమున యీదేటినీకంటే 
దీకొనిపలికినకాలంబుల కొనదేవుండు మతి వేడీ ॥అచ్చు॥ 


శ్రీవేంకటమున వరములొసలోటి శ్రీపతి నీకంటే 
తావునం గన్నులంజూడంగం (బ్రత్యక్షదైవము మరివేండీ 
వేవేలకు వైకుంరవిభుండవై వెలసిన నీకంటే 


భావించి చూచిన నంతరంగమునం బరోక్షదైవము మరివేండీ ॥అచ్చు॥104 


71 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 


హరి నే నిన్నిందులకు(గా దర్శించి కోరెడిది 
గరిమల నా యంతరంగమున నిను గానంగ నడిగాదను ॥పల్లవి॥ 


మునుపే యీజగమెల్లా నీవు మొలవంగం బెట్టినది 

వెనుకొని నేను నీవాండనే యని విన్నవించనేల 

నినుపై యీజీవరాసులన్నియు నీరక్షణలోనివి 

కనుంగొని నన్నును రక్షించుమని మరి కమ్మరం జెప్పంగనేల ॥హరి॥ 


యిహమున( గర్మాధీనంబయి సిరులియ్యంగ నిను నింకా 

మహిలో నివి యవి నాకు నిమ్మనుచు మరి యడుగంగనేల 

సహజపుం దల్లియు. దండ్రియు బంధులు సంతతి నీవై యుండంగను 
విహితముగా నిను నక్కడ నిక్కడ వెదకంగ మరి యేల ॥హరి॥ 


శ్రీవేంకటపతి వరములొసంగుచు చేరువ నీవై యుండంగను 

ఆవల నీవల నితరదేవతలయాసల( బడనేల 

దైవశిఖామణి వాదిమూరితివి తగిన స్వతం(త్రుడవు 

యేవిధులు నే నెజంగను నీవే యింతా6 జామ్మో దాంచంగ నేల ॥హరి॥105 


319 - రేకు సామంతం 
పరమాత్మ నాజాడ భావించ నిట్టిది, ౨ నవు 
నిరుహేతుకాన నాకు” నీవు బుద్ది్యయ్యంగదె ॥పల్లవి॥ 


అపరాధములు పెక్కు లటు నాయందున్నంగాని 

వుపమ( బుణ్యముత్రోవ లూహించలేను 

విపరీతపాపములు వేవేలు సేసినంాని 

చపలగర్వము మాని శరణనలేను ॥పర॥। 


౨౪ ౨ ఇట్టి పునరుక్తి ఇట్టి పునరుక్తు లక్కడక్కడ గలవు 


72 
అధ్యాత్మ సంకీర్తనలు 


పలులంసపటాల. బడి బడలిన(గాని, నాకు 

పలవి నిన్ను దలటణేభక్తి లేదు 

పులుసు నంజినంగాని భూమిలో మిక్కిలి తీపు 

తలపోయ నోటికి నితవు గానరాదు ॥పర॥ 
వేవేలు నేరాలు సేసి వెరపు పుట్టినంగాని 

శ్రీవేంకటేశ నిన్ను జేరదు మతి 

వావిరి లోకపుమాయవలల- జిక్కినంగాని 

వేవేగ వెడలి ముక్తి వెదక(డు జీవుడు 1పర॥ 106 


గుజ్జరి 
శ్రీపతి నీసేవ చిత్తము గోరదు 
పాపములవెంటనే పారీనయ్యా ॥పల్లవి॥ 
తెగనికర్మము దేహములు గోరు 
వగలయీపీలగ (వ్రణాలు గోరు 
నగుచు. దొల్లింటి నా పూర్వకర్మములు 
పాగరుభోగములే పొందించెనయ్యా nA 
సాకిరివయసు సంసొరము గోరు 
చీకురువాయులు జీడిమాను గోరు 
దీకొని “ నాతోడి తీరనింద్రియములు 
కైకొని మర్మములు గలంచీనయ్యా 1 శ్రీప॥ 


* వేదవిజ్ఞానము విరతియే కోరు 

నీదాసుండైతేనే నీశరణు గోరు 

యీదెస శ్రీవేంకటేశ నీవు నాలో 

పాదైైయుండి నన్ను (బ్రదికించే న(వ?)య్యా ॥కశ్రీప॥ 107 


౨ నాతోడ కు బదులు నాతోడి ఈ వాజ్మయమున ఇట్టి ప్రయోగము లక్కడక్కడ గలవు * వేడ రేకు 


73 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


లలిత 


అతనిభజియించరో ఆతుమలాల శ్రీ- 
పతి యితనికరుణే ఫలమింతేకాని ॥పల్లవి॥ 


సంగమే భంగమే(ము?) సుండి సకలవిరక్తులాల 
వెంగలివిష(య)ములే విషము సుండి 

అంగపుబంధువులెల్ల అంటుబంధములు సుండి 

సంగతి హరి యొకండే సతమింతేకాని 1అత॥ 


మోహమే దాహముసుండి మోక్లోపాయకులాల 
సాహససంసారమే నిస్ప్సారముసుండి 

దేహము గొన్నాళ్ళకు సందేహమై తోంచుసుండి 
శ్రీహరసేవాక్కటే వచ్చినదింతేకాని 1అత॥ 


కోపమే తాపముసుండి కోరనిసాత్వికులాల 

రూపులేవిభోగమెల్ల రుణముసుండి 

కైపుసేసి యిన్నిటోను గడచి శ్రీవేంకటేశు- 

నోపి శరణని మనేదొక్కటేసుండి అతః 108 


మాళవి 


ఆతండేపో మాయేలిక ఆతడే జగన్మూల- 
మాతడే శ్రీవేంకటా[ద్రియందుమోందిదైవము ॥పల్దవి॥ 


కమలవాసినియైనకాంతC బెండ్లాడినా(నవాం?)డు 
కమలములో బిడ్డం గన్నవాండు 

కమలాస్తృనిలోనం గలిగి మెరయువాండు 

కమలనాభుడేపో కలుగుమాదైవము ఆత 


74 


సంకిరనటు 
జలధి బంధించి లంక సంహరించినవాడు 
జలధిచొచ్చినదైత్యుం జంపినవాడు 
జలధిసుతునకు వరుస బావైనవాండు 
జలధిశయనుడేపో చక్కని మాదైవము 


కొండ గొడుగుగనెత్తి గోవులంగాచినవాండు 
కొండవంటి రాకాసి గొట్టినవాండు 
కొండలకు నెక్కుడైనగురుతు శ్రీవ్లేంకట్లాద్రి- 
కొండరూపు దానేపో కోరిన మాదైవము 


నాటి 


వొద్దునీవు నాకెదురా వోరి కంసుండా 
కొద్దిగాదు పెనంగంగ గోవిందుతో. గంసుండా 


పెరిగీ రేపల్లై నదె బీరుదునీవె(వై?)రి వాండే 
వొరసి నన్నేలపట్టే వోరికంసుండా 

విరసాన వెరవను విష్ణునిమాయను నీ- 
గొరబైనవెడబుద్ది గొలుపదు వోరా 


వెదకీ నీవైరి వాండె వీరదానవుల నదె 
వుదుటు నాతోనేల వోరి కంసుండా 

౨ చిదుమనా నిన్నిపుడే సెలవీంయగా కతండు 
"పెదవులచేటింతే పేదవానికోపము 


వెన్నలు. బాలారగించి వెసంవాండె సత్వగూడ | 
నున్నవాండు, నిన్నుగెల్వ నోరి కంసుండా 
వెన్నుడు శ్రీవేంకటాద్రివిభుండు లోకులంగాచె - 


నన్నిటా6౬ గృష్ణావతార మందంబట్టి నేండ్డు 
" చిడుమనా రేకు 


nmుత(॥ 


;ఆత౮౦। 109 


జో 
॥పల్రవి॥ 


౫నవొద్దు॥ 


పొదు 
యు 


1వొదు! 110 
యలు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సామంతం 


ఈత(డే (ద్రిషవరము లియ్యంగాయగాయక 
ఆతలీతలిసుద్దు లవి నమ్మంగలమా 


హరిరూ పెరుగుదుమా అరసి ఇంతకతొల్లి 
సారిది శ్రీవేంకటేశు. జూచికాక 

గురుమం[త్రము నేర్తుమా గోవిందు. డితనినామ 
ముర్చుటై లోకాలనెల్ల నుండంగాగాక 


వైకుంర మెరుంగుదుమా వర్షించి ఇంతకతాల్లి 
దీకొని శ్రీవేంకటాద్రి. దిరిగికాక 

యేకడ దేవతల నేమెందునైనాం గంటిమా 
చేకొని హరిదాసుల. జేరి మొక్కేకాక 


పుట్టు నేం గంటినా పొంచి శ్రీవేంకటపతి 
వొట్టి నాయంతరాత్త్మై యుండం6గాంగాక 
కొట్టంగొనపర మేడ కొంచెపుదేహి నేనేడ 
అట్టె యాతనికి శరణని కొలిచికాక 


20 - రేకు శుద్ధవసంతం 


హరి నీవే సకలలోకారాధ్యుండవుగాక 
ధర నీకు శరణంటీ తలయిడే చాలును 


కింద నేం జేసినయట్టి కీడు నీవు వాపంగాను 
అందుమో6దు నడిగేదా అది చాలక 

పొంది పుట్టించేటి బ్రహ్మ పుత్రుండు నీకైవుండంగ 
ఇందరిని గొలిచేదా యెంత కూళతనము 


75 


1పలవి॥ 
౧ 


రాత 


1-రఈతం॥ 


"త 111 


1పలవి॥ 
య 


హరి॥ 


76 


అధ్యాత్మ సంకీర్తనలు 
దీకొని నాలో నీవు దిక్కై వుండంగాను 
నాకొకస్వతం(త్రమా నాడు(?) చాలక 
కైకొని లోకములు నీకడుపులో నుండంగాను 
నీకంటే బరు లున్నారా నేరమింతేకాక 


ఇహపరముసిరులు ఇన్నియు నీవియ్యంగాను 
సహజాన నుండవొద్దా చాలదా యింత 
విహితమైన శ్రీవేంకటేశ వాక్కండవే 
బహళమై వుండ(గాను బంటనంటగాక 


గుండక్రియ 


జ్ఞానము 'నెజుంగము అజ్ఞానము నెణఅయగము 
శ్రీనాయకుండ నీసేవకుండ నేను 


అరుతంగట్టినతాళి యవె వనమాలికలు 
సరుసమోంచినడాగు శంఖచ(క్రములు 

వరుస నొసల గురి(వ్రాసినది తిరుమణి 
ఇర వెరింగితి మి6ంక నెపుడై నం గావుము 


పళ్ళెము ప్రసాద మింతే పసగా నా రుచు లివె 
పిపె?)ల్లు నేం బొగడేవి నీబిరుదులు 
యొల్లపుడు. బూజించేది ఇది నీరూపుపతిమ 
కల్ల లే దిందుల నీవు గన్నదింతే కానుపు 


నిక్కము నే జొచ్చినది నీలెంకతనము 
చక్కనాజీవనము నీ శరణాగతి 

యెక్కువ శ్రీవేంకటేశ యెదలో నున్నాండ విదె 
చిక్కినదేమియు లేదు చిత్తమింతే ఇంకను 


॥హరి॥ 


హె 112. 


no 
ర్న 


జాన! 
జు 


॥జ్ఞాన॥ 


॥జ్ఞాన॥ 112 


77 
శ్రీ తాళ్లపాక అన్నమాచాప్యుల 


సాళంగనాట 


నిన్ను నీవే తెలుసుకో నిరహతుకబంధు(డ- 
వన్నిటా. బరతంత్రుండ నంతేపో నేను ॥పల్లవి॥ 


యేమి గూడీ నేం గర్మ మిలపై ( జేయంగ నీకు 

యేమి మానె నేంగర్మ మిటు మానంగ 

౨ భూమినీవాటక మేల పూర్త కాముండవు నీవు 

కామించి కాతువుగాక కరుణానిలయ ఇనిన్నుః 


యెంత గూడపెట్టితి నే నిలమోంయద6 బుట్టంగాను 

యెంత వష్టి నే జనించ కిట్టుండగా 

వింతగుయీయుక్తులెల్ల ” వృధావాదము లింతే 

సఠితతము నను గావు సర్వేశ్వరా ॥నిన్నుః 

యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు 

యెవ్వరు వద్దనేరు నీ విల గొవంగా 

రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక 

అవ్వల నివ్వల శరణాగతరక్షకుండా ॥నిన్నుః 114 
బౌభి 

కనియెడి దిదియే వినియెడి దిదియే కడల( జదివెడి దిదియపో 

నినుపునీరై సర్వజగముల నిలిచె శ్రీహరి మాయ పల్లవి 


తలు నొక్కటే తాను నొక్కండే దైవ మొక్కండే పో 

కలిసి పెక్కుముఖంబులై లోకంబు దోయెనేని 

తెలియ జిల్లులకడవలోపలిదీపము వలెనే 

అలరి వెలిగాడి చూడంజూడంగ హరిప్రపంచపుమాయ ॥కని! 


” భూమిన్‌+ఈ నాటకమేల * “(విధా రేకు 


78 
అధ్యాత్మ సంకీర్తనలు 


దేహ మొక్కటే జీవు( డొక్కండే దినము నొక్కటేపో 

మోహిజా(గ్రత్స్వప్ననిద్రలు మొనపె(సె?) భేదములై 

వూహ? బెక్కులయద్దముల చంద్రోదయమువలెను 

సాహసంబున (భ్రమలంబెట్టెడి చదల నిదె హరిమాయ ॥కని॥ 

గురువు నొక్కండే మంత్ర మొక్కటే కొలువు నొక్కటేపో 

అరయ భక్తియ వేరు వేరై యలరుచున్న దిదే 

గరిమ శ్రీవేంకటగిరీశ్యరు కల్పి తమువలెనే 

వెరసి వారికి వారికే ఇది వింతవో హరిమాయ ॥కని॥ 115 
పొడి 


సచరాచర మిదె సర్వేశ్వరుండే 
పచరించి యితని భావింపు మనసా ॥పల్లవి॥ 


కదలెటెదంతయు కమలారమణుని- 
సదరపుసత్యపుచైతవ్యమే 

నిదిరించెటియీనిశేష్టజగమును 

వుదుటున నాతడు వుండేసహజమే ॥సచ॥ 


కలిగివుండినదె కల దింతయు హరి- 

నలుగడం బరిపూర్ల్ణపుగుణమే 

మలసి లేనిదియు మహిమల నాతని- 
నిలుకడగలిగిననిర్లుణమే ॥సచః! 


జీవరాసులగు సృష్టియింతయును 
త్రీవేంకటపతిచిత్తంబే 
కైవల్యమె లోకపు టిహముం బరము 


భావించనేర్తి నపరమవిదులకు nసచ॥ 116 
౨ జాగ్రప్తన్న రేకు * 'దెంతయు రేకు 


79 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


అందుల కిదె ప్రతియౌషధము 
ఇందిరాపతికి నెక్కినచింత ॥పల్లవి॥ 


పంచబాణములబాసట మంటిన- 

చంచలమౌ నిశ్చలమనసు 

పంచబాణగురుపాదము దలంచిన 

కంచుంజంచలము గక్కన మాను ॥అందు॥ 


కనకపుటాసలగరళం బంటిన 

ననిచినవిజ్ఞానము చెదరు 

కనకగర్భు నటు గన్నతం(డ్రిపై 

మనసిడితే నిర్మలమౌ గుణము ॥అందు॥ 
మునుకొనిమొదలను మొలచినససికిని 

పనివడి కొననే ఫలియించు 

అనయము కివేంకటాధిపుకృపగల 

జను _ పరము సఫలంబు 1అందు॥ 117 


}21 - రేకు సాళంగం 


వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు 
యెన్నంగ నీవుండంగాను యెక్కడో చూచేను ॥పల్లవి॥ 


కన్నులు మిన్నులు దాంకీ కాయ మాడ వున్న(ండి)గానే 
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల 

యిన్నిటికొాడయండవై యిందిరేశ నీవు నాలో 

నున్నరూపు గానలేను వూహించి ఇపుడు ॥వెన్న॥ 


80 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


కాయము పాయము గీరి కాల మొడ నుండంగానే 
ఆయపుమనసు ముంచీ నన్నిటియందు 

యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము 
పాయకుండం గోరలేనుపాయము నాకెట్టిదో 


ఇహమే పరము గోరీ యీడ నిట్టై వుండంగాను 
మహిలో శ్రీవేంకటేశమహిమెట్టిదో 
అహరహమును నీ వంతర్యామివై 

సహజమై యుండ. గంటి చాలు నింక నాకు 


లలిత 


నేడుగాక దొరనైతి నేను నారాయణు( గొల్లి 
పోండిమి నాచార్యునిబోధవంకను 


దీనొవృత్తి నేం దిరుగని చోటేది 
నానాచంచలము నా మనసు 

పూని నేంగొననిభువిలోనిరుచు లేవి 
హీనజన్మములెత్తిన దీమేను 


చేరి నేం జేచేతం జేయనిపాప మేది 
ధారుణి మోపైనసంసారమునను 
ఆరయ మున్ను నేనాడనికల్లలేవి 
సారెకు నుదురపోషణమునకు 


సూటిదప్పక నేం జూడని చూపేది 

చేటులేనిచిరకాలజీవుండనే 

చాటువ శ్రీవేంకటేశు శరణుచారకతాల్లి 

బూటకము లెన్ని లేవు పొలయదు కాలము(?) 
౨ సిత్తి రేకు 





md న్న్న 


॥వెన్న॥ 118 


పలవని॥ 
స్తో. 


॥నేడు॥ 


॥నేయడు॥ 


॥1నేండు!॥ 119 


81 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
అన్నిటా నిట్టే కాని యగపడదు 
అన్నమదమున( & బిత్త మగపడదు ॥పల్లవి॥ 


సొలసి సంసారములో సుఖము. బొందేనంటే 

అలమటలేకాని యగపడదు 

పలుచదుపుఖవంకం బరము గనేనంటే 

అల సంశయమేకాని యగపడదు ॥అన్ని॥ 


వెడదేహము మోది విరతి. బొందేనంటే 

అడియాసలేకాని యగపడదు 

సడి గోపమే యుండగ శాంతిం. బొందేనంటే 
అడవింబడుటేకాని యగపడదు ॥అన్ని॥ 


నేరిచి నీ మాయలోన నిజభక్తి గనేనంటే 

ఆరీతి నాజడేకానియగపడదు 

మేరతో శ్రీవేంకటేశ మించి నీకే శరణంటే 

ఆరి తేరి కర్మబంధ మగపడదు ॥అన్ని॥ 120 


బౌభి 


చదివి చదివి వట్టిజాలింబడు టింతేకాక 
యెదుట నిన్ను గానంగ నితరులవశమా ॥పల్లవి॥ 


ఆకాశముపొడవు ఆకాశమేయెరుంగు 

ఆకడ జలధిలోంతు ఆ "” జలధే యెరుంగు 

శ్రీకాంతు(డ నీ ఘనము చేరి నీవే యెరుంగుదు- 

వీకడ నింతంతన నితరుల వశమా ॥చది॥ 


తపతప టపుడు ననున నుననను నాను నకును నవారు సతారా 
౨ జిత్తము రేకు * ' జలడే' రేకు 


82 


అధ్యాత్మ సంకీర్తనలు 
నదులయిసుకలెల్ల నదులే యెరుగును 
కదిలి గాలియిరవు గాలికే తెలుసు 
అదన నాత్మగుణము లంతరాత్మ నీవెరుగు- 
దిదియదియనిచెప్ప నితరులవశమా 
శ్రీవేంకటేశ యిన్నిచింతలకు మొదలు 
యీవల నీ శరణంటే యిటు నీవే యెరిగింతు 
దై వమా నీ కల్పనలు తగ నీవే యెరుంగుదు- 
వీవల నౌంగాదన నితరుల వశమా 


శ్రీరాగం 


ప్రత్యక్షమే మాకు6 (బ్రమాణము 
సత్యరూప జోలిదవ్వి జాలింబడ నోపము 


కన్నవా రెవ్వరు నిన్ను కన్నులయెదుటను 
పన్ని నీదాసులు చూచేభావమువలె 
విన్నవా రెవ్వరు నీవిభవపుమాటలు 
అన్నిటా నాచార్యుని యానతివలె 


తొడయగ నీ ప్రసాదము దొరకినవా రెవ్వరు 
జడియు నీ దాసుల ప్రసాదమువలె 

కడు నీ పాదతీర్ణము కడగన్నవా రెవ్వరు 
బడి బడి నీ భక్రపాదజలమువలె 


యేచి పరంధామమున కే(గినవా రెవ్వరు 
చాచిన నీ దాసుల సన్నిధివలె 

చూచితి శ్రీవేంకటేశ సొంపుల నీ మహిమెల్ల 
తాచిన నీ దాసానుదాసులయందే 


"నదె 


1చదె॥ 121 


1పలవి॥ 
౧ 


॥పత్య॥ 


॥ప్రత్య॥ 


॥ప్రత్య॥ 12 


83 
ళ్లపాక అన్నమాచార్యుల 


దేవగాంధారి 


తెలిసినవారెల్ల్తా దేవుని( జేరి బదికి- 
రిల నిదెరంగనిది యేటిదోకాక ॥పల్లవి॥ 


కరుణానిఅలయు(డట కరుణకు వెలితా 

వెరవుతో నేం గొల్వనివెలితిగాక 

నరహరి ఇత(డట నరుల. గాచుటరుదా 

శరణననివెలితి జనములదిగాక ॥తెలి॥ 


వెస లక్ష్మీపతియట వితరణములేదా 
పస(దన్నేకోరనిమాపాపముగాక 

యెసంగు భక్తవత్సలు(డింట వెంట నుండండా 

ససువై మొక్కనివెల్తి జగములదిగాక ॥తెలి॥ 


శ్రీవేంకటేశు. డట చిత్తములో లేడా 

భావించి నమి శ్రనది మాభాగ్యముగాక 

వావాత నింతటివాండు వరములిలేండా 
వోవలంగొలగొనేదేవోటికింతేకాక(?) తెలి 123 


322 - రేకు నారాయణి 
అన్నిటిపై నున్నట్లు హరిపై నుండదు మతి 
కన్నుల. (బహ్లాదువలె కనుగొను టరుదా ॥పల్లవి॥ 
పులుగు నర్చిం చొక(డు ౨ పూంచెనాగతమెరింగి 
వెలసి ఘను(డనంటా విజ్ఞవీంగీని 


జలజాక్షుపాదములు సారె నర్చించేటివారు 
ఇలలోన. బరమార్థ మెరుగుటయరుదా ॥అన్ని॥ 





” పూంచి+ఆనాగతము' రేకు 


84 
అధ్యాత్మ సంకీర్తనలు 


మానివోడ నమ్మొకండు మహాజలధి దాంటి 

నానార్హములు గూర్చి నటియింబీని 

శ్రీనాధుపాదములు చేకొనినమ్మినవాండు 

పూని భవవార్ధి దాంటి పుణ్యమందు టరుదా ॥అన్ని॥ 
దీపమువట్టి యొకడు తెగనిచీంకటిం బాసి 

చూపులనిన్నిటి గని సుఖమందీని 

చేపట్టి "పరంజ్యోతి శ్రీవేంకటేశుభక్తు- 

డోపి ముకి కడగని వున్నతు(డౌ టరుదా ॥అన్ని॥ 124 


అవే 


గుండక్రియ 


హరి పరతత్వంబగుటకు గురి యిది 
నరుల మితడె యని నమ్మితిమిదివో ॥పల్లవి॥ 


కవగూడిన భూకాంతు. దలంచిపో 
దివి వెలు(గందిరి దేవతలు 
జవమున రఘుపతి శరణని మని రిదె 


భువి విభీషణాదిపుణ్యులు ॥హరి॥ 
శ్రీతరుణీపతిసీవనే చెలంగిరి 

పాతాళాధిపబలిముఖులు 

భాతిగ వైకుంరుభక్తినే (బ్రదికిరి 

ఘాతల ననంతగరుడాదులు ॥హరి॥ 


శ్రీవేంకటపతిచింతనే పొదలిరి 
సోవ ముక్తిగలశుకాదులు 
వావిరి నీతనివరముల వెలసెను 


తోవల( * బరుషసందోహములు 1హారి॥ 125 





౨ పరంజ్యోతియగు శ్రీవేంకటేశుడు వేంకటేశుని భక్తుడు అని విగ్రహము * 'ఖరుష రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల రర 


లలిత 


కావంగ (కి) నీకే పోదు కరుణానిధివిగాన 
దేవనీ బంట్లము మా తెరు వే(టి తెరువు ॥పల్లవి॥ 


బండుబండై వూరంగలపనులెల్లా( జేసేము 

యెండా (డౌ?) తా నీడౌతా నెజగమఘు 

కొండలరాయ(డ మమ్ముం గోరి పుట్టించంగా నీవు 
బెండువంటివారము మా బిగు వేంటిబిగువు ॥కావం।। 


దీను(డనై (లమై?) యాసలనే దిక్కులెల్లాం దిరిగేము 

కాని దెందో మంచి దెందో కానము 

శ్రీనాధ నీవు మాకు జీవమయి వుండంగాను 

మానువంటి వారము మా మనసిటి మనసు ॥కావ(॥ 


బొందితోడం బుట్టితిమి భోగించేమేమైనా 
యెందుకా (కౌ?) తా నేడకౌతా నెజంగము 
యిందును శ్రీవేంకటేశ యిహము. బరము నీవే 


చెంది నీ దాసులము మా చేత యేంటిచేత కావ 126 
పొడీ 

కామధేనువు దేవకల్సితము భువిలోన 

వోముచును భోగించ యుక్తివలె.గాని ॥పల్లవి॥ 


తలఅచినట్లనౌ దైవమ(వ్రాసినవ్రాంత 

పలికినట్లనో పలుమం(త్రజపములు 

నిలిపినట్లనౌ నిర్మలచిత్తముకీలు 

నెలవున(.బనిగోన నేర్పువలెంగాని ॥కామ॥ 


86 


అధ్యాత్మ సంకీర్తనలు 
యిమ్మనినట్ట నిచ్చు నేచినకర్మఫలము 
కమ్మన్నట్టనౌ ఘనతపములశక్తి 
తెమ్మనినయట్లం దెచ్చు (ద్రిష్టము యక్షిణీవిద్య 
చిమ్ములను దనకంత చింతవలెంగాని 
వునిచినట్టనుండు నొక్కడే దేహగుణము 
యెనలేని శ్రీవేంకటేశ్యరుమాయ లివి 
సెనచిన యిహమేపో బీజము వుద్యోగులకు 
తనివి నలమేల్మంగదయ వలెంగాని 


శ్రీరాగం 


గోవింద నీవన్నిటిలో. గూడితే( జాలుంగాని 
యీవల సంసారమైన (నా?) యిది (ధ్రువపట్టమే 
తలయథులోపల నీవు దగ్గరితేనే చాలు 

కలలోని కాపురము. గైవల్యమే 

బెళకునాలుకకు నీపేరు వచ్చితేంజాలు 
పలికినవన్నియు పరమవేదములే 


తొడరి నీపూజ చేత దొరకితేనే చాలు 
పడుచులబొమ్మరిండ్లు బ్రహ్మలోకమే 
కడలేనినీభక్తి గలిగితేనే చాలు 

కడజన్మమయినా నిక్కపువిప్రకులమే 


కాయముపై నీము(ద్ర గానవచ్చితేనే చాలు 
పాయపు రతిసుఖము పరతత్వమే 
యేయెడ శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి 
పోయిన నా పాపమెల్టా. బుణ్యకర మే 


॥కామ॥ 


1కామ॥ 14 


1పలవి॥ 
ళా 


॥గోవిం॥ 


॥గోవిం॥॥ 


11గోవిం॥ 


87 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


దివమట రాతిరట తీరుచున్నదా 
కవగూడ6 బాయ గాక కాణాచి “వున్నదా 1పలవి॥ 
౧ 


మానుషజన్మమట మలమూ(త్రదేహమట 

సోనల హేయమేకాక శుద్ది వున్నదా 

మాననికోరికలట మాయలసంసారమట 

దీనవృత్తేకాక యిందు దేజమున్నదా 1దివ॥। 


చంచలపుజిత్తమట సకలేంద్రియములట 

పొంచిన పాపమేకాక పుణ్యమున్నదా 

సంచితపు(గర శ్రమట జనన అయములట 

ముంచినతీదీపేకాక మోదమున్నదా ॥దివ॥ 


శ్రీవేంకటేశుండట జీవుండనేనట యిందు 

దైవపుదాస్యమే కా కితరమున్నదా 

యావలనావలనట యిహముబరమునట 

కైవశములాయంగాక కడమున్నదా ।దెవ॥ 129 


323 - రేకు భూపాళం 


రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో 
రితిగాదు హరి నెచ్చరికసేయరే ॥పల్లవి॥ 


పైపై. బొ ద్దువొడచి పంకజములు విరిసె 
గోపగోవిందుని మేలుకొనుమనరే 
దీపములు దెల్లంబారె తిమిరమింతయు జారె 


శ్రీపురుషోత్తమునిం జేయంటి లెమ్మనరే ॥రాతి॥ 


అడడం చనా జవనప డి లతాతాలాడాజలా మనన డాబ ననున ర్యా వలనను తోుంత నాకాలో నన నొనుకునకానోనొలానాునల ననా భానవ నాననా నున వావ దడా గాడ నంద మా 


క 'వున్నడా' రేకు 


88 


అధ్యాత్మ సంకీర్తనలు 
కలువలు ముకుళించి కలవింక లెలుగించీ 
నెలంతలు దేవదేవు నిద్రదెల్పరే 
జలనిధి పొంగణ౧౧ చాయల చుక్కలుమాసె 
వలరాచగురు నుప్పవడముగమ శన 


జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు 
భావించి యచ్యుతు నిట్ట పలికించరే 

కావి రింతయు విరిసె కడుసంధ్యకు( బొద్దాయ 
శ్రీవేంకటేశుని విచ్చేయుమనరే 


బౌళి 


పుట్టెడి దింతా బూటకంబులే 
గట్టి మాయ హరిం గానంగ నీదు 


ముక్కున నున్నది ముందట(బ్రాణము 
యెక్కడ నమ్మే దింకం దనువు 
చుక్కలు మోంచీ6 జూపులెదుటనే 
నెక్కొను మతికిని నిలుకడ యేది 


నాలుక నున్నవి నానారుచులును 
వేళావేళకు వెరవేది 

తోలున నున్నది దొరకొని (బ్రతుకిది 
కాలంబెటువలె6 గడపేది 


ఆతుమనున్నది యఖిలజ్ఞానము 
ఘాతల నెటువలె. గనియేది 
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి 
యాతనింగాలిచితి మడ్డంబేది 


॥రాతి॥ 


1రాఛి॥ 1 


॥పలవి॥ 
(ag) 


1పుట్టెః 131 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వ 


సాళంగనాట 


ఉమ్మడికర్మములాల వుండ. జోటు మోకు లేదు 
యిమ్ముల నెందైనాం బోరో యివి లేనిచోటికి [పల్లవి 


పెట్టినది నుదుటను పెరుమాళ్ల లాంఛనము 

దట్టమై భుజములందు దైవశిఖామణిము[దద్ర 

నెట్టన నాలుకమోంద నీలవర్షునామమిదె 

అట్ట హరిదాసులకంటునా పాపములు ॥ఉమ్మ॥ 


మనసున. దల(చేది మాధవుని పాదములు 

దినము. గడుపునించేది హరిప్రసాదము 

తనువుపై. దులసిపద్మాక్షమాలికలు 

చెనకి హరిదాసుల. జేరునా బంధములు ॥ఉమ్మ॥ 
సంతతము+ జేసేది సదాచార్యసేవ 

అంతరంగమున శరణాగతులసంగ మిదే 

యింతటాను శ్రీవేంకటేశుండు మమ్మేలినాండు 

అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము ॥ఉమ ఫ్రీ! 132 


శ్రీరాగం 


ఇలువేల్పితండే ఇందరికిని మరి 
పలువేల్పులతో పని యింకనేలా ॥పల్లవి॥ 


కమలారమణునికరుణేకాదా 

అమరులు గొనియెడియమృతము 

అమితపు శ్రీహరి యాధారముగాదా (గద?) 

నెమకేటి ప్రాణులు నిలిచినభూమి ॥ఇ్షలు॥ 


9౮ 


అధ్యాత్మ సంకీర్తనలు 
దనుజాంతకుబొడ్డుతామెర కాదా 
జననకారణము సర్వమునకు 
మనిక్లై హరిసతిమహిమే కాదా 
నినుపై భువిలో నిండినసిరులు 


యితనికొడుకు రచనింతాంగాదా 
సతులపతులసంసారరతి 

గతి శ్రీవేంకటపతిలోకమె వు 
న్నతివైకుంరపునగరపు ముక్తి 


భవుళి 


పురుషుండే యధముండు పొంచి యెందు దగులక 
పురుషోత్తమునికంటే పుణ్యుండవు నపుడే 


పురుషజంతువులెల్ల పొంచి యాండుజంతువుల 
తరవాయిగిని వెంట దగులు.గాని 

ధర నాండుజంతువులు తగ పురుషజంతువుల 
యిరవు వెదకంబోవు యిది యెట్టిమాయో 


సారెకు నరమునకు జనులెల్ల దాసులై 
కోరి వెదకుచు దిరుగుదురు గాని 

చేరువ యర్హములెల్ల జీవులకు దాసులై 
యీరీతి వెదకవు యిది యెట్టిమాయో 


లోకమునడవ డిది లోనుగాక యిందుకెల్లా 
యేకచిత్తమున నుంటే యెక్కుడుగాని 
దాకొని శ్రీవేంకటేశుదాసు(డైనవానికిని 
యేకముగ( బంపుసేసు నేమిమాయోకాని 


nq 


nq 133 


1పలవి॥ 
ల 


1పురు॥ 


॥పురు॥ 


॥పురు॥ 134 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
మలహరి 


మతి విచారించ(బోతే మంచముకిందే నూయి 
మెజయంగ హరిం గొల్చి మించరో (ప్రజలు 


యేల మాను దేహమెప్పటి తనగుణము 

యేల మాను మనసెడలేనియాసలు 

జూలు దింటా మలిగం డ్రేజంగనేల హరి మన- 
పాలం బెట్టుక కొలిచి బ్రతుకరో ప్రజలు 


పొమ్మంటే నేల పోవు పూర్వకర్మములు 
పొమ్మంటే నేల పోవు పొంచిన యింద్రియములు 
కుమ్మరావమున౦ జెంబు కోరి వెదకనేల 

పమ్మిని శ్రీపతి. గొల్చి బదుకరో (ప్రజలు 
భోగించకేల పోవు. బుట్టిన జన్మఫలము 
లోంగుచు6 బిండికూరలోన నలుపెంచనేల 
వేగిరమే(టికి శ్రీవేంకటేశు మాయ లివి 

బాగుగ నాతనింగొల్సి బదుకరో (ప్రజలు 


324 - రేకు భవుళి 


కటకట నేమూ కర్తలము గాము 
ఘటన శ్రీపతి నీవే కావగదవయ్యా 


పుడమి బుట్టితిమి బుద్ది నెరింగితిమి 
కడుపే చెరువవుత గానమయ్యా 

వొడలు మోణచితిమి వున్నతి. బెరిగితిమి 
వెడం భిల్టులం గారేది విడిపించ లేమయ్యా 


91 


1పలవ॥ 
లా 


॥1మతేీ॥ 


॥మటిీ। 


॥మతిీ॥ 135 


1పలవి॥ 
ల్ని. 


॥కట॥ 


92 
అధ్యాత్మ సంకీర్తనలు 


నిన్న నిద్రెంచితిమి నేడే మేలుకొంటిమి 
తిన్న వెల్లం ౨ పిరినటే తెలియమయ్యా 


కన్నుల. జూచితిమి కమ్మర మూసితిమి 
వున్నచో నుండదు మతి పూరట లేదయ్యా 


సరి జదివితిమి శాస్త్రము. జూచితిమి 
గురుండే రక్షకుండౌత గురుతౌనయ్యా 
నిరతి శ్రీవేంకటేశ నిన్నే నమ్మితిమి 

పరదైవములతోడిపని మాకు లేదయ్యా 


దేశాక్షి 


ఇందే వున్నది కానమెందో వెదకితిమి 
కందర్పగురుభక్తి గంటిమి నే మిదివో 


కోటికోటివేదములకొనయర్థము 
సాటివేదములలోని సకలారము 

సూటిగా గురుడు మాకు జూపినర్థము 
గాటపు మనసు దవ్వి కనుంగొంటి మిదివో 


పరమయోగీం(ద్రులుపట్టినయర్దము 
సురలు మునులు నెంచిచూచినర్ధము 
సరి మూండులోకములంజాటినర్థము 
గరిమ నీదేహమెత్తి కంటిమి మే మిదివో 
పలుశరణాగతులపాలియర్థము 
మలయుచుండేటితిరుమంత్రార్థ్హము 
నిలిచి శ్రీవేంకటాద్రి నిండినర్థ్హము 
కలసి చిజ్ఞానవీధి( గనుంగొంటిమయ్యా 
౨ డీరినట్టె వుండవచ్చు 


15కట॥ 


isn 136 


పలవి॥ 
ct 


॥ఇందే॥ 


ఇందే! 


ఇందే! 137 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
తొల్లిటివారువెట్టినతోవ యిది 
బల్లిదులై యిందునే బదుకుటే మేలు 


కలడు సర్వశ్చరుండొక్కండు దిక్కందరికిని 
సులభు(డు శరణముచొచ్చితేం గాచు నతండు 
బలుతపములు చేసి పాటం బడ నోప మని (ము?) 
బలువు(డాతని నమ్మి (బ్రదుకుటే మేలు 


వున్నాడు మనసులోనే వొక్కచో వెదకవద్దు 
ఇన్నిటా. దలంచుకొంటే నిచ్చు నిహముం బరము 
కన్నచోట్ల వెదకి కడు నలయనోపము 

పన్నుగ నితనిం గొల్చి బ్రదుకుటే మేలు 


శ్రీవేంకటేశ్వరుండు చేరి నిలుచున్నవాండు 
సేవించినయంతలోనే చేకొని యేలు నీతండు 
దేవతల. బ్రార్జించి తెలియంగ సరము 
భావించితని నుతించి బదుకుటే మేలు 


సాళంగనాట 
(శ్రావణబహుళాష్టమి జయంతి నేండు 
సేవించరో నరులాల శ్రీకృష్ణుడితండు 


భావింప వసుదేవునిపాలిటిభాగ్యదేవత 
దేవకిగనినయట్టిదివ్యరత్నము 

చేవమోర సురలరక్షించేకల్పతరువు 
యీవేళ జని శ్రంచినాండు యిదె కృష్ణుడు 


93 


ro 
య 


॥తొలి॥ 
C౧ 


॥1రెలి॥ 
౧ 


nH dn 138 
(op) 


॥పలవి॥ 
(3p) 


॥(శౌవ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


హరవిరంచాదులకు నాదిమూలకారణము 
పరమమునులతపఃఫలసారము 
గరుడోరగేంద్రులకు6 గలిగిన నిధానము 
యిరవుగా నుదయించిె నిదె కృష్ణుండు 


బలు యోగీశ్చరుల బ్రహ్మానందము 
చెలంగుభాగవతులచింతామణి 
అలమేల్మంగకు. బతి యట్టె శ్రీవేంకటా(ద్రి- 
నిలపై జన్మించినాడు యిదె కృష్ణుండు 


రామ(క్రియ 


౨ వెల (రి) సె నహోబలాన విదారణసింహము 
సురల నరుల దయం జాచీని వీంివో 


సరి వలకేలను చక్రము పీంటగాం బెట్టి 
గరిమ నొకచేత శంఖము వట్టి 
హిరణ్యకసిపుని నిరుచేతులా. జించి 
అరిది బేగులు జందేలవే వేసుకొనెను 


ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటా 
దనుజు * ముంద రొకచేతను. బట్టి 
పెనంగకుండా రొమ్ము పెడచేతుల నడిచి 
నినుపు వంకరగోళ్ల నెత్తురు చిమ్మోని 

| 


అంతట * బ్రహ్హాదుని నటు దయంజూచి లక్ష్మీ- 
కాంత దొడపై నిడుక కడు శాంతు(డై 

చింత దీర గరుడాద్రి శ్రీవేంకటాద్రిని 

పంతము మెరసి నిల్చి ప్రతాపించీని 


9 పాస భంగము 


వా 


ముంద లొకచేతను' కావచ్చు * *బ్రంహ్హాదు రేకు 


11[శావ॥ 


॥(శావ॥ 139 


1పలవి॥। 
(జ 


ido 


Ido 


nidon 140 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


ఆత(౦డా యీతండు పెద్ద హనుమంతుడు 
చేతులారా నక్లునిం జెండివేసినాయడట 


తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని 
కొలువం బెట్టి యాతనికొమ్మ నిప్పించి 
జలనిధి దాంటి లంక సాధించి చొచ్చి సీతకు- 
నలర నుంగర మిచ్చి నతిసాహసమున 


సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి 
నీతి విభీషణుని మన్నించంేసి 

చేతులనే పోట్టాడి చెండివేసి రాక్షసుల 
ఘాతల సంజీవికొండ గక్కనం దాం దెచ్చెను 


గక్కన రావణు. గొట్టి కాంతను రాముని గూర్చి 
అక్కడ నయోధ్య బట్ట మటుగట్టి 

నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని 
వుక్కుమోరి హరి(గొల్సి వున్నాండు వేడుకల 


325 - రేకు వరాళి 


ఎవ్వరివాండాంగాను యేమందు నిందుకు 
నవ్వుచు నాలోనిహరి నన్ను( గావవే 


కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్లు మేను 
౧ య 
చూపుడుంబూంట వెట్టితి సొగిసి నేను 
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను 
దాపుగ తొర్లుంబూ(ట తగిలించుకొంటిని 


95 


॥పలవి॥। 
(ag) 


1ఆతర౦। 


ఆత 


1అత౮౦॥ 141 


1పలవి॥ 
౧ 


॥ఎవ్వ॥ 


96 
అధ్యాత్మ సంకీర్తనలు 


మొదల గర్మములకు మోసపోయి యీ (బదుకు 
కుదువవెట్టితి నే గురి గానక 

వెదకి కామునికి విషయములకు నే 

అదివో నావయసెల్ల నాహివెట్టితిని 


ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు 
కప్పినగురుండు నీకు (క్రయమిచ్చెను 
వొప్పించిరిందరు బలువుండు చేపట్టెననుచు 
అప్పులెల్ల(బాసి నీ సామె ్మతినేనయ్యా 

దేసాళం 
వాసుదేవ నీవు నెలవరివి మగుడనేల 
యీసరి నీవద్దనుండే యె (నె?) టైనం జేయవయ్యా 


మాయదెచ్చి నాబదుకు మనుజలోకాన వేసె 
కాయము సంసారవార్షిగడ్డపై వేసె 

పాయపు నాతమకము భామలవలల వేసె 
చాయ నేనుండి వచ్చినజాడెఅంగనయ్యా 


ఘనమైనయిం(ద్రియాలు కర్మములవాత వేసె 
మనసు సంసదయామనిలో వేసె 
పనులెల్ల లంపటాలిపయి. బక్కలా వేసె 


కొనకెక్కె నేనె నాగురుతు గాననయ్యా 


అంచెల నాదినములు ఆంకటిబారి వేసె 
ముంచిన నాగుణములు మోహముల వేసె 
యెంచంగ శ్రీవేంకటేశ యెందెం దున్నాండనో 
పొంచి నీకు శరణంటి బోధించవయ్యా 





"పయో బక్కలా రేకు 


॥ఎవ్య॥ 


॥1ఎవ్య॥ 142 


ఏలి 
C2 


వాసు 


[వాసు 


గవాసు॥ 143 


శీ తాళ్లపాకు అన్నమాచార్యుల 


బౌథి 


నమో నమో దశరధనందన రామ 
కమనియ్యయాగభాగకర్త రామ 


కాకుత్త కుల రామ కొసల్యాసుత రామ 
శ్రీకరగుణోన్నత శ్రీరామ 

కాకాసురవైరి రామ కాశికవత్సల రామ 
భీకరతాటకాంతకబిరుద రామ 


వారిధిబంధన రామ వాలిహరణ రామ 
చారుహరకోదండభంజన రామ 
ధారుణీజపతి రామ దశకంరహర రామ 
సారవిభిషణాభీషేవన రామ 


అమరపాలిత రామ అయోధ్యాపతి రామ 
సమరకోవిద రామ సర్వజ్ఞ రామ 

విమల రామ శ్రీవేంకటగిరి రామ 

రమణ శరణాగతరక్షక రామ 


సాళంగనాట 


హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది 
కరుణ నింత మన్నించె కమలావిభుండు 
ఏిశ్యరూపు చూపినాండు విష్ణుండు దొల్లి, యట్టె 
విశ్యరూపాంజనేయు(డు వీ(డె చూపెను 
శాశ్యతు(డై యున్నవాడు సర్వేశ్వరు(డు వీ 
శాశ్వతుండ్లై యున్నాడు జగములో నీతండు 


97 


"పలల 
(ap) 


॥నమో॥ 


॥నమో॥ 


nనమో॥ 144 


1పలవి॥। 
ఛి 


1॥హారి॥ 


98 


అధ్యాత్మ సంక్షీర్తనలు 
('ప్రాణవాయుసంబంధి పరమాత్ముండు, అట్టె 
'ప్రాణవాయుసుతుండు పవనజుండు 
రాణింప రవివంశుండు రామచంద్రుండు, తాను 
నాణెపురవిసుతునినమ్మిన ప్రధాని 
దేవహితార్హము సేసె. (ద్రివిక్రముండు, అట్టె 
దేవహితార్హమే జలధిలంఘనుండు 
శ్రీవేంకటేశుండు చిన్మయమూర్తి, తాను 
కోవిదుండు జ్ఞానమూర్తి గొపహనుమంతుండు 


పొడి 


సు[గ్రీవనారసింహుని6. జూడరో వాండె 
అ(గ్రపూజ గొన్నవాండు ఆదిొసింహము 
దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ 
దేవులతోం గూడున్నాండు దివ్యసింహము 
భావింప నెట్టనెదుట (ప్రహ్హాదు6. డుండంగాను 
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము 
అసురలను గెలిచి అదె సింహాసనముపై 
వెసం గొలువున్నాండు వీరసింహము 
పసి(డివర్లముతోడ బహుదివ్యాయుధాలతో 
దెసల వెలుంగాందీని ధీరసింహము 


నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల 
ఆనుకొని రక్షించీ. బ్రత్యక్షసింహము 

పూని శ్రీవేంకటాద్రిని బుధులెల్దాం గొలువంగా 
నానావరము లొసంగీ మానవసింహము 


స్త 'సింహ్వము' రేకు 


॥హారి॥ 


1హాది॥ 145 


1ఫలవి॥ 
లా 


సు(గ్రీ॥ 


॥సు(గీ॥ 


॥సు(గీ॥ 146 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శ్రీరాగం 


రామచందద్రుండితండు రఘువీరుండు 
కామితఫలములియ్యం గలిగె నిందరికి 


గౌతముభార్యపాలిటి కామధేనువితండు 
ఘాతల( గౌశికుపాలికల్ప వృక్షము 
సీతాదేవిపాలిటిచింతామ ణీత(డు 
యీత(డు దాసులపాలియిహపరదైవము 


పరగ సు[గ్రీవుపాలిపరమబంధు. డీతండు 
సరి హనుమంతుపాలిసా'మ్రాజ్యము 
నిరతి విభీషణునిపాలినిధానము 

గరిమ జనకుపాలిఘనపారిజాతము 
తలయ శబరిపాలితత్వపురహస్యము 
అలరి గుహునిపాలిఆదిమూలము 
కల(డన్నవారిపాలికన్ను లెదుటిమూరితి 
వెలయ శ్రీవేంకటాద్రివిభు. డీతండు 


326 - రేకు గుండు క్రియ 
కైకొంటే కాక కమలనాభునియాజ్ఞ 
సైకొని ఇన్నిటాను బాసివుండ ఇనేది 


హరినిర్మితములే అభిలప్రపంచము 
తొరలి యేమిటి నిందు దూషించేది 
ధరణిధరునికి దాసులే జీవులెల్లా 
గరిమ నెవ్వరి నిందు గాదనేది 


99 


1పలవి।॥। 
వ్యరు. 


రామ 


1రామ॥ 


॥1రామ॥ 147 


1పలవి॥ 
య 


॥కైకొ 11 


100 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


వాసుదేవుకల్పితమే వరసంసారబంధము 
దోసమంటా యొందెందు దొలలేది 
శ్రీసతీశురచనలే చేకొన్న రుచులెల్ల 

(ag) 


యీసుతోడ నిందుమోంద నెట్టురోసేది ॥కైకొ॥ 

గోవిందుమాయలే కూడినట్టిపనులెల్ల 

వేవేలై యిందునెట్టు వేసరేది 

శ్రీవేంకటేశుండే చిత్తములో ధ్యానమెల్లా 

పావనమైతిమి యిక బరచింత యేది 1351 148 
లలిత 


విష్ణుదేవుపాదములే విద్యాబుద్దీ మాకు 
వైస్లవులమైతి మింక వదలవో కర్మమా ॥పల్లవి॥ 


గోవిందునిపాదములే కోరి యిహపరములు 
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు 

దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు 
భావములోనిలిపితి. బాయరో పాపములు ॥విష్ణు॥ 


హరిపాదములే మాకు నన్నపానభోగములు 
పరమాత్ముపాదములే పాండీం బంటా మాకు 
మురహరుపాదములే ముందర వెనకా మాకు 

శరణంటి మెందైనా6 జనరో దు+ఖములు ॥విష్ణు! 


అనంతునిపాదములే ఆయుష్య”భౌష్యములు 

దనుజారిపాదములే ధనధాన్యధర్మములు 

యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే 

మనసున. గొలిచితి మానరో భవములు ॥విష్లు॥ 149 





౨ భవిష్యము కావచ్చు 


101 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేశాక్షి 


ఇందుకేది వుిపాయ మోయీశ్వర నీకే తెలుసు 
మందలించ నశక్తుండ మరి నీదాసుండను ॥పల్లవి॥ 


ధీరుండనై ధరలోన దేహము నే మోచితి 

కోరి పుణ్యపాపాలకు గురియు నైతి 

వూరట యేమిటా లేదు వోపనని మానరాదు 

తీరదు భోగించక దినదినకర్మము ॥ఇందు॥ 


గరిమ సంసారినైతి కంటి బెక్కుసుతులను 

యిరవుగం గట్టుకొంటి నీలంపటాలు 

వెర వేమో నెరంగను విడువ వెంతైనాను 

హరిహరి రాచినా సమయపు బలుకాంక్షలు ॥ఇ్షందు॥ 


అట్టె గురుముఖమైతి నాతుమలో నిను గంటి 


జట్టిగొని నీపాదాలే శరణంటిని 
గట్టిగా నలమేల్మంగకాంతుండ శ్రీవేంకటేశ 


యిట్టె నిన్నెరంగలేని దిన్నాళ్ళు నానేరమి ॥ఇందు ॥ 150 
ధన్నాసి 

దేవుదేవు( డితడే దివ్యమూరితి 

యేవలం జూచిన దానే యీరూపై వున్నాడు ॥పల్లవి॥ 


వేంకటాచల ముమోందివి శ్యరూపవిశేషము 

అంకెల ననంతావతారాలైనవిశేషము 

లంకె సింగారాది సర్వాలంకారవిశేషము 
యింకనిమహిమలతో నీరూపై వున్నాడు దేవః 


102 
అధ్యాత్మ సంకీర్తనలు 


అందరిలో నంతర్యామియై నవిశేషము 

కందర్పుంబుట్టించిన ఘనవిశేషము 

ముందు జగముసృష్టించి మూలమై నవిశేషము 

యిందరితో( గూడుకొని యీరూపై వున్నాడు ॥దేవ॥ 


పరము(మ?)యోగీంద్రులెల్ల భావించినవిశేషము 

అరుదైన వేదవేదాంతార్దవిశేషము 

పరగ నలమేల్మంగపతియె శ్రీవేంకటేశు.- 

డిరవై దాసుల. గావ నీరూపై వున్నాండు ॥దేవ॥ 15 


వరాళి 


మతి తనుభోగములు మాయావిలాసములు 
యెటే(గినట్ల నుండు మజపించు.6 దలయథు ॥పల్లవి॥ 


అనిశము నీకొలువు అది యొకటే నిజము 
నినుందలయటొకటే నిజము 

పనివడి నీదాసుండై (బ్రదుకుటొకటే నిజ- 

మొనర నిన్ను నుతించేదొక్కటే నిజము ॥మలిీ॥ 


పరగ నీమీద జేయు భక్తియే నిలిచినది 

నిరతపువైరాగ్యమే నిలిచినది 

శరణని నీకుమొక్కేజ్ఞానమే నిలిచినది 

అరసి నిన్నుబూజించినదే నిలిచినది ॥[మటి॥ 


చదివి నిన్ను వెదకి సాధించుటే ఫలము 

అదన నీకృపాపాత్రుండౌటే ఫలము 

యెదుట నలమేల్మంగనేలిన శ్రీవేంకటేశ 

యెదలోన నీధ్యాన మిన్నిటికి ఫలము ॥మతీ॥ 15 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


ఏది మాకు గతి యిక నీశ్యరేశ్యరా 
యీదెస మము. గరుణ నీడేర్చవయ్యా 


పొంచి మున్ను భోగించిన భోగములు దలంచి 
అంచెల నాలుబిడ్డల నటు దలంచి 
కంచపుటాహారములు కన్నవెల్టాను దలంచి 
యెంచి నిన్ను దలంచక యిట్టున్నారమయ్యా 


కన్నుల. జూచినందెల్లా కడు నాసల. దగిలి 
విన్నవినుకులకెల్లా వేడ్క6 దగిలి 

య 
పన్నినసుఖములకు6 బైకొని వెనుతగిలి 
వున్నతి నిన్ను6 దగులకున్నారమయ్యా 


చెంది గృహారామక్షేత్రములు మరిగి 
పొందగు సంసారమిప్పుడు మరిగి 
అందపు శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి 
కందువ మరిగీ మరుగకున్నారమయ్యా 


327 - రేకు దేశాక్షి 


ఇన్నిటికి మూలము యెప్పుడు నీవే 
పన్ని మామోంద నేరాలు పచరించకువయ్యా 


కోటాన(గోటులు మది గోరికలు 
చీటికి మాటికి నివే చిగిరించీని 
వాటమై యెవ్వరికిని వసముగావు 
పాటించి వీటిని వొప్పనగొనవయ్యా 


103 


గపలవి॥ 
(ap) 


ఏది! 


॥ఏది॥ 


dn 153 


పలవి॥ 
౧ 


ఇన్ని! 


104 
అధ్యాత 2 సంకీర్తనలు 


లక్షోపలక్షలు కర్మలంపటములు 

అక్షయపుతిగెలై అల్లుకొనిని 

వీక్షించ నెన్నే( గలవు వింతవింతలు 

రక్షించ నిన్నిటికి భారము నీదేయయ్యా ఇన్ని! 


నానాముఖములు పుణ్యములెల్టాను 

తానక భోగములై తగిలించీని 

మానుపరా దలమేలుమంగపతివి 

శ్రీనాధ శ్రీవేంకటేశ చిత్తగించవయ్యా ॥ఇన్ని॥ 154 


మాళవి 


అందరికి నెక్కుడైన హనుమంతుండు 
అందుకనె సూర్యు ఫలమని హనుమంతుడు ॥పల్లవి॥ 


బల్లిదు(డై లంక చొచ్చి బలురాకాసుల. గొట్టి” 

హల్లకల్లోలము చేసె హనుమంతుడు 

వొల్లనె రాములముద్దుటుంగరము సీత కిచ్చె 

అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు 1అంద॥ 


దాకొని యాకెముందర తనగుయు తెరుంగించి 

ఆకారమటు చూపె హనుమంతుడు 

చేకొని శిరోమణి చేతంబట్టి జలనిధి 

ఆకసాన దాంటివచ్చె హనుమంతుడు ॥అంద॥ 


కొంక కిట్టై సంజీవికొండ దెచ్చి రిపులకు 

నంకకాండై నిలిచెను హనుమంతుడు 

తెంకినే శ్రీవేంకటాద్రి దేవుని మెప్పించినాండు 

అంకె గలశాపురపుహనుమంతు.ండు neoద॥ 155 


వానా నాననా నాడా నాదము నావను లలనా తాాననయు లపల లలా యమటడడా జపం 
౨ పాదముచివరి గీత లేదు 


105 


మ్‌! 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొడి 


రామా దశరభరామా నిజసత్య- 
కామా నమో నమో” కాకుత రామ ॥పలవి॥ 
యా భం 


కరుణానిధి రామ కొసల్యానందన రామ 

పరమపురుష సీతాసతి రామ 

శరధిబంధన రామ సవనరక్షక రామ 

గురుతరరవివంశ కోదండరామ ॥రామో॥ 


దనుజహరణ రామ దశరధసుత రామ 

విను(ని)తామరస్తోత విజయరామ 

మనుజావతార రామ మహనియ్యగుణ రామ 

అనిలజప్రియ రామ అయోధ్యారామ ॥రామా॥ 


సులలితయశ రామ సు(గ్రీవవరద రామ 


కలుషరావణభయంకర రామ 
విలసితరఘురామ వేదగోచర రామ 


కలిత(ప్రతాప శ్రీవేంకటగిరిరామ ॥రామా॥ 156 
ముఖారి 

సేవించరో జనులాల చిత్తజగురు( డీతండు 

కేవలదయానిధి సు(గ్రీవనారసింహు(డు ॥పట్లవి॥ 

వేయిచేతులతోడ వెన్నెలనవ్వులతోడ 


చాయలు దేరేటి శంఖచ(క్రాలతోడ 
ఆయితమై వున్నవా(డు అదె సింహాసనముపై 
శ్రీయుతుడై యెదుట సు[గ్షీవనారసింహు?డు ॥సేవిం॥ 





కొకుస్ట' రేకు 


106 


అధ్యాత్మ సంకీర్తనలు 
కుంకుమగోళ్ల తోడ కోరదౌడలతోడ 
అంకెలరవిచం[ద్రనయనములతో 
తెంకి నసురల. గొట్టి దేవతలకందరికి 
కింకలెల్లా( బాపెను సు[గ్రీవనారసింహు.డు 


బిరుదు పెండేలతోడ పీతాంబరముతోడ 

సరి గిరీటాదిభూషణములతో 

సిరులకెల్లా నెలవై చెలంగి శ్రీవేంకటాద్రి- 
రా a 

గిరిమోంద వెలసెను సు(గ్రీవనారసింహు(డు 


నాట 
ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నవాండు 
పిక్కటిల్లి సంతోసానం బెద్దహనుమంతు(డు 
తూరుపు బడుమరాను దొడ్డగా జంగ చాంచి 
సారెకు నర్కునివద్దం జదివీ వాయే 
ధీరతతో. దనమేను దిక్కులెల్లా. బిక్కటిల్ల 
(3g) ఉం 
బీరముచూపీ వాయె పెద్దహనుమంతుండు 


మిన్ను నేల నేకముగా మించినవాల మెత్తి 
సన్నుతిగా వలకేలు చాంచినవాండు 

పన్నుగడై రాఘవునిబంట్లలోపలనెల్లా 
సెన్నిధియె యున్నవాండు పెద్దహనుమంతుండు 


మరిగి రేయు(యబగలు మతంగపర్వతమాడ 
బిరుదులతోడను బెరసీ వాడే 

యిరవై శ్రీవేంకటేశుహితుండై యెప్పుడు. బెచ్చు- 
సపెరుగుచు నున్నవాడు పెద్దహనుమంతుండు 


గిం 


moon 157 


11పలవి॥ 
ళం 


॥ఎక్కు॥ 


॥ఎక్కు॥ 


॥ఎక్కు॥ 15 


107 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌలి 
ఇతడు తారకబ్రహ్మ మోత(డు సర్వేశ్యరు(డు 
రతికెక్కం గెలిచిన రక్షించు నితడు ॥పల్లవి॥ 
తరణివంశజుండై తాటకను హరియించి 
అరుదుగ విశ్వామితుయాగము గాచి 
హరునివిల్లు విరిచి యట్టె సీతం బెండ్డియాడి 
పరశురాముని నిజబలిమి చేకొనెను ఇతే 


మునులకభయమిచ్చి మొగి నసురలం “ (ద్రుంచి 

ఘనమైన మాయామృగము. జంపి 

కినిసి వాలి గొట్టి సుగ్రీవుని. బట్టముగట్టి 

వనధి బంధించి లంక వడి. జుట్టుముట్టెను ఇత 


బలురావణుని6 జంపి పుష్పకముపై దాం చేకొని 

లలి విభీషణునకు లంక ఇచ్చి 

చెలంగి యయోధ్య యేలి శ్రీవేంకటా[ద్రిమోంద 

వెలయ రాముడు దానై విశృమెల్లా నేలెను 1ఇత61॥ 159 


328 - రేకు రామ క్రియ 


అడర (శ్రావణబహుళాష్ట్రమి నేం డతడు 
నడురేయి జనియించినాండు చూడంగదరే ॥పల్లవి॥ 


గొంతిదేవిమేనల్లు(డు గోపసతులమగండు 
పంతపుపాండవులకు బావమరంది 

వంతుతో వసుదేవదేవకులకుమారు(డు 

ఇంతటికృష్ణుండు జనియించినాండుగదరే 1అడ॥ 





౨ 'దృంచి రేకు 


108 
అధ్యాత శై సంకీర్తనలు 


బలరామునితమ్ముండు పంచసాయకునితండ్రి 
మలసి మేటైనయభిమన్యునిమామ 

లలి సాత్యకిసుభద్రలకు. దోంబుట్టినయన్న 
ఇలపై( గృష్పుండు జనియించినాండుగదరే 


౨ సూరసేనుమనుమం డచ్చుగ ననిరుద్దుతాత 
పౌరవయాదవలోకబాంధవు(డు 

ఆరయ శ్రీవేంకటేశు. డలమేల్మంగకు. బతి 
యీరీతి( గృష్ణుడు జనియించినాండుగదదే 


అలిత 


చూడవమ్మ కృష్ణుండు నీసుతు(6 డోయమ శ్రి 
ఆడీ వీధులవెంట యశోదమ్మా 


కోలలు చాటి వుట్టు గొట్టంగా బాలుంబెరుగు 
కాలువలుగట్టి పారెగదవమ్మా 
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో 
ఆలకించి వినవమ్మ యశోదమ్మా 


చక్కిలాలకుండలెల్టా చలాన దొండ్డు వొడిచి 
దిక్కన దోంటికోలలం. దీసీనమ్మా 
చిక్కని తేనె చాడె చివ్వున రాతవేసితే 
అక్కడ జోరునం గారె యశోదమ్మా 
అల్లంతనుండి తనకందరానితెంకాయలు 
వలెతాళు వేసి వంచీనమ్మా 

ap) (a) 
బల్లిదుండలమేల్మంగపతి శ్రీవేంకటేశుండు 
అల్లిబిల్లై యున్నాండమ్మ యశోదమ్మా 


౨ శూర! కావచ్చు 


అడ 


nv 160 


1వలవి।। 
య 


గచూడ॥ 


నచూడ॥ 


చూడ 161 


109 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 


ఎంచి చూచితే నితని కెవ్వ రెదురు 
కొంచం డేమిటికి వీడ ఘహోరనారిసింహుండు పల్ల వి॥ 


గక్కన నహోబలాన కంబములోన వెడలి 

వుక్కుమోరి హిరణ్యుని నొడిసిపట్టి 

చెక్కలువార గోళ్ల జించి చెండాడినయట్టి- 

వెక్కసీండు వీండివో వీరనారసింహుండు ॥ఎంచి॥ 


భవనాసియేటిదండ( బాదుకొని కూచుండి 

జవళి దైత్యుపేగులు జందేలు వేసి 

భువియుదివియు నొక్కపొడవుతో నిండుకొని 
తివురుచున్నాండు వీడే దివ్యనారసింహుండు ఎంచి! 


కదిసి శ్రీసతిం గూడి గద్దెమోందం గూచుండి 

యెదుట * బ్రహ్హాదుండు చేయేత్తి మొక్కంగా 

అదన శ్రీవేంకటాద్రి నందరికి వరాలిచ్చి 

సదరమైనా(డు వీడె శాంతనారసింహుండు ॥ఎంచి॥ 162 


సామంతం 


కొలువై తా నల్లవాండె కూచున్నాండు గద్దెమోంద 
బలవంతు. డితండు (ప్రహాదవరదుండు ॥పల్లవి॥ 


చిడుముడిగోళ్లతోడ సింహపుమోముతోడ 
తొడమోందంగూచున్న తాయ్యలితోడ 

కడలేనినవ్వుతోడ కడురాజసముతోడ 

అడరించీ. బంతము (ప్రహాదవరదు(డు ॥కొలు॥ 





౨ సింహ్వుండు' రేకు * *బ్రంహ్లాదుండు రేకు 


110 
అధ్యాత్మ సంకీర్తనలు 


సంకుజ(క్రములతోడ చాయలమేనితోడ 
సంకెదేర్చేయభయహస్తముతోడ 

బింకపుమోసాలతోడ పెనువదనముతోడ 

అంకె వరములిచ్చీం బ్రహ్హాదవరదుండు ॥కొలు॥ 


వనితకౌంగిటతోడ వామకరముతోడ 

ననుపైన  తమలోనానందముతోడ 

యెనయుచు శ్రీవేంకటేశుండై యీడా నాడా 

అనిశము వెలసె (బ్రహ్లాదవరదు(డు ॥కొలు॥ 163 


దేసాళం 


జూటుందనాలవాండవు సు(గ్రీవనారసింహా 

పాటించి నిన్ను నేము పంగించేవారమా ॥పల్లవి॥ 
మొగము సింహపురూపు మొగి మై మానిసిరూపు 

జిగి. దొడమోందట శ్రీమహాలక్ష్మి 

తగు నీకు నిటువంటితగవులెల్లాం జెల్లు 

యెగసక్కేలాడ మాకు నేలయ్య నిన్నును 1జూటు €॥ 


కట్టినది పైండికాశ కంబములోన వునికి 

నెట్టుకొన్ననవ్వులు * నీలోనివే 

యిట్టివల్లా నీకమరు యెన్నిలేవు నీచేంతలు 

అట్టిట్టని నిన్ను మాకు నడుగనేమిటికి గజాలు! 


అమరుల కేలికవు అసురలకు వైరివి 

రమణ. (బ్రహ్హాదునకు రక్షకుండవు 

కొమరై శ్రీవేంకటా(ద్రి( గొత్తలు నీగుణములు 

సముకానం బలుమారు సంతోసించే మి(కను జాలు 16 
౨ తమలోని+ఆనందము * వీలోనీవే కావచ్చు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
అలిత 


మతంగపర్వతము మాల్యవంతము నడుమ 
సతమై శ్రీవేంకటేశ్వరుండున్నవాండు 


కొలిచినవారికెల్లా కోరినవరములిచ్చి 
తలంచినవారినెల్టా ధన్యులేసి 
పొలుపుమిగుల మంచిపువ్వులతో(టలనీడ 
విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుండు 


శరణన్నవారికి చనవిచ్చి రక్షించి 

గరిమ. బూబించువారి€ గరుణం జూచి 
పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు 
విరివిగొన్నాండు శ్రీవేంకటేశ్వరు(డు 


తను నమ్మినవారికి తగినసంపదలిచ్చి 
కని నుతించేవారికి. గామధేనువై 
కనకమయములైనఘనమైనమేడలలో 
వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుండు 


329 - రేకు రామ([క్రియ 
లెండో లెండో మాటాలించరో మీరు 
కొండలరాయనినే పేర్కొన్న దిదె జూలి 


మితిమోరెం జీ(కట్టు మేటితలవరులాల 
జతనము జతనము జాలో జాలి 
యితవరులాల వాయించే వాద్యాలకంటె- 
నతిఘోషములతోడ ననరో జాలి 


rపలవ॥ 
(ap) 


1మతం॥ 


సమతం॥ 


నమతం॥ 165 


1॥పలవి॥ 
లొ 


॥లెండో॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 
గాములువారెడిపొద్దు కావలికాండ్డాల 
జాము జాము దిరుగరో జాలో జాలి 
దీమనపుపారివార దీవెపంజులు చేంబట్టి 
యేమరక మోలో మోరు యియ్యరో చాలి ॥లెండో। 


కారుకమ్మె నడుదేయి' గడతెథ గట్టికవార 

సారెసారె. బలుకరో జాలో జాలి 

యీరీతి శ్రీవేంకటేశు. డిట్టై మేలుకొన్నాండు 

గారవాన నిక మానం గదరో జాలి లెండో!! 166 


వరాళి 


పదియారు"వన్నెలబంగారుకాంతులతోడ 
పొదలిన కలశాపురహనుమంతుండు ॥పల్లవి॥ 


యెడమచేతం బట్టె నిదివో పండ్లగొల 

కుడిచేత రాకాసిగుంపుల గొట్టె 

తొడింబడ నూరుపులతోం దూరుపుమొగమైనాండు 

పొడవైన కలశాపురహనుమంతుండు ॥పది॥।। 


తొక్కి యక్షకుమారుని. దుంచి యడగాళ(పెడగాళ్ళ?) సంది 
నిక్కించెను తోంక యెత్తి నింగి మోవను 

చుక్కలు మోవం బెరిగి సుతు (సూర్యు?) వద్ద వేదాలు 
పుక్కిట బెట్టె. గలశాపురహనుమంతుండు ॥పది॥ 


గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో 

పట్టపు శ్రీవేంకటేశుబంటు తానాయ 

అట్టె వాయువుకును అంజనిదేవికిని 

పుట్టినాండు కలశాపురహనుమంతుండు ॥పది॥ 167 





9 చెన్సెల' రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్వుల 


శ్రీరాగ 6 


నల్లయబల్లి చెన్నుడు నాపాలిటి వెన్నుడు 
యెల్ల జీవులకు మరి యిన్నిటా( బ్రసన్నుండు 


కమలావరుడు శ్రీకరమదనగురుండు 
సమరదానవకులసంహారు(డు 
ఏమలగుణాకరు(డు విజయచ[క్రధరుండు 
కమనియ్యభక్తజనకరుణాకరుండు 


వేదాంతవేద్యుండు విశ్వహితాపాద్యు(డు 
ఆదియునంత్యములేని యనవద్యుండు 
సాదితయోగిహృద్యుండు శమితో[గ్రచైద్యుండు 
సోదించి చూచితేను సురలకు నాద్యుండు 
కామితఫలశక్తుండు ఘనమహిమయుక్తుండు 
ఆముకొన్న లోకరక్షణసక్తుండు 

నేమాన శ్రీవేంకటాద్రి నిలిచి మమ్మేలినాండు 
కోమలుండు వీండిగో గోపికాస(ను)రక్తుండు 


పొడి 
రాముడు రాఘవుండు రవికులు. డితండు 
భూమిజకు బతియెన పురుషనిధానము 
అరయ బు(త్రకామేష్టియందు. బరమాన్నమున 
పరగ జనించిన పరబ్రహ్మము 
సురల రక్షింపంగ నసురల ” శిక్షింపలం 
తిరమై యుదయించినదివ్యతేజము 


113 


1పలవి॥ 
నే 


1నలల6॥ 
వ్యా. 


toad 
ట్రా! 


nso 168 
ap) 


పల 
ap] 


రాము! 





* సిక్టింపయగ రేకు 


114 
అధ్యాత్మ సంకీర్తనలు 


చింతించేయోగీంద్రులచిత్త్ససరోజములలో 
సంతతమునిలిచినసాకారము 

వింతలుగా మనులెల్ల వెదకి కనేయట్టి- 

కాంతుల. జెన్నుమోరినకైవల్యపదము రాము! 


వేదవేదాంతములందు విజ్ఞానశా స్ర్రములందు 

పాదుకొన( బలికేటి పరమార్దము 

పోదితో శ్రీవేంకటా(ద్రి( బొంచి విజనగరాన 

ఆదికి సనాదిళైనఅర్సావతారము రాము 169 


కన్నడగౌళ 


శరణు శరణు దేవ సర్వపోషక 
కరుణానిలయ రామ కాసల్యనందన ॥పల్లవి॥ 


వారిధిబంధన రావణశిరశ్ళేదక 

మారీచనుబాహుబలమర్షన 

దారుణ కుంభకర్ణ దనుజసంహారక 

వీరప్రతాప రామ విజయాభిరామ ॥శర॥ 


సవనరక్షక మునిజనకుల నిర్వాహక 

దివిజవంద్య కపిసేనానాయక 

వివిధసప్తతాలవిధ్యంసనచతుర 

భువనేశ సాకేతపురవాస రామ ॥శర॥ 
హరచాపహర అహల్యాశాపవిమోచక 

ఖరశరవాలినిగ్రహబిరుద 

నిరతి శ్రీవేంకటేశ నిజభ క్రరక్షక 

ధరణిజాసమేత దశరధరామా 1చఛర॥ 170 





౧ 


శిరచేదకి రేకు 


115 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 


"వినోదకాడవౌదువు విరలేశ్వరా 
వినుతించ నెట్టువచ్చు విరలేశ్వరా ॥పల్లవి॥ 


పసులంగావంగానె (బ్రహ్మ నిన్ను నుతించే 

వెస నీమహిమ * యెంత విరలేశ్వరా 

పసిబాలవయసున బండి(దన్ని విరిచితి 

వెసగె నీమాయలెల్టా యివె విరలేశ్వరా ॥వినో॥ 


వెన్న నీవు దొంగిలంగ వేదాలు వాగడీని 

విన్న కన్న సుద్ది గాదు విరలేశ్చరా 

చన్ను దాగి రాకాసిపీచము హరించితివి 

యెన్నికకెక్కె నీబిరు దిటు విరలేశ్చరా ॥వినో॥ 


గొల్లైతలంగూడి చేకొంటివి (బ్రహ్మచర్యము 

వెల్లవిరాయ( బనులు విరలేశ్వరా 

బల్లిదపు శ్రీవేంకటపతివై పాండురంగాన 

చల్లంగా నెలకొంటివి జయ విరలేశ్వరా ॥వినో॥ 171 


330 - రేకు దేవక్రియ 


విచ్చనవిడినీ యాడీ వీండె కృష్ణుండు 
వొచ్చములేనివా(డు వుద్దగిరికృష్ణుండు ॥పల్లవి॥ 


గల్లుగల్లుమనంగాను గజ్జలు నందెలతోడ 

బిల్లంగోట్టాడీని పిన్నకృష్ణుండు 

కెల్లురేంగి వీధులను. గేరి పుట్టచెండులాడీ 

బల్లిదుండు గదవమ్మ బాలకృష్ణుండు ॥విచ్చ॥ 





౮ అంతటా విర్ణల' గా వుండే రేకువ్రాత ఈ పాటలో 'విరలిగా నున్నది * యంత' రేకు 


116 
అధ్యాత్మ సంకీర్తనలు 


తమితోడ గోపాలులు తాను. గూడి ముంగిటను 
సము(ద్రబిల్లలాడీ "సాధుకృష్ణుండు 
చెమటలుగార సిరిసింగనవత్తి యాడీ 

గుమితాన వీండే యమ్మా గోపాలకృష్ణుండు 


వుదుటున. బారి పారి వుడ్డగచ్చకాయలాడీ 
ముదముదాలంక(గాను * ముద్దుకృష్ణుండు 
య a) 
అదివో శ్రీవేంకటేశు డాటలెల్లాం దానే యాడీ 
పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుండు 


మేఘరంజి 


వట్టిజాలిం బడవలది(కను 
గట్టి విచారముగలవారికిని 


దేవుండు సులభుండు తెలియంగనేర్చిన 
వేవేలు లాభము విరతి 

భావించు జ్ఞానమె పాడైన సాఖ్యము 
తావగు శాంతమె ధనధాన్యములు 


గురుండె సాధనము కోరి వెదకినను 
పరగు నాచారమె (బదుకెల్ల్తా 
శరణాగతియె సామ్రాజ్యపదవి 

ధర జితేంద్రియత్వమె వైభవము 


తననిజభ క్రియె దండయు దాపును 
మనసు నిలుపుటే మరి శుభము 
యెనయంగ శ్రీవేంకటేశుమహిమ లివి 


కని మని యండుటె ఘనవివేకము 
ష్‌ 'సాధుంగృప్పుడు రేకు ముద్దుం గృష్ణు(డు 


॥ఐచ్చ॥ 


॥విచ్చు॥ 172 


1పలవి॥ 
C9 


॥వట్టి॥ 


॥వట్టి! 


॥వటి॥ 173 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కురంజి 


చేపట్టుగుంచము శ్రీవిభు(డు 
వై పెరి(గి పొగడవలెం గాక 


మనసులోనిహరి మరవక తలంచిన 
యెనయ నిహపరము లేమరుదు 
పనగొన నొతసొపొరు: నుడిగనను 
తనకు మహానందము లేమరుదు 


పుట్టించినాతని పొసగ గొలిచిన 

యిట్టె వివేకం బేమరుదు 

చుట్టి యతనిదాసులకుమొక్కినను 
పుట్టుగు గెలుచుట భువి నేమరుదు 


శ్రీవేంకటేశ్చరు. జేరి భజించిన 
యేవేళ సాత్విక మేమరుదు 
భావించి యాతనిపై భక్తి నిలిపినను 
వైవశముగ6 దను€ గను టేమరుదు 


బౌళిరామ(క్రియ 


ఎంత పరా(క్రమము యీసింహము 
చెంతనే దివిజులు సేవించేరు 


కొండమాందం గూచుండి దైత్యుమై 
చెండివేసె నీ సింహము 
నిండునగవుతో నెలత దనతొడపై 
నుండగ నెరసీ నుదుటుందనమున 


శేై/ 


1;పలవిె॥। 
ళా 


చేప! 


1చేప॥ 


1చేప॥ 174 


పలి 
Se) 


[లఎ౦త॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 
తటుకనం (బ్రహ్లాదుఘటనచేం గంభము 
చిటిలి వెడలె నీ సింహము 
చటులకరంబుల( గుటిలదానవుని 
బటుగతి( బట్టను పశుబంధముగా 


పగయెల్ల నడంచి జగములేలుచును 
౨ జిగిమించిన నరసింహము 

నిగిడి శ్రీవేంకటనిధి యహోబలము 
తగు నివాసముగం దనరీ నిదివో 


నాదరామ క్రియ 


కొసరనేల నాగుణము లివి 
రసికత నీవిన్నిటా రక్షించుకొనుమో 


నరమి. నాది 'నరుపు- నికే 

దూరు నాది బంధు6డవు నీవు 
కోరుదు నేను కొమ్మని యిత్తువు 
కారుణ్యాత్మక గతి నీవు సుమో 


నేను యాచకు(డ నీవేదాతవు 
దీనుండ నేం బరదేవుండవు 
జ్ఞానరహితుండను సర్వజ్ఞనిధివి 
శ్రీనిధి యింక ననుం జేరి కావుమో 
అరయ నే జీవుండ నంతర్యామివి 
యిరవుగ దాసుండ నేలికవు 
చిరజీవిని నే శ్రీవేంకటపతివి 
వరదు6డ నను. జేవదలకుమో 


౨ .జిగిమించి నరసింహము రేకు 


Hఎంతే॥ 


ఎంత! 175 


1పలవి॥ 
య 


"కొస 


కొస! 


॥కొస॥ 176 


119 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


హిందోళవసంతం 


ఎన్నిమహిమలవాండె యీదేవుండు 

కన్నులపండువులెల్లా( గదిసినట్టుండెను ॥పల్లవి॥ 
పోలింప కర్ఫూరకాపు పురుషోత్తమునికి 

యేలీల నుండెనని యెంచి చూచితే 


పాలజలనిధిలోనం బవళింప(గా మేన 
మేలిమిమోయగడంటిన మెలుపుతో నుండెను ఎన్ని! 


తట్టుపునుంగుకాపు దైవశిఖామణికి 

యెట్టుండెనని “ మరి నెంచి చూచితే 

చిట్టకాన రేపల్లెలో చీ(కటితప్పు సేయంగా 

అట్టె రాత్రులు మెననంటినట్టుండెను ఎన్ని! 


అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించంగ 

యెలమి శ్రీవేంకటేశునెంచి చూచితే 

కలిమిగలయీకాంతకాంగిట6 బజనంగంగాను 

నిలువెల్లా సిరులై నిండినట్టుండెను ఎన్ని! 177 


331 - రేకు ఆందోళి 
కన్నులపండుగలాయ. గన్నవారి కిందరికి 
వెన్నుండేంగ్‌ నిల్లిదివో = వీధుల వీధులను ॥పల్లవి॥ 
అదె యెక్కె( దిరుతేరు అసురలు బెదరంగ 
(త్రిదశులు చెలంగంగ దేవదేవుడు 


కదలె బండికండ్డు ఘనమైన (మైోంతతోడ 
వెదచల్లు( గాంతులతో వీధుల వీధులను కన్ను! 


PTT TT er te en Tr ధల తాం నానాటి 
మరియున్‌'లోని యువర్ణ్లము లోపించిన రూపము కావచ్చు " ఈపదము పూర్వముద్రణమున 
జారిపోయినది 


120 
అధ్యాత & సంకీర్తనలు 


తోలి యాడీ. దిరుతేరు దుష్టులెల్ల నణంగంగ 
చాలుకొని శిష్టులెల్ల జయవెటంయగ 
అ [స్‌ 
గాలికి బడగలెల్లా( గడు నల్హాడంగం జొచ్చె 
వేలేటి పువుదండలతో వీధుల వీధులను కన్ను! 


తావు చేరెం దిరుతేరు ధర్మములు నిలువంగ 

యీవల నలమేల్మంగ ఇచ్చగించంగా 

శ్రీ వేంకటేశ్వరుండు శింగారాలు మెరసెను 

వేవేలు విధముల వీధుల వీధులను ॥కన్ను॥ 178 


భల్తాటి 
జగతిలో మనకెల్ల జయంతి నేండు 
పగటున నందరికి పండుగ నేడు ॥పల్లవి॥ 
అదివో (శ్రావణ”ాబహుళాష్టమి నేండు 
పొదిగొన్న రోహిణి సంపూర్ణము నేండు 
కదిసి యద్దమరే(త్రికాడ నేండు 
ఉదయించెం గృష్షుండు చంద్రోదయాన నేండు iA 
వసుదేవదేవకుల వరము నేడు 
పసగా ఫలియించె రేపల్లెలో నేండు 
కొసరి యశోదనందగోపుండు నేండు -యీ 
ఎసిసువును సుతుండంటాం. జెలశిరి నేడు జగ! 
హరిమాయ కంసుమద మడటిె నేడు 
పొరుగిరుగులవా రుప్పాంగిరి నేడు 
“సిరి నలమేల్మంగతో శ్రీవేంకటేశు(డై నిల్ఫె 
అరుదుగా గొల్లెతలు ఆడుకొనేరు నేడు nnn 179 





" బహుళష్టమి రేకు * ప్రాసకోసము వెంపర్ణాట * శిరి' రేకు 





శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

ఆహిరి 

కొలిచితే రక్షించే గోవిందు. డితండు 
యిలకు లక్ష్మికి మగ జీగోవిందు. డితండు 


గోవర్రనమెత్తినట్టిగోవిందు. డితండు 
వేవేలుగాల్రైతలగోవిందు. డితండు 
కోవిదుండై ఆల6గాచేగోవిందు. డితండు 
ఆవలంగంసు (జంపిన ఆగోవిందు డితండు 


= కూరకాళింగమర్దనగోవిందు. డితండు 
వీరచ(క్రాయుధపుగోవిందు. డితండు 

కోరి సముద్రాలు దా(టేగోవిందు( డితండు 
ఆరీతి బాలుర దెచ్చేయాగోవిందు. డితండు 


కుందనపుకాశతోడిగోవిందు( డితండు 
విందుల రేపల్లెగోవిందు. డితండు 

పొంది శ్రీవేంకటా(ద్రిపై పొసగ దిరుపతిలో 
అందమై పవ్వళించిన ఆ గోవిందు. డితండు 


కౌడి 


కొండంతపొడవుతోడ కోనేటెరాయండు వీండె 
నిండుకొని రధమెక్కి నిలుచున్నవాండు 


పాతాళవాసులైనబలురక్కసులమోంద 
యేతులం బరపె6€ దేరు యిదె దేవుండు 
ఆతల జలధిచొచ్చినట్టిదానవులమోంద 
ఘాతతోడం దోలె నదె కడు రభసమున 


౨ కర రేకు 


121 


1॥పలవి॥। 
(ap) 


15ొలి॥ 


1కొాలి॥ 


॥5ొలి॥ 180 


1 పలవి॥ 
(ap) 


కొండ 


122 
లధ్యాత శ సంకీర్తనలు 


ఆకాశముదూరినట్టయదటుదైత్యులమో(ద 

దాకతో నడపించె. బంతాన దేవుండు 

దీకొని యష్టదిక్కులం దిరిగి యసురలపై 

భీకరముగా మోగించె బిరుదులు మెరసి ॥కొండ॥ 


ధరమోిందం గలిగిన దనుజకోట్ల నెల్ల 

సొరిది శ్రీవేంకటేశు(డు పారందోలెను 

గరిమ నలమేల్మంగ నురమున బెట్టుకొని 

తిరముకొలిపె దేరు దిక్కులెల్ల గెలిచి ॥కొండ॥ 181 


వరాళి 


నవమూర్తులైనట్టి నరిసింహము వీండె 
నవమైన శ్రీకదిరి నరసింహము ॥పల్లవి॥ 


నగరిలో గద్దెమోంది నరసింహము వీండె 

నగుచున్న జ్వాలానరసింహము 

నగముపై యోగానందనరసింహము వీ(డె 

మిగుల వేదాద్రి లక్ష్మీనారసింహము ॥నవ॥ 


నాంటుకొన్న భార్గ్షవూటునరసింహము వీండె 

నాంటకపు మట్టెమళ్తనరసింహము 

నాటి యీ కానుగమానినరసింహము వీయె 

మేటి వరాహపులక్ష్మీనారసింహము ॥నవ॥ 


పాలసి యహోబలాన బొమ్మిరెడ్డిచెర్లలోన 

నలిరేంగిన * ప్రహాదనరసింహము 

చెలంగి కదిరిలోన శ్రీవేంకటాద్రిమోంద 

మెలలోటి చక్కని లక్ష్మీనారసింహము ॥నవ॥ 182 


౨ సింహ్వము రేకు * “ప్రంహ్లోద' రేకు 





శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


కొలువు(డు వలసితేం గొలువక మానుండు 
తెలియ నీతడే సుండీ దేవదేవోత్తముండు ॥పలవి॥ 
య 


పుడిమికాధారము పురుషోత్తముడె 

కుడిచి కట్టెడివారు కోటానంగోటి 

విడువు( డే6టికి. బారవేసినగుంటికినెల్ల 

వాడయం డీతండే సుండీ వున్నతోన్నతుండు ॥కొలు॥ 


అమృతమిచ్చినవాండు ఆదినారాయణుడే 

సములై జీవించువారు సతానసంఖ్య(?) 

(భ్రమయకు( డెండమావిబయళ్లు చెరువులంటా 

అమర నీతండే సుండీ హరి వాసుదేవుడు ॥కొలు॥ 


చెలువు6 డీతండె సుండీ శ్రీవేంకటేశుడె 

పలుకు( బంతాలవారు పదివేగురు 

తలంచకుం. డీదోమ దంతితోను సరిగా 

జలజనాభుండే సుండీ సకలలోకేశుండు ॥కొలు॥ 183 


332 - రేకు వసంతం 


(/ రంటదెప్పరపురచన మా బదుకు 
జంటల శ్రీపతిశరణమే నిజము ॥పల్లవి॥ 


కన్నులయెదుటను గలిగిన జగమే 

మిన్నక మనసున మెరసేది 

తిన్నంగ రేయి నిద్రించినవాండనే 

యెన్నంగ రేపే యెరిగినవాండ 1రంట॥ 





౨ ర0ట'కు రూపాంతరము రెండు”, రండు, రెడ్డి, రడ్డి గా ప్రయోగములు కలవు 


124 
అధ్యాత్మ సంకీర్తనలు 


బాయట నూరక పారెటిగాలే 

కాయములోపలం గలిగేది 

పోయిన జన్మపుంబొరుగులవాండనే 

యీయెడ నిటు జనియించితింగాని గరంట॥ 


పుడమివెలుపలను బుట్టినరుచులే 

కడుపులోపలను గరలోది 

కడంగి శ్రీవేంకటపతి నాలోననే 

యెడయండు యతనినే యిటు గొలిచితిని 1రంట॥ 184 


సాళంగనాట 


వైష్ణవులసామ్ము నేను వారు నీసొమ్ములింతే 
విష్ణుండ నీవెట్టైన వివరించుకోవయ్యా ॥పల్లవి॥ 


నెజి నీబంటనా హరి నీకంటె బలువులైన- 

తతి నీదాసులకే నే దాసుండగాక 

గుణుతెరుంగుదునా నేం గోరి యింతకతాల్లి 

గుజుతు చూపిన మాగురువునేకాక ॥వైష్లు! 


ముంచి నీకు మొక్కేయాక ముందే నీశరణులు 

పెంచి పాదాలు నా నెత్తి(బెట్టిరయ్య 

పొంచి నీవేడ నేనేడ బుజముల ముద్రవెట్టి 

సంచితమై సేసినట్టిసంబంధమేకాక ॥వైష్లు 
శ్రీవేంకటేశ నీసేవే సేసేంగాక "నే డీ- 

సేవకు దెచ్చెను వారిసేవేకాదా 

భావమొక్కటిగా నాకు. బట్టిచ్చిరి నిన్ను వారు 

ఆవలీవలికి. బరమార్థమేకాక వైషు! 185 





౨ రేకులో 'నేడు లోఅరసున్నలోపించుట(ప్రామాదికము 


విత్తాకటి వెట్టంగాను వేరొకటి * మొలచీనా 
హత్తి దేహగుణములు ఆతుమకయ్యోనా 


చెంది చేందుదిన్ననోరు చేయేయయివుండు€గాక 
దిందుపడి కొంతైనాం దియ్యనుండీనా 

బందెల సంసారికి బలు లంపటాలేకాక 

అందు హరియేరి సుఖ మందం దీరినా 


యొంగిలి.6 బుట్టినమేను హేయమే వెదకు(గాక 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రామ।కియ 


చెంగలించి పావనము సేసుకోనినా 


ముంగిటిదేహికి. గర్మములు ముంచుకొను(గాక 
*రంగుగ శ్రీపతి గొలిచి రతికెక్కీనా 


చేతికి వచ్చినసొమ్ము చేరిదాయకొానుంగాక 
యేతులం దా నొల్లనంటా యీసడించీనా 
యీతల శ్రీవేంకటేశు. డిచ్చిన విజ్ఞానము 
ఆతుమ సంతసించు. గాకందు వెలితున్నదా 


మలహరి 


అందుకు హరికధ యనుతీర్ణంబున 
నింద వాసె "నింక నిర్మలమైతి 


కంతునిముట్టంటు గలసె మదిలో 
యెంతట శుద్దానో యొరంగమింక 
సంతతసంసారజలధుల మునిగెద 


పొంతగర శ్రము పోదింకాను 


౨ మొలచిన రేకు 


* యతిభంగము 


3 


విక రేకు 


125 


ఏల 
Ee 


1 విత్తా॥ 


బత 


॥1బత 186 


1పలవి॥ 
య 


॥అందు॥ 


126 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


మాయపుటాసల మాలు గలసె మది 

యేయెడ శుద్దానో యెరంగమింక 

ఆయపుభవములయనలము చొచ్చితి 

పోయినంగర్మము పోదింకాను 1అందు॥ 


చక్క6గ6 గలిదోసము గలసెను మది 
నెక్కడ వోయెనో యెరంగమింక 
దక్కి శ్రీవేంకటదైవము. గొలిచితి 


పుక్కట గర్వము పోదింకాను 1అందు॥ 187 
దేశాక్షి 

కర్మమూలము జగము గాదనివిడువక 

మర్మపుమోక్షము లేదు మానలేరో గర్వము ॥పల్లవి॥ 


సకలకర్మాలు మాని సన్యాసి యైతేను 

వాకట వెలితిలేనివున్నతుండట 

ముకెమై వుభయకర్మములు బంధహేతువని 

ప్రకటించి వేదాంతపరనమే యెక్కుడు కర్మ! 


బహురూపములు మరచి (బ్రహ్మ నిష్టుడైనయోగి 

యిహపరముల కత(డెక్కుడట 

విహితకర్మము దక్క వీరఘోరకర్మములు 

సహజపాతకమనేశా[స్తాలే యెక్కుడు కర్మ! 
సంతతకర్మములెల్ల సంసారమూలములు 

అంతట నిస్పంగుండైతే నధికుండట 

చింతించి చింతించి శ్రీవేంకటేశ్యరు 

వంతుకు జెప్పి నహరివాక్యమే యెక్కుడు ॥కర్మ॥ 188 





౨ నిష్టుడై రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేవగాంధారి 


పుట్టించినవాండు దానే బుద్దిచెప్పేవాండు దానే 
యిట్టె శ్రీహరి నన్నె ట్టీడేరించీనో 


యెంచుకొందు నొకవేళ నేటి సంసారమిదని 
యించుకవడిలోనే మోహింతు నందుకు 
కంచువంటి దీమనసు కటకటా యేది వాటి 
చంచలుండ హరి నన్నేసంగతి సేసీనో 


తలంతు నేనొకవేళ దైవము గనేనని 
కలిమి నంతటిలోనె కడు మరతు 
చలపట్టె నిదివో నాజన్మములకేది వాటి 
కలుషచిత్తుండ నన్నేకందువ బెట్టీనో 


జ్ఞానినౌదు నొకవేళ సరి. గర్మినాదును 
మానువంటిదీగుణము మరేది వాటి 
కోనల శ్రీవేంంకటేశు. గొలిచి నే శరణంటి 
మానిసి నింతే యెట్టు మన్నించీనో 


333 - రేకు గుండ(క్రియ 


అన్నియు నాలో నుండంగ నవ్వల నేమి చూచేము 
యెన్నండు గాననిమాయ యెొరంగవో మనసా 


యీడనే సంసార మిదె యిం(ద్రజాలమై యుండంగ 
యేడకైనాం జూడ బోయే మింద్రజాలము 

పాడితో నా పుట్టుగులే బహురూపాలై యుండంగ 
వేడుకయ్యో బహురూపవిద్యలు చూడంగను 


127 


1పలవి 
ae) 


॥పుట్టిం॥ 


॥పుట్టిం॥ 


॥పుట్టం॥ 189 


1(ప్రలవి॥ 
లా 


1 అన్ని॥ 


128 
అధ్యాత్మ సంక్షీర్తనయ 


నటన దినదినము నాటకమై యుండంగాను 

సటవట నాటకాలు సారె జూచేము 

ఘటన మాయలెదుట.6 గనుకట్ట వుండంలాను 
అటమటపువిద్యలు అన్నియుం జూచేము 1 అన్ని॥। 


పాపపుణ్యములు రెండు బారివిద్య లుండ6గాను 

కోపుల నాటలవారి గోరి చూచేము 

యేపున శ్రీవేంకటేశు. డిటు మమ్ము (భ్రమపాపె 

నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను ॥అన్ని॥ 1 


గుజరిె 
జ 
ఇతరోపాయములెల్ల యీసందివే 
అతిశయపదమైతే హరిదాస్యఫలమే ॥పల్లవి॥ 


కర్మము ” సేయ నేరరా కడంగి సన్యాసులు 

కర్మము విడిచి మోక్షము. బొందిరి 

ధర్మమెరంగనివారా తత్వపుయోగీంద్రులు సర్వ- 

ధర్మము విడిచి హరి దమలోనే కనిరి ॥ఇ్షత॥ 


దానాలు” సేయనేరరా తగిలి యోగీంద్రు లన్ని 

మాని హరిజపమే నెమ్మది. జేసిరి 

నానావిధు లెరంగరా నాండు విభీషణాదులు 

శ్రీనాధు శరణని చిరదేహులైరి 11 ఇత॥ 


సతతసంగములెల్ల జన్మబంధహేతువని 

మతిమంతులైనవారు మానిరిగాక 

హితవైనశ్రీవేంకటేశ్చరుని శరణని 

(బతుకరా యిందు నందు(బ్రపన్నులెల్లను ॥ఇత॥ 1 





అ ౨ శాయి రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్భుల 
కశ్చ 
సౌరాష్ట్రం 


౨ హరియవతారమె ఆతండితండు 

పరమ సంకీర్తనఫలములో నిలిపె పల్లవి 
వున్నాండు వై కుంరమున నున్నాడు యాచార్యునొద్ద 
వున్నతోన్నతమహిమ నన్నమయ్య 

వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు 

పన్నిన నారదాదులు పైపై 6 బాడంగను ॥హరి॥ 


చరియించు నొకవేళ సనకాదిమునులలో 

హరి బాడు. దాళ్ళపాకఅన్నమయ్య 

తిరమై యాళువారల తేజము దానైయుండు 
*గరుడానంతముఖ్య ఘనులసంగడిని 1హరి॥ 


శ్రీవేంకటా(ద్రిమోయద శ్రీపతికొలువునందు 

ఆవహించెం దాళ్ళపాక అన్నమయ్య 

దేవతలు మునులును దేవుడని జయవెట్ట( 

గోవిదుండై తిరిగాడీం గోనేటిదండను ॥హరి॥ 192 


రామక్రియ 


ఉండినట్టే వుండును వుండకున్న మానును 
అండనే శ్రీహరిమాయ నమరినలోకము ॥పల్లవి॥ 


యేదైనా మంచిదే యెట్టయినా మంచిదే 

సేద దేరినట్టి పూర్ణచిత్తునకును 

కాదు గూడదనరాదు కలస్వభావమునకు 

ఆదినుండి హరిమాయ నత్తినది లోకము ॥ఉండీ॥ 


క్క పాట పెదతిరుమలయ్యదో చినతిరుమలయ్యదో కావచ్చును = ?ఏరుడనంతి' రేకు 


130 
అధ్యాత శై సంక్షీర్తనలు 


యొండైనా మంచిదే యెంతనీడైనా మంచిదే 
పండినజ్ఞానభక్తులప్రసన్నులకు 

నిండె నిండదనరాదు నిచ్చనిచ్చ1బకృతికి 
కొండవంటిహరిమాయ గురియెనలోకము ॥ఉండి॥ 


పాపమైన మంచిదే బలుపుణ్యమైన మంచిదే 
శ్రీపతిని శరణన్నజీవునికిని 
వోప నోపేన రాదు వొద్దిక శ్రీవేంకటేశు 


చేపట్టినమాయలోనం " జిక్కినది లోకము ॥ఉండి॥ 193 
శంకరాభరణం 


నీకే నే శరణు నీవు నన్ను 6 గరుణించు 
యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రియకను ॥పల్లవి॥ 


కన్నుల జంద్రసూర్యులుగలవేలుపవు నీవు 
పన్నినలక్ష్మిభూమిపతివి నీవు 

అన్నిటా బ్రహ్మకు. దం(డ్రియెన యాదివేలుపవు 

యెన్నం నీకంటే ఘన మెవ్వరున్నా రి(కను నీకే॥ 
దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి 

ఆవల. బాదాన లోక మణంితివి 

నీవాక్కండవే నిలిచిన దేవుడవు 

యేవేళ నీకంటే నెక్కుడవ్వరున్నా రికను ॥నీకే॥ 


అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి 

సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ 

పురుషోత్తముండవు భువనరక్షకుండవు 

యిరవైననీవేకాక యెవ్వరున్నా రింకను ॥నికే॥ 194 





౨ జక్కినది' రేకు యతిభంగిము 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శుద్దవసంతం 


కటకటా యీ ప్రాణి గతిగనుట యెన్న(డో 
అటు నావశము గాదు హరి నీచే. గాని 


పాపము నెరుంగుదు బంధము నెరుంగుదు 
మాపుదాతా నివి నేను మానలేంగాని 

కోపు దుర్గుణమని కొంత గొంత యొరులుదు 
తీపుల యాసల. బడి తిప్పలేంగాని 


చూతును దు.ఖాలవారి6 జూతును బుట్టేవారి 
యీతల నాకు వెరపు యించుక లేదు 

గాతల నామన సెల్ల( గల్పించినట్లవును 
“చేతనైనా చెప్పినట్టు 'సేయలేంగాని 

నావంక6 గడమ గాక నా గురుడు తొల్లి నన్ను 
శ్రీవేంకటేశు(డ నీచేతికిచ్చెను 

దైవమొక్క(డవే నీ దాసానుదాసుండనైతి 
యేవిధులు నే నెరంగ నిటు నిన్నేకాని 


334- రేకు సామంతం 
ఊరకే వెదకనేల వున్నవి చదువనేల 
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము 
కోపము విడిచితేనె పాపము దానే పోవు 
దీపింప సుజ్ఞానముతెరు నిద 
లోపల మనిలుండై లోకముమెచ్చుకొరకు 
సైపైగడిగితేను పావనుండౌనా 

౨ చశేతనేనా రేకు 


lal 


11పలవి॥ 
టా 


కట 


॥1కట॥ 


కట 195 


గపలని॥ 
వ్‌! 


॥ ఊర॥ 


132 
అధ్యాత్మ సంకీర్తనలు 
"ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు 
కందువ నాస మానితే కైవల్యము 
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు 
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంరము ॥ఊర॥ 


కాంతలపొం దౌల్లకుంటే ఘనదుఃఖమే లేదు 

అంతరాత్మ శ్రీవేంకటా(ద్రీశుండు 

అంతట మాటలె యాడి హరి శరణనకుంటే 

దొంతినున్నభవములు తొలంగునా తా 1 ఊర[॥। 196 


అలిత 


ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను 

కప్పి నిష్టూరమెల కట్టేరయ్యా ॥పల్లవి॥ 
శ్రీపతి యాణాజ్ఞచేతం జిక్కనది జగము 

యేపున మా యాణాజ్ఞ లేంటివయ్య 

కోపగించుకొనుటింతే కొంకక లోకాలు నేము 

మాపుదా(కా మానుమంటే మాన బొయ్యీనా ఎప్పు 


నరహరిరక్షణమే నడచీని లోకము 

యిరవై నేము రక్షించే దేంటిదయ్య 

పొరలే గర్వ మింతె బూతులసంసారము 

మరలి నేమూరకుంటే మాన(బొయ్యోనా ॥ఎప్పు॥ 


* సృష్టికి. గర్తెనవాయడు శ్రీవేంకటేశు. డింతే 

యిష్టానిష్టము మాకు నేంటటిదయ్య 

నష్టి లేదు నడచేది నడవక మానరాదు 

తష్టి గట్టుకొంటి(?)గాక తా మాన(బొయ్యోనా ఎప్పు! 197 





"ముందరి కావచ్చు * స్రిష్టి రేకు 


133 
శ్రీ తా్లపాక అన్నమాచార్యుల 


బౌలి 


ఇంత లేకుంటే నది యెక్కడి సుజ్ఞానము 
దొంతుల తనజన్మము తొల్లిటిదే కాదా ॥పల్లవి॥ 


యెదిటివా చెరింగితే యేమో ననక మరి 

చెదరకుండుటే పో శ్రీవైస్లవం 

కదిసినకాంతలను కనకము వొడగంటే 

పదరకుండుటే పో పరమసాత్వికము ఇంత! 


(క్రియయెరంగనివారు కీడు సేసితే దాను 

దయ. జూచుటే హరిదాస్యఫలము 

౨ రయమునం౭ దామసము రాజసము గలిగితే 

భయపడి తొలంగుటే (ప్రపన్నగుణము ॥ఇ్షంత॥ 


వొరసి * యెవ్వండు దను నుబ్బించి పొగడిన 

నిరతితా వీ(గనిదే నిచ్చ(శ్చ?)లబుద్ది 

యిరవై శ్రీవేంకటేశ్వరుదాసుల6 గని 

శరణని మొక్కుటే సర్వజ్ఞగుణము 1ఇ0ంత॥ 198 


మలహారి 
పరమోపకారులు (ప్రత్యక్షదైవములు 
హరిదాసు లిత్తురు (బ్రహ్మానందసుఖము పల్లవి! 
పాపుదురు లోకములో పాపపంకమెల్లాను 
దీపించ శ్రీపాదతీర్థమున 


వోపుదురు హీనుల వున్నతులంగాం జేయ 
చేపట్టి కన్నులెదుటిసేవామా(త్రమున పర! 





౨ రయమున్నం రేకు * 'యవ్వండు రేకు 


134 
అధ్యాత్మ సంకీర్తనలు 


చెబుతు రజ్ఞానమెల్లా జనులు తమ్ముయజేరిన 

మతీయు దమ(ప్రసాదమహిమవల్ల 

= తెజచిత్తురు మోక్షము తెరువు (ప్రాణులకెల్టా 

మొజంగి మూలనుండి మొక్కినమా(త్రమున 1పర।॥। 
చెల్లంబెట్టుదు రెందైనా చిల్లరకులమువారి 


తెల్లమిగా మం్యత్రోపదేశమున 
యిల్రిదె శ్రీ వేంకటేశ యెక్కుడుసేసిరి మమ్ము 


సల్లాపనల తమసహవాసములను mపర॥ 
ధన్నాసి 

నాకు గలపని యిడె నారాయణుండ నీవు 

శ్రీకాంతుండవు నాకు సిద్దించుకొరకు ॥పల్లవి॥ 


జలధివంటిదిసుమో * చంచలపు నామనసు 

కల వింద్రెియముల నేటిజలచరములు 

వాలసి భక్తెనెడి వోడ యెక్కితి నేను 

జలశాయి నివ నేటిసరకు దెచ్చుటకు ॥నాకు6। 


కొండవంటిదిసుమో కొనకెక్కు నామనసు 

వుండు. గామాదులను వురుమృగములు 

వుండి నీశరణమనువూ(త గొని యెక్కితిని 

కొండలప్ప నీవనేటికొనఫలముకొరకు నాకు 


టీ(రి)వులను ధరణివంటిదిసుమో నామనసు 

నీవె శ్రీవేంకటేశ నిక్షేపము 

వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి 

భూవిభుండ నీవనేటి పురుషార్హము ॥నాకుం॥ 


౨ తెజచి+ఇత్తురు * 'చెంచల రేకు యతిభంగము 


135 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాంభోది 


అంతటనే వచ్చి కాచు గ నాపద్భంధు(డు హరి 
వంతుకు వాసికి నతనివాండనంటే. జాలు ॥పల్లవి॥ 


బంతింగట్టినురిపేటిపసురము లెడ నెడం 

బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు 

చెంతల సంసారముసేయునరు. డందులోనె 

కొంత గొంత హరి నాత్మ( గొలుచుటే చాలు అంత 


వరుస. జేందుదినేవాడు యెడ నెడం గొంత 

సరవితోడుతం దీపు చవిగొన్నట్టు 

దురితవిధులు సేసి దు.ఖించుమానవు(డు 

తరవాత హరిపేరు దల(చుటే చాలు 1అంత॥ 


కడు బేదైనవాండు కాలకర్మవశమున 

అడుగులోనే నిధాన మటు గన్నట్టు 

యెడసి శ్రీవేంకటేశు నెరంగక గురునాజ్ఞ 

పొడగన్నవానిభక్తి పొాడముటే చాలు ॥అంత॥ 201 


335 - రేకు నాగవరాళి 
దైవమా నీవే దయాధర్మము దలయు టింతే 
వావిరి నౌంగాదన నవ్వల నింక నెవ్వరో ॥పల్లవి॥ 


యెంచంగ నీదేహమిది యింద్రియాదులకు6 * జర(జెణు?) 
వంచనతో విడిపించువారలెవ్వరో 

పంచభూతాలకు. జర (బ్రదికేటి (బ్రదుకెల్ల 

యించుకంత దయయజాడ నింక నెవ్వరో దైవ! 


వ నాపద్భంధుండు రేకు * ఇట్టులే అన్ని పాదములందు 


136 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


పొారచి నామన సిది పుణ్యపాపాలకుC జర 

మారుకొని విడిపించ మరి ” యెవ్వరో 

తీరనినాజన్మ మిది దినబోగాలకు( జర 

యీరీతి విడిపించ నింక నెవ్వరో ॥ దైవ! 
ఆతుమ యనాదినుండి హరి నీభక్తికి. జర 

ఆతల నెవ్వరికైనా నరుహమౌనా 

యీతల శ్రీవేంకటేశ యిటు నీవే కాతుగాక 

ఘాతల నీదాసులకు గతి * యెవ్వరో ॥దైవ॥ 202 


నారాయణి 


ఏలికవు నీవట యింకా దైన్యమేల 
తాలిమి నీచేంతలకు( దగవు గాదనరా ॥పల్లవి॥ 


ఘనకర్మానుభవమె కావలె నొండె నాకు 

వనజాక్ష నీసేవే వలె నాండె 

కినుకం బూంటయు సంకెలయు రెండు నేల 

ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మో 1 ఏలి॥ 


సైకొని నేం జేసినపాపమె కావలె నొండె 

తూకొని నీనామముచే దుంచుట యొండె 

సాకిరి చంకదుడ్డు శరణార్తి రెండు నేల 

మేకొని యీమాట వింటే మెత్తురా నిన్నును HJ 


యిరవుగా మరపొండె యెరుక గావలె నొండె 

సరస రెండును నైన సంగతౌనా 

గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను 

సరిబేసి జంటమాట జరపకు మింకను ఏలి! 203 
౨ “యవ్వరో' రేకు * 'యెవ్వరో' రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
బలహంస 


ఏమి సేతు నిందుకు మందేమైన6 బోయ రాదా 
సామజగురుండ నీతో సంగమొల్ల దేంటికే 


మాయలసంసారము మరిగిన కర్మము 
ఈయెడ నిను మరుగ దేంటికో హరి 
కాయజకేలిపై( దమిగలిగిన మనసు 
కాయజుతండడ్రి నీపై గలుగ దిదేంటికే 


నాటకపుంగనకము నమ్మినట్టిబదుకు 
యేంటికి నీభక్తి నమ్మదేలే హరి 

గూంటయిడే పదవులు గోరేటిజీవుండు 
కూటువైననిజముక్తి గోరది(6డి?)ది యేయటికే 
పాపపుణ్యములకె పాలుపడ్డ నేను 

యేపున నీపాలం జిక్క నేలకో హరి 

శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుండ 
నీపేరివాండ నాకు నిండుమాయ లేంటికే 


దేసాళం 
తల్లియు. దండ్రియు మరి దైవము నాతండే కాక 
యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు 


యీ సంసారమునకు యితడె దిక్కు నేం 
జేసేటిచేంతలకెల్ల శ్రీపతే లోను 
పాసిపో(డెప్పుడు నన్ను బందువుండితండే నాకు 
దాసు(డైనవా(డు హరిం దగదు దూరలను 


౧ బోయ రేకు 


137 


1పలవి॥ 
ల్ని 


"మి 


1ఏమి॥ 


nd 204 


ro 
(ag) 


॥తలి॥ 
లా 


అధ్యాత్మ పంకీర్షనలు 
చావుబుట్టగులవేళ సతము నీతడే 
సావి భోగములకు నిచ్చకుండీతండే 
భావములోపల నుండుప్రాణ మోతడే నాకు 
దైవము దూరగనేల తనకేమి వచ్చినా ॥తల్లి॥ 


తల(పులోపలికి యీదైవమే తోడు 
యిల గలిమిలేముల కీతయడే తోడు 
పలుకులోపల నుండుభాగ్య మోతండె నాకు 


కొలిచి శ్రీవేంకటేశు. గొసరంగనేంటికి ॥తల్లి॥ 205 
సౌరాష్ట్రం 


విడువ విడువ నింక విషుండ నీపాదములు 
కడంగి సంసారవార్ది కడుముంచుకొనిన ॥పల్లవి॥ 


పరమాత్మ ” నీవెందో పరాకైయున్నాను 

పరగ నన్నింద్రియాలు పరచినాను 

ధరణిపై 6 జెలరే(గి తనువు వేసరినాను 

దురితాలు నలువంక( దొడికి తీసినను ॥విడు॥ 


పుట్టుగు లిట్టై రానీ భువి లేక మాననీ 

వట్టి ముదిమైన రానీ వయసే రానీ 

చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ 
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకు( బోదు విడు! 
యీదేహమే యయిన ఇయ నొక్షటైనాను 

కాదు గూడదని ముక్తి కడకేంగినా 

శ్రీదేవుండవైన శ్రీవేంకటేశ నీకు 


సోదించి నీశరణమె చొచ్చితి నే నిను ॥విడు॥ 206 
9 నీవేందో రేకు | 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
భంగాళం 


చెప్పినంతపని నేం జేయంగలవాండ నింతే 
అప్పటి నపరాధమా ఆదరించవలదా 


నీయాజ్ఞ దేహము నే మోచితినింతే 
యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా 
వేయి వేలై వేగుదాంక వెట్టిసేసి యలసితి 
వోయయ్య “ కొంతైన వూరడించవలదా 


న్‌ు సేసేకర్మము నేజేయువా(డ నింతే 
యీవల నానందసుఖ మియ్యవయ్యా 
కోవ(వు?)రమై వెంట వెంట గొలిచినబంట్లకు 
తావుల( గొంత వడైనా దప్పిదీర్భవలదా 


మతిలో శ్రీవేంకటేశ మనికయినవాండ నింతే 
తతి నాపాటుకు దయదలంచవయ్య 
యితవై పనిసేసేటియింటిపసురమునకు 
వెతదీరం బాలార్చి వెడ్డు వెట్టందగదా 

336 - రేకు నాదరామ క్రియ 


ఏమని విన్నవించేను * యెన్నెని కాచేవు నీవు 
శ్రీమాధవుండ నీకు( జేతికి లోనయ్య 
పుట్టినదె వొకతప్పు భువిమోంద నటమో(ద 
నెట్టన సంసారినౌటే నిజము రెండోతప్పు 
రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూండోతప్పు 
యిట్టె కావు కావకుండు మిదివో నాతప్పు 


న కోడ్టన రేకు * 'ఎన్ని+అని' ఇట్టి సంధులీవాజ్మయమున కోకొల్లలు 


139 


॥1పలవి।। 
(a) 


॥చెప్పి॥ 


॥చెప్పి॥ 


॥చెప్పి॥ 207 


1పలవి॥ 
(ag) 


1ఏమ॥ 


140 
అధ్యాత్మ సంక్షీర్తనలు 


అన్నపానములు గోరినదియే మొదలి బందె 

యెన్నంగం గాంతలయగూడుటిదివో రాతిటిబందె 

కన్నవారి వేండేది కడతొడుకుబందె 

కొన్నిట నము గను కొనవయ్య బందే 1ఏమ॥ 


కొనం బుణ్యపాపాలే గొడియకట్లు రెండు 
కొనిరి నీదాసులే కోరినతప్పుదండము 
వినవయ్య యిదివో శ్రీ, వేంకటేశ నామనవి 


మనులార్డు. జేసితివి మన్నించవయ్య ॥ఏమ॥ 2 
కేదారగౌళ 

ఇందిరానాధుండవు యిందరికి నేలికవు 

చిందరవందరలైన చింతలు మరేలా ॥పల్లవి॥ 


వుండుమంటే నుండవీ(డినవి?) వూరకే (బ్రహ్మాండాలు 
నిండుమంటే నిండినవి నీరధులెల్లా 

మెండగుప్రతాపమిదె మించి నీ వినోదమిదె 

వొండుదైవాలం గొలువ నూరకే మరేలా ॥ఇ్షంది॥ 


పుట్టుమంటే( బుట్టిరి పూంచినదేవతలెల్ల 

అట్టే యణంగిరిగా అసురలెల్ల 

పట్టిన నీచల మిదె బహళస్వతం(త్ర మిదె 

వెట్టిదైవాలపనులు వేరే మరేలా ॥ఇంది॥ 


కమ ఇంటే నాయను కైవల్యపదవులు 

రమ్మంటే వచ్చె వేదరాసులెల్లను 

కమ్మిన శ్రీవేంకటాద్రి కడపరాయండ నీకు 

యిమ్ముల నీమహి మిదె యితరములేలా ॥ఇ్షంది॥ 2 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
బౌళిరాముక్రియ 


పలికేటివేదమె ప్రమాణము 
తలంచిన వారికి తత్వము సుండీ 


నరహరి యజాండనాయకుడు 
సురలితనినే సంస్తుతించిరి 
పురుషోత్తముం డిదె భూమికి -యీ 
హరిం గొలువనివా రసురలు సుండీ 


కమలారమణు(డె ఘనుడు 
అమరులె (యొక్కుదు రాతనికి 
విమతుల. దునిమె విష్ణుండు 
తమి బూజించక తగు గతి లేదు 


భావజజనకు(డు (బ్రహ్మము 
సోవగం గొలిచిరి శుకాదులు 
శ్రీవేంకటపతిచెలువుండు 
దైవశిఖామణి. దలంచరో బుధులు 


పళవంజరం 


ఒక్కమా(టలోనివే వొగి బంధమోక్షాలు 
చిక్కినందాంకా దేహి చింత బొందీంగాని 


హరి యని నుడిగి రెండక్షరాల. బాపేటి- 
దురితాలు భువిలోన( దొల్లె లేవు 

పురిగొని యందుమోంద పొంచి విశ్వాసములేక 
పెరుగంగం బెరుగంగ పెచ్చు రేంగీంగాని 


14} 


1పలవె॥ 
ey | 


"పలి 


గపలి॥ 


rid 210 


పల! 
cc 


11ఒ క్క! 


142 


అధ్యాత్మ సంకీర్తనలు 
మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి- 
అతిపుణ్యాలిలమాంద నన్ని గలవా 
కతగా నట్టై మహిమగానలేక వుండ(గాను 
బతిమాలంగానే యింత బయలాయలాని ఒక్క! 


శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటి- 

యేవల వరాలు లెక్క నెంచవసమా 

భావించి తెలిసి జేపట్టెడి యరుదింత 

దైవము నా కియ్యంగాను దక్కె నింతేకాని ఒక్క! 211 


కన్నడగౌళ 


తలరో లోకాంత(ర) పరులు తడవము పుణ్యపాపమును 
వలె నని శ్రీవైప్లవులకు వందనమే సేసెడివాండ ॥పల్లవి॥ 


తపసి6 గాను ధర్మిం గాను 
కృపగలశ్రీపతికింకరుండ 
జపితం గాను *” శా(స్తింగాను 


వుపదేశపు గురువూళిగకాండ ॥తేల॥ 


= భయము లేదు భక్తి లేదు 

జయభాగవతుల దయవాండ 

(ప్రియము న్నెైరంగను పెరిమ న్నెరంగను 

ద్వయాధికారము. దగిలినవాండ nతేల॥ 


జ్ఞానము లేదు మోనము లేదు 

పూని శ్రీవేంకటపురుషుండిదె 

నానాటం దెలిపి నను మన్నించెను 

సానందేరి తన శరణమువాండ ॥1తల॥ 212 





ల్‌ శాస్తియున్‌ లోని యు లోపించగా సిద్ధించిన రూపము = భయముల్లేదు రేకు 


143 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సామంతం 


చలువకు వేయికి సరికి సరి 
కలది(క హరి నీ కరుణే మాకు ॥పల్లవి॥ 


కాయము గలిగిన గలుగు. దోడనే 

పాయపుమదములు సైపైనే 

రోయదు తనుం గని రుచులే వెదకును 

యేయెడ హరి నిను నెరుంగగుట యెపుడో "నలు 


కడుపు నిండితే ఘనమై నిండును 

బడి “బంచేం(ద్రియపదిలములు (?) 

విడువ వాసలును వెలయు బంధములు 

కడగని మోక్షము గైకొనుటెపుడో ॥చలు॥ 


'పెక్కులు చదివిన పెనంగు6 దోడనే 

తెక్కుల పలు సందేహములు 

యెక్కువ శ్రీవేంకటేశ నీవె మా- 

నిక్కపు వేల్పవు నిచిత్త మింకను ॥చలు॥ 213 


337 - రేకు హిందోళవసంతం 


దైవమొక(డే మాతలు నొకటే 
పావనమైతిమి పదరేమా ॥పల్తవి॥ 
లా 


హరి యెటు దలంచిన నటయీ(ట్టయ్యీ?)ని 
పరుగులగోరికలపనులేలా 

ధర నభయమొసంగుదైవముబంట్లము 

మరలి యితరులకు మతి వెరచేమా ॥దైవ॥ 


“ పంచేంద్రియపదిలములు = 'పంచేంద్రియముల యొక్క నిర్భయమైన పనులు' కావచ్చు ఇట్టి 
విరుద్దసమాసములు ఈ వాజ్మియమున కలంకారములు 


144 
అధ్యాత శ్ర సంకీర్తనలు 


పురుషోత్తమానతి. బుట్టినవారము 

అరిదిసిరులకై యలపేలా 

సరి లక్ష్మీపతిశరణాగతులము 

అరయంగ నితరుల నడిగేమా ॥దైవ॥ 


శ్రీవేంకటపతిచేంత జీవులము 

దావతి నితరము తగులేలా 

వావిరిని కరివరదునివారము 

తావున బందాల. దగిలేమా ॥దైవ॥ 21 


నాగవరాళి 


చాలు. జాలు నీసటల. బొరలితిమి 
వాలి కొంత వెరవకుమనలేవు పల్లవి॥ 


కలవు లోకముల ఘనమం(త్రంబులు 

అలరి ముక్తి యయ్యంగలేవు 

సులభాన గలరు సొరిది దేవతలు 

వలగొను పాపము వారించలేరు 1చాలు.61। 
వున్నవి పుణ్యము లూరకె యివిగో 

పన్నిన హరిం జూప(గలేవు 

సన్నితి(ధి?) నున్నవి సకళశాస్త్రములు 

కొన్నైన భవములకొన గన నివు "చాలు 


ధరలో ” సేనలు ధనధాన్యంబులు 

పరమజ్ఞానవిభవ మోదు(వు?) 

అరుదుగ శ్రీవేంకటాధిపుడే మము 

యిరవై కావల యీడేరితిమి 1చొాలు6| 





౨ శానలు రేకు 


145 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శోకవరాళి 


విడువుము మనసా వీరిడిచేంతలు 
తడయక శ్రీహరి. దలయవొ యింకను ॥పల్లవి॥ 


నానాడే యెనంబదినాలుగులక్షలు 

యోనుల వెడలితి నొక్కండనే 

ఆనిన భోగములందలివే పో 

కానము యింకనేమి గడియించేము బడు 


నలుగడ నటు పదునాల్గు లోకములు 

వెలయ జొచ్చితిని వెడలితిని 

కలిగినదేదో కలుగనిదేదో 

తెలియ దేమిటికిం దిరిగే మో 1విడు॥ 


భువిలో జేసితి పుణ్యము బాపము 

కవిసి యాఫలము గైకొంటిని 

యివల శ్రీవేంకటేశుండింతలో 

తవిలి యేలంగా ధన్యుండనైతి ॥విడు॥ 216 


గుండ(క్రియ 


ఇరవుగా నిన్నెరింగిరి యిదివో నీదాసులు 
పరదైవములమోంద నాల వేయనేల పనిలేవు నీమాయలు కరుణానిధీ ॥పల్లవి॥ 


ముంచెను నీపాదములు మూండులోకములయందును 

యెంచెను నీ వేయినామాలు యిలలో వేదవ్యాసుండు 

చంచుల దలంచిరి నిన్ను మున్నే సనకాదియోగీంద్రులు 

పొంచి యింకా నీకు దాయ జోటు లేదు యిందు బొడచూపవే 
యింకవెడమాయలేలా ॥ఇర॥ 


146 
అధ్యాత్మ సంకీర్తనలు 

కొనెను నీపాదతీర్ణము (బ్రహ్మ కోరి నీపాదము గడిగి 

వినుతించె నిమహిమ తాల్లె వేయినోళ్లుగలశేషుండు 

అనిరి నిన్నెక్కుడనుచు మొదల శుకాదిమునీంద్రులెల్లా 

పొనిగి నీవు మాయెసేయం జోటు లేదు మమ్ము పొసంగి యేలుకోవె 
పురుషోత్తముండా. ॥ఇర॥ 

యెక్కెను (ధ్రువుండు పట్టము యిదివో నిన్ను. గొలిచి 

చిక్కెను నీశరణాగతి నేండు శ్రీవైప్లవులచేతను 

గక్కన శ్రీవేంకటేశు(డా యిట్టె కాచితివి మాటకే మమ్ము 

యిక్కడ నీమాయ * సేయం జోటు లేదు నిన్ను నెరింగిరి నీదాసు 
లిందిరారమణా gH 217 


హిజ్లిజ్లి 
జజ 
హాపముళ బుణ్యము పరగ నొకట నదె 
వోపినవారలు వొడి(గట్టెడిది పల్లవి 


నాలుకతుదనే నానారుచులును 
నాలుకవే(దే?) హరినామమును 
పోలింప నొక్కటి భోగమూలము 
మూల నొకటది మోక్షమూలము 1పొప॥ 


మనసున నదివో మగువలమోహము 

అనుగుమనసుననె హరిచింత 

పనివడి యొక్కటె ప్రపంచమార్గము 

కొన నొకటే వైకుంరమార్గము 1పాప॥ 
వెలుగు జీకటియు వెస నొకనాయే 

కలిగె నట్ల నివి కలిగినవి 


ల జాయ రేకు 


శ్రీ తాళ్లపాక లన్నమాచార్యుల 
యిలలో శ్రీవేంకటేశు మా యొకటి 
తలయ నొక టతనిదాసులసుగతి 
సౌరాష్ట్రం 
హరిదాసులే మాకు నడ్డమై కాతురుగాక 
శరణంటి వారికి నే సకలోపాయములు 


'పెరుగంబెరు(గంగానే పెద్దలాయ నింద్రియాలు 
యిరవైనమాబుద్దు లిందుగొల్పీనా 

తిరిగితిరిగి మాకు (ద్రెష్టమాయ జన్మములు 
దురితాలు! బుణ్యాలు. ద్సమా యింకను 


కూడ(గూడ నానాంటం గొనకెక్కెం గోరికలు 
వీడనిబంధము లన్నీ విడిచీనా 

పాడితో నీడా నాడ6 బ్రాణములు. దీపులాయ 
యేడనున్ననేము నేమే యెరిలేమా యింకను 
చింతించ జింతించ. జేతికి వచ్చె మనసు 
అంతలో శ్రీవేంకటేశు. డంది కాచెను 

దొంతులై తిరుమంత్రము తోడనే నాలుక నంటె 
మంతనాన గురుసేవ మరచేమా యింకను 


338 - రేకు బౌళిరామక్రియ 


వైక్‌న్నకొాలంది కర్మము 
వాకుచ్చి తనతోనే వగవ6గనేలా 


తలంబిఎకొలందేదైవము తన- 
కలపుకోలుకొలందే కడనరులు 
ఒలువుకొలందియే పంతము 
తొలగర(క?) యితరుల దూరంగనేలా 


l47 


1పాప॥ 218 


Ho 
ల్ని. 


1॥1హారి॥ 


1హారి॥ 


On 219 


వైన్‌ 11 


148 
అధ్యాత శ సంకీర్తనలు 


మచ్చిక నొడివినంతే మంత్రము 
అచ్చపుభక్తి కొలందే యాచార్యుండు 
నిచ్చలు6 గోరినయంతే నిజమైనలోకము 
పచ్చివెచ్చిచదువుల బ్రమయంగనేలా 


నెమ్మది * జాతెంతే నియమము 
సమ్మతించినంతే సంతోసము 

యిమ్ముల శ్రీవేంకటేశు(డిచ్చినంతే యిహపర- 
మెమ్మెల కిది మరచి యేమరంగనేలో 


వరాళి 


ఇన్నిజన్మము లెత్తిన యిం(దిం?)దుకా నేము 
పన్నిన సంసారములబంధమే మిగిలెను 


తీరెం దీరె అన్నములు దినదినకోరికలు 
కోరంచోతే యాసలెల్ల కోటానంగోటి 

సారెం గొన్నరుచులెల్ల చవితో మేనిలో లేవు 
ఆరితేరిబతుకంగా నాసలే మిగిలెను 


పోయంబోయ స్వర్గాదిభోగములు వెనకకే 
సేయంబోతే పుణ్యములు సెనాసిన 
ఆయమంటి వెతకితే నాతుమలోనా లేవు 
కాయముతో వెంట వెంట కర్మమే మిగిలెను 


అందెనందె మోక్షము హరిదాసులవల్లను 
ముందు వెనకెంచితేను మూలమే హరి 

గొంది జిక్కె నరకాలు కోపము. బాపముంబాసె 
యిందు నందు శ్రీవేంకటేశుండే మిగిలెను 


౨ జాతి+అంతే 


॥కైకొ॥ 


వక 220 


1పలవి॥ 
లా 


॥ఇన్ని॥ 


ఇన్ని! 


ఇన్ని! 221 


ట్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
బౌథి 


ఏమిటికి(క నితరపుణ్యములు 
తాము దామె హరి దాసుడ నేను 


దురితములు హరి తొల్లే తను 
శరణన్నపుడె చాలించినాండు 
నరకములు మరినాండే (తన) 
తిరుమంత్రముచేం దీరిచినాండు 
పుట్టుగులు హరి భువి మునుపే 
గట్టిము[ద్రలనే కడపినవాండు 
నట్టుకొనుఅజ్ఞానము వెనకకే 
పట్టి గురునిచే( బాపినవాండు 


యిహపరము లివియును నపుడే 
సహజధర్మమున జరపినవాండు 

విహితముగా శ్రీవేంకటపతి నను 
బహుదాసులలో. బాలించినాండు 


ఆహిరి 
ఆపదలులేనిసుఖ మదియెసో విరతి 
వోపితేనే కైకొంట వొల్లకుంటే మానుట 


అలిగించు ములిగించు నంతలోనే (భ్రమయించు 
కొలది సంసారపుగుణ మిది 

మలసి రాలుదింటా మలిగండ్లననేల 

వొలిసితే( గైకొంట వొల్లకుంటే మానుట 


149 


1పలటి॥ 


లా 


ఏమి 


ఏమి! 


1ఏమి॥ 222 


1పలవి॥ 
(op) 


nimప॥ 


150 


న 
వేసరి చానిపిం జని వెదక నదింకనేల 
వూసివాసిం గైకొంట వొల్లకుంటే మానుట 


మరపించు. దలపించు మరి యేమైనాం జేసు 
మరియును దనకర్మమహిమిది 

గురిగా శ్రీవేంకటేశు. గొలిచినవారి కిది 
వుజకై(వై7)నం గైకొంట వొల్లకుంటే మానుట 


సొళంగనాట 


నీటముంచు పాలముంచు నీచిత్త మింకను 
చాటితి నీకృప గురి సంసారమునకు 


హరి నీవే గురి నాయాతుమలోపలికి 
అరిది శంఖచ(క్రాలే యంగపుగురి 
పరమపదమే గురి పట్టిన్నవ్రతమునకు 
తిరుమం(త్రమే గురి దిష్టపునాలికకు 


గోవింద నీపాదపూజే గురి నాదాస్యమునకు 
తావుల నాభక్తికి నీదాసులే గురి 

ఆవల నాకర్మమున కాచార్యుడే గురి 

దేవ నీశరణు గురి దిష్టపు జన్మానకు 


నగుశ్రీపతి గురి నన్ను రక్షించుటకును 
తగుసంకీర్తన గురి తపమునకు 
తెగనిజ్ఞానమునకు తిరుమణులే గురి 
మిగుల శ్రీవేంకటేశ మించి నీవే గురి 


|; ఆప॥। 


nes 223 


1పలవి॥ 
౧ 


॥నీట॥ 


"టట 


॥నీట॥ 224 


శ్రీ తాళ్లపాక లన్నమాచార్వ్యుల 
అలిత 


బంటుకు బంటవుదురా పాపముగ క నీ- 
బంటుకు బంట్లమై బదికేము నేము 


పాతాళముననున్నబలివాకిలి గొచేవు 

దూతవై పాండవులపొందున నుంటివి 

యీతల యేలిక బంటు యీవరుస దప్పె నింక 
చేతనే నిన్నుంగొలువ6 జింతయ్యీ నిందుకే 
పాండవులదూతవై పనిసేసితివి వారు 

అండ నీదూతలయ్యేది అమరు(గాక 

నిండి గురు దైవమనే నియమము దప్ప నిదే 
మెండునీదాసులకెల్ల మేర మితి యేదయ్యా 


పరగ నౌలే నీవు భక్తవత్సలుండ వౌదు 
తిరమై “ యెరంగకాడితిమి యిందాంకాను 
అరుదైన శ్రీవేంకటా(ద్రీశుండవు నీకు 
సిరులనే శరణంటిం జేసినట్టు * సేయవే 


139 - రేకు మాళవశ్రీ, 
వేగిరించనేల విష్ణుండే యింతకు గర్త 
బాగుగా నాతనియిచ్చం బరగుటేకాక 


తలపోంతలేల దైవము గలుగంగాను 
చెలగి యాతయే యిన్నీ( జేసీంగాక 
యిల నేడె పుట్టెనా యింకాం గలది గాదా 


పలులోకాలు నడప భారము దేవునిదే 


౧ (యరంగ' రేకు * శాయవే' రేకు 


151 


ఆం 
Howat 
లొ 


1బ౦ంటు!॥ 


1బ౦టు॥ 


బంటు! 225 


1॥పలవి॥ 
లా 


11వేగి॥ 


152 
అధ్యాత్మ సంకీర్తనలు 


చింత లింకనేలా శ్రీపతి గలుగంగాను 

మరఠతుకు( బుట్టించి తానె మనుపవుంగాక 

వింతా యీ దేహము వేరా యో యింద్రియాలు 

యింతట (బ్రహ్మాండనాధు. డి" వరికి నాకండే వేగి! 


సిలుంగు గోరికలేల శ్రీవేంకటేశ్వరుండు 

కలం డాతండే మనల. గాచీంగాక 

వెలసి యాతనిమాయే విశ్యమింతా నిండినది 

తెలిపి రక్షించుటకు దిక్కు దెస యితండే వేగి! 226 


వరాళి 


అటు “ గొన్నాళ్లందాయక యిటు * గొన్నాల్సిందాంక 
కటకటా శునకపుగతియాయ( గావవే ॥పల్లవి॥ 


పసిమి బాపమనేటి బందెలు మేసితిని 

కసరి దేహపు కట్టుగాడి నుంటిని 

కొసరి కర్మపుమెడగుదియ మోంచితిని 

పసురమువంటివాండ. బాలించవే ॥1అటు॥ 


పంచేం(ద్రియములనేబాడిగె మోయితిని 

లంచపుసంసారమనే లాడింబడితి 

పంచల నాసలచేత బందమ(ము?) వెట్టించుకొంటి 
ముంచినగుజ్ణమువంటి మూఢు(డం గావవే అటు! 


మరిగి 'యజ్ఞాన'ిమనేమద మెత్తి తిరిగితి 
“'మరు౮డనేమావటీనిమాయం జిక్కితి 

గరిమ శ్రీవేంకటేశ కరి గాచితివిగాన 

కరి నైతి నన్ను నీవు కరుణించవే ॥అటు॥ 227 





న్‌ 'గొన్నాళ్లందాంకి రేకు గొన్నాల్లిందాంకి రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేసి 
లోకమింతా నిండె లోచూపు వెలిచూపు 
శ్రీకాంతుండై తోచె చిక్కినవి యాలా ॥పల్లవి॥ 
a= య 


సకలజీవులలోన సర్వేశ్యరు(డు వాడె 

వొకరి నొటాదన-నోవను నేను 

అకట యాతనిచేంతే అందరును. జేసేవారే 

వికటాలెందుకు నాడ వెరపయ్యో నాకు లోక! 


భువియందు దీని (దివి?) యందు పురుషోత్తముండు వాడె 
వివరించ మెలు గీడు వెదక నే నోప 

చెవి విన్న మాటలెల్ల శ్రీపతియె తోంచీని 

ఇవల కల్లనిజాలు యెంచయజాల నేను లోక 


పగటందు రేయందు పరమాత్ముండు వీండె 

తగిలి పాసే నన్న తలయపునోప 

జిగి మించ నాలోన శ్రీవేంకటేశుండే 

బగివాయం డెన్నండును బదుకవో మనసా ॥లోక॥ 228 


అలిత 


వర్ణ్షాశ్రమములాల వడి జిత్రగుప్తులాల 
వర్షించి మమ్మి(కం దడవకురో మోరు పల్లవి! 


చదువులు దెచ్చినట్టి సర్వేశు6 గొలిచితి 

చదువు నామారత(డు చదివీ బోరో 

అదన యోగీంద్రవంద్యుండైనకృష్ణు. గొలిచితి 

చదల నాయోగములు సాదించు నతయే ॥వర్గా॥ 


154 
అధ్యాత్మ సంకీర్తనలు 


కూరిమి యజ్ఞక్షర్రైనగోవిందు. దలంచితి 

చేరి నామారతం డవి సేసీం బోరో 

ఆరయ విజ్ఞానమూర్తియెనహరి శరణంటి 

వూరకె నాకాతం డవి వుత్తరువిచ్చీని ॥వర్ణా॥ 


దేవతాశిఖామణియెనదేవుని బూజించితిని 
దేవబుషిబుణములు తీరిచీందోరో 
శ్రీవేంకటేశ్చరుండు చిత్తములో నున్నవాండు 


చేవ బాపాలెల్లం బాసె సెలవిచ్చె జేంతలు వర్ణా 229 
లా లా 
దేశాక్షి 
ఊరకే నోరుమూసుక వాంటి నీకు మొక్కేమయ్య 
చేరి నారాయణ నీవు చేసినట్టు * సేయవే పల్లవి॥ 


హరినామము. దలంచి అణంచేనంటేనయ్య 

సరి నా పాతకములు చాల వందుకు 

నరహరినామ మెంచి నాకు గూడపెట్టేనంటే 

అరుదైన పుణ్యములు అన్నిలేవు భూమిని ॥ఊర॥ 


రామనామము నొడిగి రవ్వల బోయ” జోయపే నంటే 
తామసపునరకాలు దగ్గరవందు 

వామననామమెంచి వరస్వర్గ మెక్కేనంటే 

యేమిటా నాకడ వారికెడచా దదియు 1ఊర॥ 


గోవిందనామముచేతం గుదించే భవములంటే 

పావనమాయను నీభక్తివల్లను 

శ్రీవేంకటేశ నేను చేకొని నీశరణంటి 

యేవిధులు నెరంగను యిదివో నీచిత్తము ॥ ఊర! 230 
౨ శాయవే' రేకు * “జోంటి రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళిరామక్రియ 


జ్ఞానంబొకటే జగమున కధికం మరి 
నానావిథభములు నటనలు 


బహుదానఫలము పడయుటకంటే 
యిహమున వైరాగ్య మెక్కుడు 
సహజకర్మములు శతములకంటే 
అహిశయనుని * భక్తధికము 


ధరం దపములనంతంబులకంటే 
గరిమల శాంతము ఘనము 
విరసాచారము వేవేలకంటే 
హరినామపరన మధికము 


ఆవల (వ్రతములు అన్నిటికంటే 
శ్రీవైష్ణవమే శేఖరము 
శ్రీవేంకటేశ్వరుచేంతలె యివిగన 
సేవ యిదొకటే చింతింప ఘనము 


340 - రేకు 


మమ్ముంజూడనేల నీమహిమే చూతువుగాక 
వుమ్మడి బరుసేమంటే దొక్కమాంటేకాదా 


పెక్కుమారులు నిన్ను బేరుకొని జపించంగ 


వముంగళకొాశిక 


మక్కళించి నీకు గొంత మహిమెక్కీనా 


వొక్కమారు జపించి నే నూరకుండినంతలోనే 


తక్కక నీమహిమలో. దరగి పోయీనా 


౪ భక్తి*అధికము 


౨ 


మంటే ఒక్క' రేకు 


155 


[పలటబె॥ 
లి 


;జొాన౦0॥ 
జా 


॥జ్ఞానం॥ 


॥బానం॥ 23 
జా 


1పలవె॥ 
ళా 


॥మమ్ము॥ 


156 
అధ్యాత్మ సంకీర్తనలు 
తగిలి నేం గాలమెల్ల ధ్యానము “ సేయగ నీకు 
జిగి నీమేనికిం గొంత చేవ యెక్కీనా 
అగపడి యొకవేళ నటు దలంచి మానితే 
చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా [మమ్ము॥ 


యిన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే 

వున్నతి నీవారమని వుంటే6 జాలు 

సన్నము దొడ్డెంచనేల సరివలసీచోట 

అన్నియు నిత్యమింతే యలమట కోపము ॥మమ్ము॥ 


మాళవి 


ఇదిగో రూపై తోచీ యిందరియెదుట నివి 
మది జేపట్టేదిలేక మానెంగాని ॥పల్లవి॥ 


కోపమై పొడచూపు. గొంత పాపము 

దీ(ద్దీ?)పమై పొడచూపు * దేహ పాపము 

మాపులు నిద్దురై చూపు * మరికొంత పాపము 

కైపుగా బరుల నింద కడమ పాపము ॥ఇ్షది॥ 
శాంతమే పుణ్యము సత్యదయే పుణ్యము 

అంతటాను హరిభక్తి యది పుణ్యము 

చింతించ వైరాగ్యమే చేతిలోని పుణ్యము 

మంతనపుజ్ఞానమే మహింగల పుణ్యము ॥ఇది॥ 
హరినామమే ముక్తి యరసి కైకొంటేను 

ధర నాతనిదాస్యమే తగిన ముక్తి 

సారిది శ్రీవేంకటేశు(డే పరతత్వము 

యిరవై కొలుచుటే యిహ నిత్యముక్తి ఇది! 233 





" శాయంగ రేకు * 'గొంతపాపముపూముపా * 'దేహపాంము పూముపా ఈ రెండింటిః 
యతిభంగము 


1 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల అ 


పొడి 


అనుచు బొగడ? జొచ్చేరదె (బ్రహ్మాదులు మింట 
మొనసి యీ బాలునికే మొక్కేము నేము ॥పల్లవి॥ 


వున్నతపు లోకములు వుదరాన నున్నవా(డు 

అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను 

నున్నింది యోగీంద్రులమదిలోనుండెడువాండు 

సన్మాన పొత్తులలోన బాలుండై వున్నాడు [అను॥ 


సాలజలధిలోన పాయనిగోవిందుండు 

పాలు వెన్న లారగించె పైండికోరను 

వోలిం దన విష్ణుమాయ నోలలాడినట్టివాండు 

చాలి మంగ్రసానులచే జలకమాడీని ॥అను॥ 


ముగురువెల్పులకు మూలమైన యట్టివాండు 

తగుబలభ(ద్రునికి తమ్ముడాయను 

నిగిడి వైకుంరమున నిలిచి రేపల్లైనుండి 

యెగువ శ్రీవేంకటా[ద్రి నిరవాయ వీడే ॥అను॥ 234 


శుద్దవసంతం 
హరిపూజే (బ్రహ్మాండ మవ్వలి కవ్వలగాని 
యెరవెల్లా నాసందికీసందివే పల్లవి! 
తపములు జపములు దానధర్మములెల్ల 
యెపుడును (బ్రహ్మలోక మోసందివే 
విపరీతభోగాలు వెలలేనిపుణ్యాలు 
కపురులు స్వర్గలోకముకాడివే ॥హరి॥ 


158 
అధ్యాత్మ సంకీర్తనలు 


వట్టి స సటరాజసాలు వర్ణ్షాశ్రమములును 
పుట్టుగులిన్నియును యీభూమిమోందివే 
న? 


సంబంధాలు జోలి వావివర్తనలు 
దిట్టతనములెల్ల యీదేహముతోడివే 


స్స 


పూంటపూంటకోరికలు పొరలేవుపాయాలు 
మాంటలుందేటలునెల్ల మతిలోనివే 
గొంటపు శ్రీవేంకటేశుగని కొలిచిన(జాలు 
నాయటకపుమతములు నవ్వులలోనివే 


హిందోళం 


ఉన్న సుద్దులేల మాకు వూర విచారములెల్ల 
వెన్నునికి మొక్కుటే వేవేలు మాకు 


నగధర నందగోప నరసింహ వామన 
జగదేకపతియనేజపము మాది 

తగు హరిడింగరీిండ దాసుండ బంటననేటి- 
మిగులంబెద్దతనము మించేది మాకు 


హరి పుండరీకాక్ష ఆదినారాయణయనేటి- 
ధర నామమం(త్రములే ధనము మాకు 
సరుస శంఖచక్రాలు సర్వేశుదాసులెసేవె(వ?) 
మరిగినదె మామతమును మనికె(కి?) 
శ్రీవేంకటేశయని శేషగిరివేదా(ద్రి 
భావించి కొలుచుటే మా(బ్రదుకెల్లను 
కైవల్యమిదియె కంటి మిట్టి మంచిత్రోవ 
పావనమైతిమి మమ్ము. బాలించె నితడు 

౧ సమ్మందాలు రేకు * “షేనేరేకు 





॥వారది॥ 


(హరి! 235 


1పలవి॥ 
య 


ఉన్న! 


ఉన్ను॥ 


॥ఉన్న॥ 236 





శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


ఏంటి బిడ్డం గంటివమ్మ యెశోదమ 1 
గాంటపుదేవతలెల్లం గాచుకున్నా రితని ॥పల్లవి॥ 


చెక్కుమో(టి పాలువోయ చేరి నోరు దెరచితే 

పక్కునను( బొడచూపె (బ్రహ్మాండాలు 

అక్కున నలముకొంటే నంగజతాపము మోంచె 

వుశ్కువకు వెరతుము మాయపు బాలునికి ॥ఏంటి॥ 


పొత్తులలో నుండంగానె భుజాలు నాలుగుదోటె 

యిత్తల బాలునికేవి యిటువంటివి 

యెత్తుకొన్న వేకమై యెవ్వరికి వసగాండు 

హత్తిచూడ వరతు మో యారడిబాలునికి ఏంటి! 
తేటి వినితోడిముద్దు దేవలోకము పనులు 

మోతీ యేవి చూచినాను మితిలేనివి 

ఆజడిగొల్లెతలము అట్టి కూడి యాడితిమి 


వేణుెసేయ వెరతు(ము?) శ్రీవేంకటాద్రిబాలుని ఏంటి; 237 
341 - రేకు భూపాళం 

కన్నవారివద్ద నెల్ల(గావంగ నేమిగద్దు 

యిన్నిటికి నియ్యంగొన నీతండే స్వతం(త్రు(డు ॥పల్లవి॥ 


పరమేష్టి. గన్నతం(డ్రిం బాటించి కాలువలో 

అరుదై లోకాలకెల్ల నతండే తండ్రి 

సిరిమగండైనవాని6 జేపట్టి తలంచరో 

సిరులిచ్చేమేంటిదాత * సృష్టికెల్ల నతండే ॥కన్న॥ 


oO 


శాయి” రేకు * 'స్రిష్టి' రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 
అంబరీషు6 గావ జ(క్రమంపినవాని( జేరరో 
అంబుజభవాండాన కతడే రక్ష 
పంబిన భూకాంతపతి. బాయక సేవించరో 
వుంబళ్లు వూళ్లు నిచ్చేవున్నతు(డు నతండే ॥కన్న॥ 


మూలమంటేం గరింగాచేముఖ్యునికి మొక్కరో 

మూలధనమైయుండీ ముందర నిట్టె 

యీలీల6 బజిత్తజుతం(డ్రి నెదలోనం గొలువరో 

పాలించ శ్రీవేంకటాద్రిపతియాయ నితండే ॥కన్న॥ 238 


అలిత 


తొల్లి యేరుపరచిరి దొడ్డవాండు హరియని 
యెల్లసందేహాలు బాసె నిశనేల చింత ॥పల్లవి॥ 


నారదుడు సోదించి నారాయణు నెరిలె 

సారెకు శివు6 డెరింగి చాటె రాముని 

చేరి సోదించెం బార్యతి శ్రీరామచంద్రుని 

యేరీతుల సోదించేము యింతకంటె నేము తాల్లి॥ 


వేదవ్యాసులు దెలిసే వెదకి విష్ణుని జెప్పె 

= సాదించి(రితని యోగిసనకాదులు 

యీదెస శుకాదులెల్ల నెరింగిరి మాధవుని 

కాదని వీరికంటె గతి గానయగలమా ॥తొల్లి॥ 


పెక్కుగాలము చదివి పెక్కేండ్డుబదికి 

పెక్కు రుషులిందుననె పెద్దలైరి 

దక్కంగ శ్రీవేంకటేశు ధనముగా( జూపి రిదె 

తక్కక కొలిచితిమి దైవమని కంటిమి ॥తొల్లి[239 





౨ సాదించింతని' రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కాకి 


నీవంటిదైవాలు వేరీ నిఖిలలోకములందు 
యీవల నావల నెందు నెంచి చూడ మాకును 


తగిలి నిమోముచక్క6దన మెంచి చూచితిమా 
తగిన మరునింగన్న తండ్రివి నీవు 
అగపడ్డనీగుణము లవి యెంచిచూచితిమా 
నిగిడి కల్యాణగుణనిధివనీ * శ్రుతులు 


గుట్టు నీపెద్దతనము కులమెంచిచూచితిమా 
అట్టె బ్రహ్మకులము నీయందుం బుట్టైను 
దట్టపు నీపనులవర్తన మెంచి చూచితిమా 
ముట్టి సర్వరక్షకత్వమున వెలసితివి 
బెడిదమైననీబిరు దెంచిచూచితిమా 

వడి శరణాగతవత్సలు(డవు 

కడ(గి శ్రీవేంకటేశ కంటిమి నీమహిమలు 
బడి నిన్నే సేవించి బ్రదికితి మిదివో 


మంగళకౌశి(క) 


నీవనేనమ్మినయట్టినీవారము 
వేవేలువిధాల( జేసే విన్నపమిదయ్యా 


పండెనుమాకర్మములు పాలు గోరు గొనవయ్య 


అండనె నామతిలోనిఅంతర్యామి 
నిండెనునాకోరికలు నినుపువారిధులై 
వెండిబంగారాలతోడ * విఖవీ(గవయ్యా 


161 


nపలవి॥ 
c3 


1నీవం॥ 


1నీవం॥। 


॥నీవం॥ 240 


1పలవె॥ 
ఫ్ర 


1నివ॥ 





రా “శృతులు” శకు * ' విజ్ణవీంగ' కావచ్చు 


162 
అధ్యాత్మ సంకీర్తనలు 


మలసె మాపుట్టుగులు మారుమూలసరకులై 

కలసుంకము దీరుచు కరుణాకర 

వెలసె సంసారాలు వెక్కసపు. బౌంజులై 

తొలంగక యిటు నీవు తోడుచూడవయ్యా నీవ॥ 


కూడెను మానుతులనే గోకులపు6 గదుపులు 

యీడుగాం బుల్లరి గొని యేలవయ్యా 

వోడక శ్రీవేంకటేశ వొప్పగించితిమి నీకు 

వేడుకలు దైవార విహరించవయ్యా ॥నీవః 241 


నాగవరాళి 
వెగ్గల మింతా “వృధా వృధా 
తగి పరులతో దైన్యములేలా 1పలవి॥ 
గ ర య 
సెంచంగయణజెంచంయగం బెరగీ నాసలు 
తుంచంగందుంచలల దొలంగు నది 
కంచముకూడును కట్టినకోకయు 
వంచనమేనికి వలసినదింతే ॥వెగ్గ॥ 


తడవంగందడవయగC దగిలీబంధము 
విడువంగం విడువ వీడునవి (ది?) 
గుడిశలోన నొకకుక్కిమంచమున 


వొడలు సగమునను వుండెడిదింతే ॥వెగ్గ॥ 
మరవలమరవంగ మాయలే యింతా 

మురహరుందలచితే మోక్షము 

నిరతి శ్రీవేంకటనిలయుడే కాయపు- 

గరిమెల నిలిచిన కాణా చింతే ॥వెగ్గ॥ 242 





౨ ఏతా, వ్రితా' రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శుద్దవసంతం 


హరి నీవు లేవా అన్నిచోట్లను తొల్లి 
అరయ నీదాసులే యరు దింతేకాక 


కంటిమీనీదాసులను కన్నులపండుగగాను 
కొంటిమి పాదతీర్ణము కొల్లలుగాను 

వింటిమి నీనామములను వీనులపండుగగాను 
అంటిన మోక్షముత్రోవ అడుగనేమిటికి 


నుతించి మాటాడితిమి నోరార నీదాసులను 
మతింజొక్కితిమి దాస్యమహిమచేత 
మతిగంటిమి వారిసంగతి కూటములవల్ల 
వెతకి విజ్ఞానము వేండనేమిటికి 


మొక్కితి( జాగిల నిమోహపుదాసులకును 
యెొక్కితి. బరమపదమిహమందునే 
తక్కక మన్నించిరి నీదాసులె నన్నన్నిటాను 
గక్కన శ్రీవేంకటేశ కడమ లేమిటికి 


342 - రేకు సాళంగం 


హరివల్ల కడమలే దంతనంత నున్నవాడు 
గరిమ గాననివారికల్ల యింతే సుండీ 


లోన హరి దలంభితే లోపలందె పొడచూపు 
పూని వెలి. దలంచితే భూమినల్లాం బొడచూపు 
తానే యిందరిలోన దైవమయి వున్నవాండు 
కానకవుండినవారికల్ల యింతే సుండీ 


163 


[పలల 
(ap) 


1 హారి॥ 


గార 


॥హరి॥ 243 


1పలవ॥ 
౧ 


హారి! 


అధ్యాత్మ సంకీర్తనలు 
పట్టి విచారించుకొంటే( బ్రాణముతో. బొడచూపు 
జట్టిదనదండనల్లా సంసారమై చూపు 
పట్టపగలై వున్నాండు బాయట నెందు చూచిన 
గట్టిగా గాననివారికల్ల యింతే సుండీ 


శరణముచొచ్చితేనె చేతిలోనే వున్నవాండు 
పరమభాగవతులపలుకులో నున్నవాడు 
యిరవుగ శ్రీవేంకటేశుండెదుటనే వున్నాం డతని- 
కరుణ గాననివారికల్ల యింతే సుండీ 


ఆహిరి 
మాకు నేమో. బనిగాదు మరి యేమిగలిగినా 
శ్రీకాంతు నడుగరో చిత్రగుప్త్పులాల 


ధరణీశుపసులకు( దగు బందె లేదట 
హరిదొసులకు6 బాపమంటునా మరి 

సరిం జ్యక్రపుడాగు లిచ్చటం జూచుకోరో మోరు 
అరసి మోందటిమాట లాతని నడుగరో 


లావరిమన్ననపా(త్రులకు వెట్టి లేదట 
కావింప వెష్టవులకు( గర శ్రమున్నదా 
దేవునిలాంచన మిదె తిరుమణి చూచుకోరో 
ఆవల నేమిగల్లాను ఆతని నడుగరో 


సతి రాణివాసమైతే జాతికులమెంచరట 
హితశరణాగతులకేది జాతి 

తతి శ్రీవేంకటపతిదాస్య మిది చూచుకోరో 
యితవై మరేమిగల్టా నీతని నడుగరో 


॥హాది॥ 


1[హారి॥ 244 


1పలవి॥ 
౧ 


॥1మాకు॥ 


॥మాకు॥ 


॥1మాకు॥245 


165 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అలిత 


ఎంచి చూచితే మాకు నిందే నిత్యసుఖము 
కొంచి యనుమానమైతే కొనదాశా లేదు ॥పల్లవి॥ 


హరి నీగర్భములోన నంగమయి వున్నారము 

యిరవై వేరేమోక్ష మెంచ నున్నదా 

నిరతిం జూచినవెల్తా నీరూపులే మాకు 

ధరలోన నింతకంటె ధ్యానమున్నదా 1ఎంచి॥ 


అంతరాత్మవైన నిన్నే యాతుమకు నిచ్చితిని 

యింతకంటె నే నడిగేది యింకనున్నదా 

పొంతనే భూకాంత పుట్టిన నెలవు మాకు 

యింతకంటె తల్లిదం(డ్రు లింకనున్నారా ఎంచి 

పారి నెరుకే జ్ఞానము పొంచి మరపే సమాధి 

సొరిది నేంింతకంటే సుఖమున్నదా 

గరిమ శ్రీవేంకటేశ కల్పితమింతా నిదె 

శరణంటే యింకా విచారమున్నదా 1ఎంచి॥ 246 


శుద్దవసంతం 
దైవమా నీచేంతలు తప్పదు మా రోంతలు 
యేవలం. జూచిన6 బాయ దేమందమయ్యా ॥పల్లవి॥ 


కాయములో హేయమదె కమ్మంబూంత మాంద నదె 
రోయదు చిత్తమునకు రుచియే తోంచీ 

మాయలనే పొరలేది మాంటలనే విసిగేది 

యేయెడం ? గనీ గాన మేమందమయ్యా ॥దైవ॥ 





౨ గనీ గానమే యేమందమయ్యా రేకు 


166 
అధ్యాత శ్ర సంకీర్తనలు 


పుట్టుగది యెంగిలి పూచిన దాచారము 

గుట్టు చెడదందునాను గుణమే తోచీ 

వట్టియాసం బొరలేది వంత. ” బడి తిరిగేది 

యెట్టు వేగించంగవచ్చు నేమండమయ్యా ॥దైవ॥ 


నిక్కిచూచితే నెరుక నిద్దిరించితే మరపు 

మక్కళించినబదుకు మంచిదై తోంచీ 

మిక్కిలి శ్రీవేంకటేశ మోకు నేను శరణంటే 

యెక్కువాయ నాపదవి యేమందమయ్యా ॥టైవ॥ 247 


శ్రీరాగం 


అటమోందిపనులకు హరి నీవే కలవు 
సటలైనా నిజమైనా జరపేముగాక పల్లవి॥ 


పరమాత్మ నీమాయం బాయల నే నెంతవాండ 

దొరమైతే * రాజాజ్ఞ దోయవచ్చునా 

తారలిన యిం(ద్రియాల' దోసిపోవ నెట్టువచ్చు 

సిరుల నేలికపంపు సేయు టింతేకాక Mr 


శ్రీపతి యూసంసారము సేయకుండ నెంతవాండ 

మాపుదాంకా రాచవెట్టి మానవచ్చునా 

పాపపుణ్యము లొల్లక పరగ నాకెట్టు వచ్చు 

తేపం దల్లి వుగ్గువెట్టం దినకుండవచ్చునా 1అట॥ 

దేవ నీవిచ్చినమేను తెగి రోయ నెంతవాండ 

కావించి రావయీవికి€ గడమున్నదా 

శ్రీవేంకటేశ నీచిత్తములోవా(డ నింతే 

యేవిధిం బెట్టినా నేనియ్యకొంటగాక neon 248 


౨ బది" రేకు * “రాచాజ్ఞ రేకు ఈ వాజ్మియమున ఈ (ప్రయోగము పలుతావుల గలదు 


శ్రీ తాళ్లసాక అన్నమాచార్యుల 
బైరవి 


అనుచు మునులు బముమషు లంతనింత నాడలాను 
వినియు విననియట్టై వీడె యీడీంగాని 


ముకుందు( డితండు మురహరు. డితండు 
అకటా నందునికొడుకాయం.గాని 
శకుంతగమను. డితండు సర్వెశుం డితండు 
వెకలి రేపల్లెవీధి విహరించీ(గాని 


వేదమూరితి ఇతండు విష్ణుదేవు( డితండు 
కాదనలేక పసుల గాచీంగాని 

ఆదిమూల మితండు యమరవంద్యుం డితండు 
గాదిలిచేంతల రోలం గట్టువడెంగాని 


పరమాత్ము( డితండే బాలుండై వున్నాండుగాని 
హరి యీతండే వెన్నముచ్చాయంగాని 

పరగ శ్రీవేంకటా(ద్రెపతియును నీతడె 
తిరమై గొల్లెతలచే( దిట్టువడీంగాని 


343 - రేకు మలహరి 


మానరో వో లోకులాల మాకు మోకు నేమి దోడు 
నాంటికిక మోకు నవ్వుయాటు నమ 


యిరవై నానోటికి యెన్నెన్ని చదివిన 
హరియనేయంతరుచి అందు లేదు 

గరిమ నెన్నిరూపులు కన్నుల నేం జూచినాను 
పురుషోత్తము జూచినపూర్తి యందు లేదు 


167 


1పలవి॥ 
నే 


1అను॥ 


॥అను॥ 


॥అను॥ 249 


(పలవిె॥ 
లా 


1మాన॥ 


168 
అధ్యాత్మ సంకీర్తనలు 


యెచ్చోట నుండినాను యిందిరేశుమందిరము 

చొచ్చి యుండేసుఖ మంత చొప్పడ దందు 

కచ్చుపెట్టి వీనులకు. గతలెన్ని విన్నాను 

”అచ్చుతుకీర్తన వినేయందు సరి రాదు ॥మాన॥ 


కైపుగా కన్నవారికాళ్ళకు మొక్కినాను 

శ్రీపతికిమొక్కినంత సెలవు గాదు 

యేపున శ్రీవేంకటేశు నిటులం బూజించినట్టు 

మాపుదాకా నితరుల మనసురాదు ॥మాన॥ 250 


దేవగాంధారి 


పట్టిన ముట్టనుండరు పదరుదు రంతలోనే 
యెట్టనె(యే?)దుటిమిమ్ము నెరింగీ నెరంగరు ॥పల్లవి॥ 


గుక్కక మూండులోకాలు *గాలిచితివని నీకు 

మొక్కుదురు, పరులకు మొక్కకుండరు 

అక్కరదీర శ్రీపతివని నిన్ను వేండుదురు 

వెక్కసపు6 దైవాల వేండుకోక మానరు ॥పట్టి॥ 
కందువ (బ్రహ్మగన్నట్టి ఘనుండవు నీవార- 

మందురు, పరులవారమనకుండరు 

అంది వేదాలు దెచ్చేయాత(డవు నీవే యని 

యెందు నెంచి, పరులను యెంచకుండరు ॥పట్టి॥ 


యిత్తల నారదాదుల కేలికని నీమరంగు 

చొత్తురు, పరులమాంటు చారికుండరు 

అత్తిన శ్రీవేంకటేశ యన్నియు నీమాయలింతే 

యొత్తిన'వెబ్టులు లోకులిట్టే భ్రమతురు ॥పట్టి॥ 251 


౨ 'అచ్యుతు రేకు ప్రాసభంగము * 'గొలచితి రేకు * “కుండదు రేకు " వేలు రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 169 


అలిత 


ఇంక నేమిసేసేము యిన్నిటా దనిసితిమి 

సంకెలెల్లా( దీరె. దీరె చాలు(జాలు౭ గర శ్రము ॥పల్లవి॥ 
కోరి పుణ్యము లేమైనా. గొన్ని సేసేమంటిమా 

కోరికలిచ్చేటి హరి కూడి మాలోనున్నాండు 

చేరం జోటువెదకి పొంచి తిరిగేమంటిమా 

చేరేటివైకుంరపతి చేతిలో నున్నాండు 1ఇంక॥ 


భవహరముగ వేదపరన సేసేమంటే 

భవహరమగుహరిపాటలు నోట నున్నవి 

తవిలి సంపదలకై దానమిచ్చేమంటిమా 

భువిలోన శ్రీపతి మాపుజలో నున్నాండు ॥ఇంక॥ 


యిహసుఖములక్షు(గా యిందరి వేండేమంటే 
యిహమిచ్చేశ్రీవేంకటేశు. డెదుట నున్నాండు 
సహజమయినయట్టిసర్వే శ డీతడే 


మహిమలన్నియు. దానె మాకు నిచ్చినా(డు ॥ఇంక॥ 252 
ధన్నాసి 

నీవే దయసేసి నేడు మమ్ము గాతుగాక 

శ్రీవల్లభుండ నీకు సేవ సేసేెవారమా ॥పల్లవి॥ 


యిదిపుణ్య మిది పాప మెట్టని తెలిసీమయ్య 

అదన నన్నపు నామే యన్నువట్టెను 

యిదెదైవ మిదెగురు( డెట్టని యెరిలేమయ్య 

మొదల నానాయోనిముట్టంటువారము ॥నివె॥ 





9 ారము' రేకు 


170 
అధ్యాత్మ సంకీర్తనలు 


ఆచారమేది యి(క ననాచారమేదయ్య 
కాచినయాకటికరి గాపులము 

యేచినబంద మిది మోక్ష మిది యనలేమయ్య 
పూచినపంచేంద్రియాలపొరుగైతి మిదివో 


ముంద రిది వెన కిది ముట్టి యేమనెంచేమయ్య 
కందువసంసారపుగర్వ మెక్కెను 

అందపు శ్రీవేంకటేశ యన్నియు నిమాయ లివి 
పొంది నీకొప్పనసేసి భోగించేమయ్య 


పళవంజరం 


హరినే యడుగరో ఆమాట 
సరుగ నిందరికి సర్వేశ్యరు(డు 


కామము (గ్రోధము కాయపు గుణములు 
నేమపుటాత్మకు నిందేది 

గామిడి మాయే కర్త యిందుకును 
సోమరి మమ్మంటః జోటేది 


పాపము బుణ్యము భావవికారము 

పైపై నాత్మకు. బనిలేదు 

శ్రీపతి పంపిటు సేసితి మింతే 

తాపి మమ్ము దగులః దగవేది 

కాయము. (బ్రాయము కర్మపు గుణములు 
సేయని యాత్మకు సెలవేది 

యేయెడ శ్రీవేంకటేశునాజ్ఞలివి 

చాయల నితనికి శరణంటిమి 


నీవె! 


॥నీవె॥ 253 


Hపలవి॥ 
య 


॥హాది॥ 


Peja 


హారి 254 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
నాదరామ।క్రియ 


కల(డా యింతటి దాత కమలనాభు.డేకాక 
కల(డన్న వారిపాల( గలిగిన దైవము 


యిచ్చెను సంపద లిత( డింద్రాదులకునెల్ల 
యిచ్చెను శుకాదుల కిహపరాలు 

యిచ్చెను వాయుజునికి యిటమోందిబ్రహ్మపట్ట- 
మిచ్చల ఘంటాకర్ణుని కిచ్చె. గుబేరత్వము 


కట్టెను ధ్రువపట్టము కమలజుకంటే మోంద 
కట్టె విభీషణుకు లంకారాజ్యము 

కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు 

కట్టెను శ్రీసతిచేతం గంకణసూ(త్రములు 


పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు 

వెట్టెను భక్తవత్సలబిరు దితండు 

యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికి. బొడచూపి 

(A) 

పెట్టె. దనప్రసాదము పృధివి జీవులకు 
344 - రేకు దేసాళం 

ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ- 

షదము లివి రెండు సంపదలు సౌఖ్యములు 

గోపికానాధ గోవర్టనధరా 

శ్రీపుండరీకాక్ష జితమన్మధా 

పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా 

నీపాదములే మాకు నిధినిధానములు 


171 


1పలవి॥ 
న్నా 


nకలa। 


nకలa॥ 


॥కల(61 255 


1పలవె॥ 
ap) 


॥ఎదు॥ 


172 


అధ్యాత్మ సంకీర్తనలు 
పురుషోత్తమా హరీ భువనపరిపాలకా 
కరిరాజవరద శ్రీకాంతాధిప 
మురహరా సురవరా ముచుకుందరక్షకా 
ధరణి నీపాదములె తల్లియును దండ్రి 


దేవకీనందనా దేవేంద్రవందితా 
కైవల్యనిలయ సంకర్షణాఖ్య 
శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా 

కావ నీపొదములె గతి యిహము. బరము 


గౌళ 


బాపురే నీమాయ (భ్రమయించీ జీవులకు 
దాసున నున్నదేకాని దవ్వలకు. జొరదు 


మోక్షమురుచి గానదు ముందర నుండంగాను 
సాక్షియె జగమిది చవి చూపగా 

దీక్షకు. జొరదు మరి దేవ నీపై భక్తి లేదు 
దక్షులై యాలుబిడ్డలు దండనుండంగాను 


జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన 
నానాయోనులమేను ననిచుండ(గా 
ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక 
కానంబడ కర్మములు గాసి బెట్టంగాను 


మంచిదని నీ తిరుమం(త్రము దలయకోదు 
పంచేంద్రియములాత్మ బలిశుండంగా 
యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని 
అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి 


11ఎదు॥ 


1ఎదు॥ 256 


॥పలవి॥। 
భ్‌ 


బాపు! 


బాపు 


1॥బాపు॥ 257 


173 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పళవంజరం 


వెజపించంచోయి తానె వెజచెం దల్లి యశోద 
మచి యీబాలు నెట్టు ౨ వమానిసెంటా నుండెనో ॥పల్లవి॥ 


వెంట రాకుమని కృష్ణు వెరపించి యశోద 

వొంటి మందలో గొంగ వున్నాండనె 

అంటి గొంగ యెందునున్నా(డని నోరు దెరచితే 

'పెంటలై (బ్రహ్మాండాలు పెక్కు గానవచ్చెను ide 


చందమామ బాడి తల్లి సరి బొత్తుకు రమ్మంటే 

చందురుC జూచి కృష్ణుండు సన్నసేసెను 

ముందర జం(ద్రు(డు వచ్చి మొక్కితే యశోద చూచి 

* ముందేలా యంటినో యని ముంచి వెరగందెను "వెళు 


* పాలార్చి తొట్టెలలో బండంబెట్టి యశోద 

నీలవర్జుం దొంగిచూచె నిద్దురో యని 

వోలి శంఖచ(క్రాలతో నురము శ్రీసతితోడ 

యీలీల శ్రీవేంకటేశుండై యున్నాండు వెలు!!! 258 


గుజరి 
టా! 
ఏ్‌మన వచ్చును చెల్టుచున్నవివె యీశ్వర నీమాయలు గొన్ని 
శ్రీమాధవ నీ చిత్తము కొలంది(క చెప్పెడిదేంటికి జీవులకు ॥పల్లవి॥ 


కలిదోషనిరుహరణ కైవల్యాకర హరి 

తల(చినవారిది నేరుపు మిము దలంచనివారిది నేరమి 

కలుషమెడలి సూర్యోదయమైనా కానవు కొన్ని జంతువులు 
తెలిసినవారలు కందురు యీ తెరంగ(గు?)లు రెంటికి దినమొ కటే॥ఏమ॥ 


౧ మూనిశెంటా' రేకు మానిసి+అంటా'  ముందు+ఏలా * పాలు+ఆడించిరి 


174 
అధ్యాత్మ సంకీర్తనలు 


శరణాగతరక్షణచతుర సర్యాంతరాత్మక యచ్యుత 

సరి నిన్ను గొలిచినవారిది పుణ్యము చలమున మానుటే పాపము 
సరుగనం గాచేటి చల్లని చంద్రుడు జారచోరులకు. గడు వేండి 

అరయ యగం౭గలువలకును హితుడు అందుకు నిందుకు గురి యితండే॥ ఏం 


శ్రీవేంకటగిరినిలయా శ్రీసతీశ పురుషోత్తమ 

మోవాద్దనుండితే వైకుంరము మిమ్ము నెడసితే నరకము 

భావములోపల నీవే వుండలగ భక్తి లేదు కొందరికైతే 

శ్రీవైష్లవులకు నిత్యము యీ చింతలు రెంటికి నీ మహిమే ॥ఏమ॥ 255 


దేసి 
అజ్ఞానులకివి యరుహము లింతే 
సుజ్ఞానులకివి చారనేలయ్యా పల్లవి! 
దైవమునమి శ్రనదాసులకు 
కావింప(గ మరి కర్మము లేదు 


దావతిజలనిధిదా(టినవారికి 
వోవల మరియును వోడేలయ్య అజ్ఞా! 


గురుకృపగలిగినగుణనిధికి 

ఆరయ బాపపుణ్యము మరి లేదు 

౨ విరసపు6 జీ(కటివెడలినవారికి 

పరగ మరియు దీపంబేలయ్య ॥ అజ్ఞా! 


జగములెరుంగు వైష్ణవ్రులకును 

తగిలెటి యపరాధంబులు లేవు 

అగపడి శ్రీవేంకటాధిపు( గొలిచితే 

యెగువ దిగువ మాకెదురేదయ్య అజ్ఞా 260 


౨ ఎరసవు6 రేకు 





175 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళి 
హరి సర్వాత శ్రకుం డాదిమపురుషు(డు 
పారి నెరు6గువారి పుణ్యముగాన ॥పల్లవి॥ 
నాలుకకొననే నారాయణు.డిదె 
వైళము దలంచనివారిదె పాపము 


వేలయు మిన్నును నిజవైకుంరము 
ఊోధీంచి చూడని పురుషుల వెలితి ॥హరి॥ 


మనసులోననే మాధవుండున్నాండు 

కనుంగొననివారికడ మింతే 

తనువే విష్ణుని తత్వసాధనము 

వొనరంగ శ్రీపతి యున్నాండుగాన 1హది॥ 
చేరువ నిదివో శ్రీవేంకటపతి 

ధారుణి గొలిచేటి దాసులభాగ్యము 

కారణ మితండే కలిగినదైవము 

కోరినవారల కొంగులపసిండి ॥హరి॥ 261 


345 - రేకు మేఘరంజి 
అని బ్రహ్మాదులెంచేరు హరిబాలలీలలు 
వెనక శుకాదులచే వింటిమి నేమిదివో ॥పల్లవి॥ 
పొత్తులలో( బవ్వళించె పురుషోత్తముడు దొల్లి 
హత్తి * మణ్టాకుపై( బండినటువలెనె 
వొత్తగిలి బోరగిలి వుండంజొచ్చెం గృష్పుండు 
తత్తరానం గూర్మావతారమైన గతిని TE 





౨ వుజేకుపై రేకు 


176 
అధ్యాత్మ సంకీర్తనలు 


తప్పుటడుగులు వెట్ట తగ (ద్రైివిక్రము(2 

గొప్పవాదాలను భూమి గొలచినట్టు 

అప్పుడే కొదలు మా(టలాడ(జొచ్చెం గృష్ణుడు 

తప్పు నసురసతుల6 దగ బోధించినట్టు reన 
అచ్చపు రేపలైైలోన నాడంజొచ్చెం గృష్పుండు 

మెచ్చుల వైకుంరాన మెరసినట్టు 

నిచ్చలు శ్రీవేంకటా(ద్రినిలయుండై యున్నవాండు 

అచ్చుగ జీవులలోన నాతుమైనయట్టు ॥అని॥ 262 


గుండ(క్రియ 
౧ నర(వ?)రూప * ప్రహాదనరసింహా 
అవిరళతేజ ప్రహాదనరసింహా ॥పల్లవి॥ 
పగరపై కోపము బంటు(జూచి మరచితి 
నగుమొగము ప్రహాదనరసింహా 
యెగువ నీకోపమున కితండె మాయటుమందు 
అగపడె మాకును ప్రహాదనరసింహా 1నర॥ 


అంటముట్టరానికోప మంగనం జూచిమానితి 
నంటుచెల్లు6 (బ్రహాదనరసింహా 
(3p) ag 
జంట సోబుద్ది తిప్ప సతియె యంకుశము 
అంటు వాయమికను (ప్రహ్లాదనరసింహా Iనర॥ 


ధర మొరవెట్ట దేవతలే మొక్కితే మానితి 

గరుడాద్రి. (బ్రహ్లాదనరసింహా 

యిరవై శ్రీవేంకటాద్రి నిందు నందు నీదె సుద్ది 

అరసితి మిదివో (ప్రహాదనరసింహా ॥నర॥ 263 





యణ 
ప్రాసభంగము _ * “ప్రంహ్లాదనరసింహ్యా రేకు * 'బుద్దిదిప్ప రేకు 'బుద్దిందిప్ప' కావచ్చు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
అలిత 


ఏదాయ నేమి హరి యిచ్చినజన్మమే చాలు 
ఆదినారాయణు( డీయఖిలరక్షకుండు 


శునకముబతుకును సుఖమయ్యే తోంయంగాని 
తన కది హీనమని తలయకోదు 
మనసొడంబడితేను మంచిదేమి కానిదేమి 
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు 


పురువుకుండేనెలవు భువనేశ్వరమై తోయ 
పెరచోటి గుంతయైన ప్రియమైయుండు 
యిరవై వుండితేంజాలు యెగువేమి దిగువేమి 
వరుస లోకములు “సర్వం విష్ణుమయ"ము 
అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంరమే 

చెచ్చెరం దనతిమ్మటే జీవన్ముక్తి 

కచ్చుపెట్టి శ్రీవేంకటపతిదాసుండైతే 
హెచ్చుకుం దేమిలేదు యేలినవాం డితండే 


ఆహిరి 
ఎందరి వెంటల నేలేము 
చందపు హరి నీ శరణనియెదము 


'పెంచినంబెరుంగును పెక్కుబంధములు 
తుంచినందునుంగును దు ఖములు 
యెంచంగనేటికి యింద్రియమహిమలు 
చుంచుల హరి నీ సూత్రములివియే 


177 


1పలవి॥ 
(ag) 


1ఏదా॥ 


1ఏదా॥ 


1ఏదా॥ 264 


11పలవి॥ 
య 


1ఎంద॥ 


178 


అధ్యాత్మ సంకీర్తనలు 
పలుపిన6 బారును బహళపుటాసలు 
తలుపిన6 దరగును తన మదము 
వెఅువ(గనేంటికి వెడకర్మములకు 
కజఅకులహరి నీ కల్పితమివియే 


చేసినం జెలంగును జిగి సంసారము 
మూసిన ముణుంగును మోహములు 
యీసుల శ్రీవేంకటేశ్వర ఈవి :సీ= 
దాసుల దడవవు తగు నీమహిమ 


పాడి 


కలదొక్కటే గురి కమలాక్ష నీ కరుణ 
యిల నేనెట్టుండినాను యెంచకుమో నేరమి 


మనసులోనికి గురి మాధవ నీ పాదాలు 
తనువుపై గురి నీ సుదర్శనము 
కనుచూపులకు గురి కమలాక్ష నీ రూపు 
పను లెన్నిగలిగినం బట్టకు నా నేరమి 


చేతులు రెంటికి గురి సేసేటి నీ పూజలు 
నీతి నా నాలికగురి నీ నామము 
కాతరపునుదుటికి. గలతిరుమణి గురి 
పాతకపునావలన. బట్టకుమో నేరము 


యిహపరాలకు గురి యీ నీ శరణాగతి 
సహజ మాత్మకు గురి సంతతభక్తి 
మహిలో శ్రీవేంకటేశ మన్నించి నన్నేలితివి 
బహువిధముల నింక( బట్టకుమో నేరమి 


॥ఎంద॥ 


1ఎ౦ద॥ 265 


1పలవి॥ 
0 | 


కల 


nso 


ison 266 


179 
శ్రీ తొళ్లపాక అన్నమాచార్యుల 


నాదరానుక్రియ 


దైవము దూర(గనేల తమనేర్సు నేర మింతె 
యూవలి( దమకర్మము లెంచరు మనుజులు పల్లవి 


మొల్లమి గాలియొకటే ముంచి తూరుపెత్తువోట 
పొల్టికట్ట కడ(బడె పోగువడె గటిివెలా 
ఓ గొ 
వుల్లములో శ్రీహరి ఒక(డ్రై వుండునతని- 
నొల్లరైరి యసురలు వొలిసీరి సురలు దైవ 


మరిచిన జల్లి యొకటె మొ(దనుండు దొడ్డవెల్లి 

చ౦చుల సన్న ములెల్తా సందుల( గొరు 

యెంచ(గ హరి యొకడే యెరంగక కొందరైతే 

కొంచమై రీత్రని( గొ లి కొందరై తె(రి?) ఘనులు ॥దైవ॥ 


180 
అధ్యాత a సంక్షీర్తనలు 


ఆంకలిదిరదు యటు నానాటికి 
కాంకలు మానవు కాంత లేక 
మాంయకువంటి జన్మము గలకాలము 


చీకళటిదేహపుచిత్తపుగుణము 1అల॥ 


నీవు వొసంగినదె నిర్మలదేహము 

నీవె నా నేర్పునేరములు 

శ్రీవేంకటేశుండ జిగి నీ శరణని 

దీవెన బొందితి దేహపుగుణము ison 268 


కేదారగాౌళ 


మో మతము పరిభాష మోవల్లనే పుట్టెంగాక 

యేమునులైనాం దొల్లి యెంచిరా యీమాంట ॥పల్లవి॥ 
ముడిగి నాలుగు సూత్రములె మో వివరణము 

కడమ వ్యాససూ(త్రాలు కల్లలా యేమి 

కడు ముఖ్యము మహావాక్యమే చాలుననెను(నేరు?) 

అడరి వసిష్టాదు లాడిరా యీమాంట ॥మోమ॥ 
తానె బ్రహ్మమనంటె తగ జీవన్ముక్తనేరు 

పూని లోకులెల్లా ముక్తిం బొందవలెంగా 

పాని కర్మానుభవాలు బాధితాను"వృత్తనేరు 

వీనుల సర్వపురాణాల వింటిమా యీమాంట [మోమ॥ 
సైకొని బ్రహ్మజ్ఞానము భక్తిరూపము గాదని 

చేకొని కొల్చెదరట్టై శ్రీవేంకటేశు 

దీకొనుచు. జేసేరు దేవపూజాది యజ్ఞాలు 


యేకాత్మవాదులాల యితవా యీమాట- 1మోమ॥ 269 
౯ ట్రిత్తన్నేరు రేకు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల్న 
శంకరాభరణం 


చెప్పంబోతే యీ యర్హము చిత్తము వొడంబడదు 
తప్పులు వెదకకురో తత్వజ్ఞలాల 


చెలంగి మిధ్య యంటా. జేసేయజ్ఞాలు ఫలించునా 
యిల శూన్యోపాసకుల కేడ దేవుండు 

లలి మాయా శబళితులకు మోక్ష మెక్కడిది 

నలి నభేదవాది కానందానుభవ మేది 


హరి శరణుచొారనియట్టివారికి దిక్కేది 
గురుండు వేరే లేడట కోరి వుపదేశమేది 
వెరసి శిఖాసూ(త్రాలు విడిచితే ప్రణవమేది 
పరగ భక్తి లేదట భవమేట్టు గడచె 


శ్రీవేంకటేశుము[ద్ర ధరించక వైకుంరమేది 

యీ విభుపేరు జపించకెట్టు పాపా లుత్తరించు 
వేవేగ దాసుండుగాక వెట్టికేల కరుణించు 
'సీవించినంగాక సర్వచింతలేల యుడుగు 


శ్రీరాగం 


అహోబలేశ్వరు. డఖిలవందితుండు 
మహా నితనిం గొలిచి మను. డి6క జనులు 


మూండుమూర్తులకు మూలం బీతండు 
వేండిప్రతాపపు విభుం డీతండు 
వాండిచక్రాయుధవరధు. డీతండు 
పోయడిమిం బురాణపురుషు6 డీతండు 


॥[పలవి।। 
(శరా) 


చెప్పు 


చెప్పం 


॥చెప్పు6॥ 


1పలవి॥ 
] 


॥అహో॥ 


181 


270 


182 
అధ్యాత్మ సంకీర్తనలు 


అసురలకెల్లం గాలాంతకు. డీతండు 

వసుధ దివ్యసింహం బితండు 

విసువని యేకాంగవీరు. డీతండు 

డెసలం బరాత్సరతేజం బితండు [అహో 


నిగిడి శ్రీవేంకటనిలయు. డీతండు 

బగివాయని శ్రీపతి యితండు 

సొగిసి దాసులకు సులభు. డీతండు 

తగు నిహపరములదాతయు నీతండు 1అహో॥ 271 


మాళని 


అంజినీదేవికొడుకు హనుమంతుండు 
సంజీవినిదెచ్చినాండు సారె హనుమంతుడు ॥పల్లవి॥ 


కలశాపురముకాడ కదలీవనాల నీండ 

అలవాండె వున్నవాండు హనుమంతుండు 

అలరు. గొండలకోనలందలిగుహలలోన 

కొలువు సేయించుకొనీ€ గోరి హనుమంతుండు ॥అంబిీ॥ 


పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతబట్టి 

అసురలనెల్లం గొట్టీ హనుమంతుండు 

వసుధ (బ్రతాపించి వడిం దోంక గదలించి 

దెసలెల్దాం బాలించీ దివ్యహనుమంతు(డు ॥అంజి॥ 


వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి 

అద్దివో రాము మెప్పించె హనుమంతుండు 

అద్దుక శ్రీవేంకటేశు ” కటుబంటై వరమిచ్చి 

కొద్ది మోర సంతోసాలే గుప్పీ హనుమంతుడు ॥1అంబి॥ 272 





౯ ఈ 'కటు' పూముపా న జారిపోయినది దానివలన యతిభంగము 


త్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఛా 


వరాళి 


పంతగాండు మిక్కిలి నీపవనజుండు 
రంతుకెక్కె మతంగపర్వతపవనజుండు 


వాలాయమై యెంతభాగ్యవంతు(డో దేవతలచే 
బాలు(2 వరములందె( బవనజు(డు 
పాలజలనిధి దా(టి పరగ సంజీవి దెచ్చి 
యేలికముందరఈ. బెట్టె యీ పవనుజుండు 


సొంటులు సోదించితెచ్చి సుగ్రీవు రాఘవునికి 
బంటుగా6గ6 బొందుసేసె. బవనజుండు 
వొంటినే రామునిము[ద్ర వొసంగి సీతముందర 
మింటిపొడవై పెరిగె మే(టి పవనజుండు 

కిట్టి శ్రీవేంకటేశ్యరుకృపచే ముందరిబ్రహ్మ- 
పట్ట మేలనున్నవాండు పవనజుండు 

చుట్టి చుట్టి తనకు దాసులయినవారికి 

గట్టి వరములిచ్చె నీ ఘనపవనజుండు 


347 - రేకు శ్రీరాగం 


ఏడకేడ నీచెరిత లేమని పాగడవచ్చు 
యీడులేనిమహిమలయినవం శరామా 


పరమాన్నములోయుట్టి పక్కన. దాటకి జంపి 
సరుస విశ్వామిత్రుయజ్ఞము గాచి 
హరునివిల్లు విరిచి యట్టె సీతం బెండ్డాడి 
పరశురామునిచేత బలము చేకొంటివి 


183 


1పలవి;॥; 
(agp) 


పంత 


"పంత 


1పంత॥ 273 


గపలవి॥ 
ళా 


1ఏడ॥ 


184 


అధ్యాత్మ సం కీర్తనలు 


వైపుగా సు(గ్రీవుం గూడి వాలి నొక్కకోల నేసి 
యేపున జలధి గట్టి యెసగితివి 

దీపించు రావణు. జంపి దివిజులను మన్నించి 
యేపుగా విభీషణుని రాజ్య మేలించితివి 


సీతతో బుష్పకమెక్కి జిగి నయోధ్యకు వచ్చి 
గాతల రాజ్యపట్టము గట్టుకొంటివి 

యీతల శ్రీవేంకటా(ద్రి నిటు విజనగరాన 
నీతితో నెలవుకొని నెగడితివి 


ఆహిరి 
సులభు. డీత. డిదివో సు(గ్రీవనారసింహుడు 
చెలంగి మొక్కులు మొక్కి సేవించరో 


నవ్వు లమోమువా(డు నానామహిమలవాండు 
రవ్వలుగా దేవతల రక్షించేవాండు 
వువ్విళ్ళూర కంభములో నుదయించినవాండు 
నివ్వటిల్లు ప్రతాపాన నెగడినవాండు 


హేమపుచాయలవాండు యెదుట. గొల్వున్నవాండు 
కోమలి. దొడపై నిడుకొన్నవాండు 
కోమలపుమేనివాండు గొప్పకిరీటమువా(డు 
చేముంచి హిరణ్యదైత్యుం జించినవాండు 


వాలుకగోళ్లవాండు వాండికోరలవాండు 
మేలిమికరు అతోడ మించినవాండు 

వోలి. దుంగభ(ద్రకాడనుండి శ్రీవేంకటాద్రిని 
లీలతో. (బ్రహ్లాదుని కేలికెయెనవా(డు 


॥ఏడ॥ 


॥1ఏడ॥ 274 


1పలవి॥ 
(ap) 


జసుల॥ 


1॥సుల॥ 


॥సుల॥275 


185 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చాయ 


శరణు శరణు నీకు జగదేకవందిత 
కరుణతో మమ్ము నేలు కౌసల్యనందన ॥పల్లవి॥ 


ఘనరణరంగవి[క్రమ దశరధపుత్ర 

వినుతామన(రి)స్తోమ వీరరాఘవ 

మునులును రుషులును ముదమునొందిరి నీవు 
జననమందినందుకు ? జానకీరమణ ॥శర॥ 


సులభ లక్ష్మణా[గ్రజ సూర్యవంశతిలక 

జలధిబంధన విభీషణవరద 

తల(కి యసురలు పాతాళము చొచ్చిరి నీవు 

విలువిద్య నేర్చితేనే విజయరామ ఇర 
రావణాంతక సర్వరక్షక నిర్మలభక్త- 

పావన దివ్యసాకేతపట్టణవాస 

వేవేలుగ నుతించిరి వెస హనుమంతాదులు 

సేవించిరి నిను. జూచి శ్రీవేంకటేశ ॥శర॥ 276 


నాట 


రాముడు లోకాభిరాము. డందరికి రక్షకు6 డీతని దెలిసి కొలువరో 
కామితఫలదుండు చరాచరములకు6 గర్తయెనసర్వే శ్య్వరు(డిత(డు ॥పల్లవి॥ 


తలయ దశరధునితనయు౯డట తానె తారకబ్రహ్మమట 

వెలయ మానుషపు వేషమట వెగటుగ హరువిల్టు విరిచెనట 

అలరయగ తానొక రాజట పాదాన నహల్యశాపము మాన్ఫెనట 

సొలవక దైవికమానుషలీలలు చూపుచు మెరసీ( జూండరో యితండు ॥రాము౮॥ 


౨ జానరీ' రేకు 


186 
అధ్యాత్మ సంకీర్తనలు 


జగతి వసిష్టునిశిష్యుండట జటాయువుకు మోక్ష మిచ్చెనట 
అగచరులే తనసేనలట అంబుధి కొండలంగట్టైనట 
మగువకొరకుంగానట కమలాసను మనుమని రావణు జంపైనట 
తగ లౌకికి  వైదికములునొక్కట తానొనరించీం జూడరో యితండు ॥6 


వెస నమరుల వరమడిగెనట * విభీషణపట్టము గట్టెనట 

యెసగ నయోధ్యకు నేలికట యిం(ద్రాదులకు. గొలువిచ్చెనట 

పొసగ శ్రీవేంకటగిరి నివాసమట భువనము లుదరంబున ధరించెనఈ 
సుసరపుసూక్ష్మాధికములు తనందు. జూపుచునున్నాండు చూడరో 


యితండు 1రాము'! 
గాళ 
అజిముతి హనుమంతు. డట్టిబంటు 
వెణుపు లేని రఘువీరునికి బంటు ॥పల్లవి॥ 


యేలికను దైవముగా నెంచి కొల్చేవాణడే బంటు 
తాలిమిగలిగినయాతండే బంటు 

పాలుమాలక యేపాద్దు పనిసేయువాండే బంటు 

వేళ గాచుకవుండేటి వెరవరే బంటు 11అఆి! 


తను మనోవంచనలెంతటా లేనివాండే బంటు 

ధనముపట్టున శుద్దాత శ్రికుండే బంటు 

అనిశము నెదురు మాటాడనివాండే బంటు 

అనిమొనం దిరుగనియతయడే బంటు neeీn 
చెప్పినట్లనే నడచినయాతడే బంటు 

తప్పులేక హితుండైనాతండే బంటు 

మెప్పించుక విశ్వాసాన మెలంగువాండే బంటు 

యెప్తుడును (ద్రోహిగానిహితుండే బంటు అలీ 


౨ వైదుకి రేకు. * 'విభీషణు కావచ్చు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
అక్కర గలిగి కడు నాప్త్రండైనవాండే బంటు 
యెక్కడా విడిచిపోనియిష్టుడే బంటు 
తక్కక “ రహస్యములు దాంచినవాండే బంటు 
కక్కసీ(డుగాక బత్తిగలవాండే బంటు 


కానిపనులకు లోనుగానివాండే బంటు 
ఆనాజ్ఞ మోరనియాతండే బంటు 
నానాగతి శ్రీవేంకటోన్నతుండైనయతనికి 
తా నిన్నిటా దాసుండైనధన్యుండే బంటు 


348 - రేకు దేవక్రియ 


ఏమి చెప్పేది ప్రతాప మెట్టి విలుకాం డితండు 
రాముడు వీడే మైక్కుండు రణరంగధీరుండు 


విడిసె6 గపిబలము వెస సము(ద్రము దరి 

నడచె లంకపై బౌ(జు నానాగతుల 

తొడిగె రాముడు వింట దొనలోని బ్రహ్మాస్త్రము 
పడె రావణుతలలు పంక్తులై ధరణిని 


చొచ్చిరి లంకలోను సు(గ్రీవాంగదాదులు 
తెచ్చిరి రాకాసి చెర తెప్పలుగాను 

యిచ్చిరి జయధ్వనులు యిం(ద్రాదిదేవతలు 
ఎమెచ్చిరందరు సీతాసమేతుండాయ నితండు 


మగుడెం బుష్పకముపై మహిమ నీతనిదండు 
తగం బట్టము తా నేలె తమ్ములతోను 
అగపడి శ్రీవేంకటాద్రిపై నిల్చి నితడు 
జగదేకమూర్తి కౌసల్యాస:తు6 డిపుడు 


 అలిములుననామ వనకట యానాటునమా నానా నాయలలా లామా కనోలా ళుగపోనా నకును తము సొసానామానతానంిోననగుననతాతానతనంనన. 


౨ “రహస్య” రేకు ౨ మెచ్చిరిందరు రేకు 


187 


1అతి॥ 


॥అతటీ॥ 278 


1పలవి॥ 
లా 


1ఏమి॥ 


ఏమి! 


1ఏమి॥ 279 


188 
అధ్యాత్మ సంకీర్తనలు 


మేఘరంజి 


ఇందులోనే కానవచ్చె నిన్నిటా నీ మహిమలు 

చెంది నీవే దెక్కు మాకు సీతాపతిరామా ॥పల్లవి॥ 
దేవ నీకు వలసితే తృణము (బ్రహ్మాస్త్రమాయ 

భావించితే రాతికి. బ్రాణము వచ్చె 

కావలసి యేసితే నాకాశముకట్టు దెగె 

దైవమవంటే నీవే దశరధరామా ॥ఇందు॥ 


కూరుచుక యేలితేను కోతులు రాజముసేసె 

కోరితేనే నీటిపై. గొండలు దేలె 

సారె గదలివచ్చె నీ సన్నల సంజీవికొండ 

౨ యేరీతి నీసరి వేరీ యినకులరామా ॥ఇందు॥ 
సూటి నీవు దలంచితే సురలు పంపుసేసిరి 

చాటితేనే నీపేరు జపమాయను 

ఆటల నీకతలెల్లా నాచంద్రార్కమై నిలిచె 


గాటపు సిరుల శ్రీవేంకటగిరిరామా ॥ఇందు॥ 
దేసి 

ఏమని చెప్పంగవచ్చు నిదివో నీ ప్రతాపము 

రామ రామభద్ర సీతారమణ సర్వేశ ॥పల్లవి॥ 


వెరవున హరువిల్లు విరుగ దీసిననాండే 

అరయ విరిగె వీపు లసురలకు 

వరుస వనవాసపువతము వట్టినపుడె 

పరులమతుల భీతి వట్టె రఘురామ ॥ఏమ॥ 


౨ యీలితి' రేకు ప్రాసభంగము 


189 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వచ్చి నీవు దండకావనము చొచ్చిననాయే 

చొచ్చిరి పాతాళ మసురలెల్టాను 

ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాయడే 

కొచ్చి దైత్యు లాసదెగంగోసిరి శ్రీరామ ॥ఏమ॥ 
అడరి మారీచుపై నమ్ము విడిచిననాడే 

విడిచిరి దానవులు వేడుకలెల్లాను 

బడి విభీషణుని జేపట్టితే రక్కసులెల్లా 

చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ ॥ఏమ॥ 281 


ముఖారి 


కొలువరో మొక్కరో కోరి తలంచరో 
చెలగి మనల రక్షించీని వీండె ॥పల్లవి॥ 


పాయపువాండు నల్లంబల్లిచెన్నుండు 

వేయినామములవెన్నుండు 

పాయకకొల్చ్సినభక్షప్రసన్నుండు 

యీయెడనే వరములు యిచ్చీని వీండే ॥కొలు॥ 
పరిపూర్ణుడు మహానుభావుడు 

తిరమగు దేవాధిదేవుండు 

పరమానందస్వభావుండు 

గరిమెం గరుణతోం గాచీని వీయె కొలు! 


తెలియు. డీతండె దేవాగ్రగణ్యుండు 

వలనుగ యోగీంద్రవరేణ్యుండు 

అఆలరంగ శ్రీవేంకటాచలేశపుణ్యుండు 

నలిం (బ్రసన్ను(డై నవ్వీని వీండె ॥కొలు॥ 282 


190 


అధ్యాత్మ సంక్షీర్తనలు 
సామంతం 


రామునికి శరణంటె రక్షించీ (బ్రదుకరొ 
యేమిటికి విచారాలు యిక దైత్యులాల 


చలమునం దాటికి జదిపినబాణము 
లలి మారీచసుబాహులపైబాణము 
మెలంగి పరశురాము మేట్లిసినబాణము 
తళతళ మెరసీని తలరో యసురలు 


మాయామృగముమో(ద మరి వేసినబాణము 
చేయి చాంచి వాలి నేసినబాణము 
తోయధిమో(ద నటు తొడిగినబాణము 
చాయలు దేరుచున్నది చనరో దైతేయులు 


తగ గుంభకర్ణునితల (దుంచినబాణము 

బిగి రావణు బరిమార్చినబాణము 

మిగుల శ్రీవేంకటేశు మేంటిపొద(ది?)లో నున్నది 
పగ సాధించి నింకం బారరో రాకాసులు 


నాదరామ క్రియ 


అప్పటి సుఖమేకాని యటమోందెంచుకొనండు 
ఉప్పతిల్లు జీవుని వుద్యోగా లిట్టివి 


తనుభోగపురతులు దలపోయుచుండులాని 
తన నరకకూపాలు దలపోయ(డు 
కనకభూషణములు గని వెరగందు.గాని 
ఘనకర శ్రబంధాలకు. గడు వెరగందండు 


1పలవి॥ 
య 


॥రాము॥ 


॥nరాము॥ 


॥రాము॥ 28 


1పలవి॥ 
ట్‌ 


అప్పు! 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యీకడాకడ6 దా జేసేటియెమ్మెలే యెంచుంగాని 
సైకొని కూడేటిపాపము లెంచండు 

దీకొని జగములోని ద్రిష్టములే చూచుంగాని 
భీకరపు జన్మముల పిరివీకు చూడ(డు 


వింతవింతమాటలవేడుకలే విను(గాని 
అంతట దాం బడేపాట్లవి వినడు 

ఇంతటా శ్రీవేంకటేశుండేలంగా నెరిలెంగాని 
యెంతచెప్పినాను బుద్ది యిన్నాళ్లు నెరంండు 


349 - రేకు గుండక్రియ 


జగతి వైశాఖశుద్దచతుర్దశి మందవార- 
మగణితముగం గూడె నదె స్వాతియోగము 


పక్కన నుక్కుం/గంభము పగిలించుక వెడలి 
తొక్కి హిరణ్యకసిపు( దొడికిపట్టి 

చక్కంయగాం గడపమోంద సంధ్యాకాలమున 
వక్కలు సేసె నురవడి నరసింహు(డు 
పిప్పిగాంగం జప్పురించి పేగులు " జందేలు వేసి 
తొప్పందోంగుచు నెత్తురు దోసిట జలై 


రొప్పుచు6 గోపముతోం గేరుచు. బకపకనవ్వి 
తప్పక చూచె వాని నుద(గ్రనరసింహుండు 


యెదుట. (బ్రహ్హాదు6 జూచి యిందిరం దొడపై నుంచె 
అదన నందరికి నభయమిచ్చి 

కదసి శ్రీవేంకటాదద్రిగద్దెమోందం గూచుండె 

వెదచల్లై( గృపయెల్ల వీరనరసింహుండు 


191 


॥ అప్పు! 


॥అప్పు॥ 284 


1పలవి। 
రా 


Tera 


eM 


1జిగ॥ 285 





ల కజందలు' రేకు 


192 
అధ్యాత్మ సంకీర్తనలు 


శల 
సౌరాష్ట్రం 


వీధులవీధుల విభుండేంగ్‌ నిదె 
మోదముతోడుత మొక్కరా జనులు ॥పల్లవి॥ 


గరుడధ్వజ మదె కనకరధం బదె 

అరదముపై హరి "” యలవాయె 

యిరుదెసల నున్నారు యిందిరయు భువియు 

పరగ బగ్గములు పట్టరో జనులు ॥వీధు॥ 


ఆడే రదివో యచ్చరలెల్లను 

పాడేరు గంధర్వపతులెల్హా 

వేడుకతో వీండె విష్వక్సేనుడు 

* కూడి యిందరును. జూడరో జనులు 1వీధు॥ 


శ్రీవేంకటపతిశిఖరముచాయదె 

భావింప బహువైభవము లవే 

గోవిందనామపుఘోషణ లిడుచును 

దైవం బితండని తలంచరో జనులు ॥వీధు॥ 286 


మాళవశ్రీ, 
(శ్రావణబహళాష్టమి సవరే('త్రికాడను 
శ్రీవిభుండుదయించె. జెలులాల వినరే ॥పల్లవి॥ 
అసురలశిక్షించ నమరులరక్షించ 
వసుధభారమెల్లా నివారింపను 
వసుదేవునికిని దేవకీదేవికిని 


అసదృశమగు కృష్ణు డవతారమందెను 1[శావ॥ 


ర నాల ననన లాడ నాలా జానా బుద వనరులను నమన 
౨ 'యల్లవాండె కావచ్చు * 'కూడిరిందరును? కావచ్చు 


193 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
గోపికలమన్నించ గొల్లలనెల్టాం గావంగ 
వ వ్‌ 
దాపై మునులనెల్హా దయసేయను 
దీపించ నందునికి దేవియెనయశోదకు 
యేపున సుతుండై కృష్ణు డిన్నిటాం బెరిగెను ॥(శ్రావ॥ 


పాండవుల మనుపంగ పదారువేల. బెండ్డాడంగ 

నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండంగా 

అండ నలమేల్మంగ నక్కునం గాగోలించయగ 

దండియైొయుండ గృష్టుడు తగ నుతికక్కెను (శావ॥ 287 


వసంతం 


కోలలెత్తుకొని గోపాలులును. దాను 

యీలీల సోదించె యీతండే కదవే ॥పల్లవి॥ 
జన్నెవట్టి వుట్టి. జక్కంగ6 బెట్టిన 

వెన్నదిన్నవాండు వీండు గదె 

పన్నారుదొంతులపాలుటబెరగులు 

యిన్ని నారగించె యీతండు గదవె ॥కోల॥ 


మెణసి యట్టుగమిోందిచక్కి లాలు 

వెజంబి కైకొనె ఏడే కదె 

కజమి కటతేమి నములు గంపల నురుగులు 

యెొజీంగి దొంగిలె యూతడే కదవె కోల! 


శ్రీవేంకటాద్రి దాంచబిన తేనెలెల్లా 
se) 
వేవేగ సాధించె వీడే కదె 
౨ కావించెలెమేలుమంగపతెయి మమే శరా 
యేవంక( జూచినా యీతయే కదనే కోల! 288 





6 కావించి+అలమేలుముంగ అలమేలుమంగపతి+అయి 


194 
అధ్యాత శ సంకీర్తనలు 


శుద్దవసంతం 


ఈడ నిందరికి నేలికై వున్నాడు 
వాడలరేపలైవాండా వీడు ఏల్లవి॥ 


భారపువుట్ల పాలుయబెరుగులు 

వారలు వట్టినవాండా వీడు 

"కోరి గొల్లెతల కొలనిలోపల 

చీరలుదీసిన శిశువా వీ(డు ॥1-ఈడ।॥ 


ఆవుల బేయల నందరియిండ్ల 

వావిరి( గాచినవాండా వీండు 

వావు లొక్కటిగా వనితల. గూడి 

వేవేలునేర్చినవిటుండా వీడు ॥-ఈడ॥ 


అరుదై శ్రీవేంకటాద్రిమోందనుండి 

వరములిచ్చేటివాండా వీండు 

* మరిగెలమేల్మంగతో మమ్మేలె 

సరసు(డై వుండేజాణా వీండు ॥-ఈడ॥ 289 


శంకరాభరణం 


ధర్మమునకే మము దయ( గావవే యింక 
నిర్మలుండవు నిను నే మెరిలేమా ॥పల్లవి॥ 


కాయధారులము కర్మలోలులము 
మాయ కగపడినమనుజులము 
పాయపుమదమున (భ్రమసే మా మనసు 


నీయెడం దగుళై నిలిచీనా ॥ధర్మ॥ 


లతలు 
౨ కోరి కొలనిలోపలి గొల్లెతల చీరలు అనుట సహజము మరిగి+అలమేల్మంగతో 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చాపల్యగుణము జడులమన్నిటాను 
పాపపుణ్యసంబద్దులము 
'పైెపైగోర్కుల ప్రబలేమాబ్రదుకు 
యేపనులకు నీకెక్కీనా 
అతి(ప్రాకృతులము అహంకారులము 
సతతంబును. ” జంచలులము 


హితవుగ శ్రీవేంకటేశ యేలితివి 
తతితో నీభక్తి తగ మరచేమా 


350 - రేకు భంగాళం 


భావించి తెలుసుకొంటే భాగ్యఫలము 
ఆవలీవలిఫలము లంగజజనకు(డే 


దానములలో ఫలము తపములలో ఫలము 
మోనములలో ఫలము ముకుందుడే 
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము 
నానాఫలములును నారాయణుడే 
వినుతులలో ఫలము వేదములలో ఫలము 
మనసులోని ఫలము మాధవుడే 
దినములలో ఫలము తీర్ణయాత్రల ఫలము 
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుండే 
సతతయోగ ఫలము చదువులలో ఫలము 
అతిశయోన్నత ఫలము యచ్యుతుడే 

౨ యతులలోని ఫలము జితకామిత ఫలము 
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడే 


౨ జ్ఞచైలులము రేకు యతిభంగము * 'యెతులు' రేకు 


195 


॥ధర్మ॥ 


ధర్మ 290 


1ప్రలవి॥ 
(ag) 


॥ఖావి౦0॥ 


॥ఖావి౦0॥ 


1ఖావిం॥1 291 


196 


అధ్యాత 8 సంకీర్తనలు 
మధ్యమావతి 


చిత్తజగురు(డ వో శ్రీ నరసింహా 
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా 


సకలదేవతలును జయవెట్టుచున్నారు 
చకితులై దానవులు సమసి రదె 
అకలంకయగు లక్ష్మి యటు నీ తొడపై నెక్కె 
ప్రకటమైన నీ కోపము మానవయ్యా 


తుంబురునారదాదులు దొరకొని పాడేరు 
అంబుజాసను6 డభయమడిగీ నదె 
అంబరవీధి నాడేరు యచ్చరలందరు. గూడి 
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా 


హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు 
చిత్తగించు పొగడేరు సిద్దసాధ్యులు 

సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె 
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా 


నారాయణి 


హరి హరి నీ మాయామహిమ 
సరవి దెలియ నను గరుణించంలగదే 


తల(తును నా పాలిదైవమవని నిను 
తలంతును తల్లివి దండ్రివని 

మలసి యంతలో మఆజతును తెలుతును 
కలవలె నున్నది కడ గనరాదు 


1॥పలవి॥ 
ట్య. 


॥చిత్త॥ 


చిత్త! 


॥చిత్త। 292 


1॥పలవి॥।। 
ap) 


1హెరి॥ 


197 
శ్రి తాళపాక అన్నమాచార్యుల 
(ne) a 


మొక్కుదు నొకపరి మొగి నేలికవని 

మొక్కుదు నీ వాదిమూలమని 

వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు 

కక్క సమైనది కడ గనరాదు 1 హరి॥ 
చూతును నీమూర్తి సులభుండవనుచును 

చూతు జగములకు సోద్యమని 

యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి 

కొతుకమొదవెను కడ గనరాదు ॥హారి॥ 293 


నాగవరాళి 


దైవము నెరంగము తత్వము దలంచము 
చేవై హరి రక్షించీ నిదివో ॥పల్లవి॥ 


పాపము. బుణ్యముం బైకొను దేహము 

కోపము శాంతపుగుణములది 

వోపికవోపము లుదుటు చూపెడిది(వి?) 

చేపట్టుక యిటు చెలలే మిదివో ॥దైవ॥ 


వెలికిని లోనికి విడిసీటి ప్రాణము 
చలువలు వేండు చలెడిది 
(ap) (op) 
తెలివికి నిదురకుC దేపై యున్నది 
బలిమి? జేపట్టుక (బదికే మీదిచో ॥దైవ॥ 


పరమును నిహమును( బట్టినజీవుండ 

పొరుగుకు నింటికి బొత్తెతి 

గరిమల శ్రీవేంకటపతి శరణని 

నిరతపు మహిమల నెగడే మిదివో ॥దైవ॥ 294 


198 
అధ్యాత్మ సంకీర్తనలు 


* సోకవరాళి 


ఓవో రాకాసులాల వొద్దు సుండి వైరము 
దేవుని శరణనరో తెలుసుకోరో ॥పల్లవి॥ 


జగములో రాముడై జనియించె విష్ణుండదె 

అగపడి లక్ష్మి సీతయై పుట్టెను 

తగు శేష చక్ర శంఖ దైవసాధనములెల్ల 

జిగి లక్ష్మణభరతాంచితశత్రుఘ్ను లైరి ॥ఓవో॥ 
సురలు వానరులైరి సూర్యుండు సు[గ్రీవుండు 

మరిగి. రుద్రుడే హనుమంతుండాయను 

సరుస (బ్రహ్మదేవుడు జాంబవంతు(డైనా(డు 

వెరవరి నలుండే విశ్వకర్మ సుండి 1 ఓవో॥ 
కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాంటిరి 

ముట్టిరి లంకానగరము నీదళము 

యిట్టె శ్రీవేంకటేశు. డితండై రావణుం జంపె 

వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు ॥ఓవో॥ 295 


బౌళి 


జీవుండూ నొక్కటే చిత్తమూ నొక్కటే 

వేవేలు మాయలచే వెలయు. గొన్నాళ్లు ॥పల్లవి॥ 
వొక్కటే దేహము వూరకే బాల్యావస్థ 

యక్కడాతా నెరంగడు యిటు గొన్నాళ్లు 

చక్కంగ నంతటిలోనె జవ్వనపాయమునా(డు 

మిక్కిలి పోకలం బోయి మెరయు. గొన్నాళ్లు ॥జీవు6! 


నవ న Te 
ఈ సంకీర్తనమే గౌళరాగమున స్వల్పపారభేదములతో ౨ -వ సంపుటమున ౧౪౬ వ పాటగా 
ము(ద్రితము ఈ పునరుక్తి రేకులలోనిదే 


199 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకలీ నొక్కటె యటు జనించిననాండు 

వోకరెన్నండో (7) దాగి వుండు! గొన్నాళ్లు 

కాంకల నంతటిలోనె కమ్మరం బుట్టినప్పుడే 

వేంకమై పలురుచులు వెదకు. గొన్నాళ్లు 1 జీవు6॥ 


దేవుడూ నొక్కండే తెలియుదా(కా( బెక్కు- 

దేవతలై (భ్రమయించు దేహము గొన్నాళ్లు 

చేవమోర నంతలోనె "శ్రీవేంకటేశు.డై 

సేవ గొని సుజ్ఞానిం జేసుం గొన్నాళ్లు 1జీవు6। 
రేకు 351 శ్రీరాగం 


చేరి కొల్వరో యాతండు శ్రీదేవుండు 
యిీరీతి శ్రీవేంకటాద్రి నిరవైన దేవుండు il పల్లవి i 


అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుండు 

చెలంగి శంఖచక్రాలచేతిదేవుండు 

కలవరదహస్తము. గటిహస్తపుదేవుండు 

మలసీ శ్రీవత్సవనమాలికలదేవు(డు ॥ చేరి ॥ 
ఘనమకరకుండలకర్షములదేవుండు 
కనకపీతాంబరిశ్చంగారదేవుండు 

ననిచి బ్రహ్మాదుల నాభింగన్నదేవుండు 

జనించె6 బాదాల గంగ సంగతైనదేవుండు ॥ చేరి ॥ 
కోటిమన్మధాకారసంకులమైనదేవుండు 
జూటపు.గిరీటపుమించులదేవుండు 

వాటపుసామ్ములతోడి వసుధాపతిదేవుండు 

యీటులేని శ్రీవేంకటేశుండైనదేవుండు ॥ చేరి ॥ 297 


౨ శ్రీ వేంకటేశుండి రేకు 


200 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పళవంజరం 


ఇతండొకండే సర్వేశ్వరుడు 
సితకమలాక్షుండు శ్రీనేంకటేశు(డు ॥ పల్లవి ॥ 


పరమయోగులకు భావనిధానము 

అరయనింద్రాదుల కైశ్యర్వము 

గరిమ గొల్లైతలకాంగిటిసౌఖ్యము 

సిరులొసలేటియీ శ్రీవేంకటేశుండు ॥ ఇత ॥ 
కలిగి యశోదకు కన్నమాణికము 

తలంచినకరికిని తగుదిక్కు 

అల(ద్రౌపదికిని యాపద్బంధు(డు 

చెలరేంగినయీ శ్రీవేంకటేశుండు ॥ ఇత ॥ 


తగిలినమునులకు తపములసత్పలము 
ముగురువేలుపులకు మూలము 
వొగి నలమేల్మంగకొనరినిపతితండు 


బిగిమించినయీ శ్రీవేంకటేశుండు ॥ ఇత ॥ 298 
వసంతం 

నిండెను లోకములెల్ల నెరి నితనికరుణ 

పండి రాసులాయం+ గీర్తిప్రతాపములెల్లను ॥ పల్లవి ॥ 


గరుడవేగమున. గదలె విజయరధ- 

మిరవై యందు దేవుడేం/చుండంగా 

సారిదిం బట్టుకుచ్చులు చుక్కలతో సందడించ 

గరిమ బైండికుండలు గగనముదాంకను ॥ నిండె ॥ 


౧ పతి+ ఇతండు ఇట్టివన్నీ వింతసంధులు అన్నమయ్య స్వాతంత్రానికి గుర్తులు 


అధ్యాత్మ సంకీర్తనలు 201 


అనిలవేగమున నదెవెడలె రధము 

ఆనిమిషులు పగ్గములందుకొన6గా 

తను6దానె ఘనశంఖధ్వనులు దిక్కులనిండ 

సునిసి చక్రము దనుజుల సాధింపంగను 1 DOG ॥ 


వెలయ మనోవేగాన వేంచేసీ మగిడి రధ - 

మెలమి€6 దమదాసులు యేచి పొగడ 

అలమేలుమంగ దనకటు విడెమియ్యంగాను 

బలిమి శ్రీవేంకటా(ద్రిపతి మించీనిందును ॥ నిండె ॥ 299 
బౌళిరామ[క్రియ 


దేవతలయాచిన దేవు. డితండు 
వేవులుప్రతాపములవీరరాము. డితండు ॥ పల్లవి ॥ 


రావణు(జంపి పుష్పకరధ మెక్కి సీతతోడ 

రావుగా నయోధ్యను పట్టముగట్టుక 

వావిరి సు[గ్రీవాదివానరకోట్టు గొలువ 

చేవమీరి పొగడొందుశ్రీరాము. డితండు ॥ దేవత ॥ 


వసుధ యింతయునేలి వసిష్టాదులు వాగడ 

యెసగ నశ్యమేధాలెల్లా( జేసి 

పొసగ గుశలవుల పుతులగా నటుగాంచి 

రసికత మించు దశరధరాము. డితండు ॥ దేవత ॥ 


అలర రుద్రునెదుటనటు విశ్వరూపు చూపి 

లలి (బ్రహ్మవట్ట మనిలజుని కిచ్చి 

యిల శ్రీవేంకటా(ద్రినిరవై నిలిచినాండు 

చలము సాధించిన జయరాము. డితండు ॥ దేవత ॥ 300 


202 శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 


మాళవ శ్రీ 


నమో నమో దశరధనందన మమ్మురక్షించు 
కమనీయ శరణాగతవ(జపంజరా ॥ పల్లవి ॥ 


కోదండదీక్షాగరుండ రామచం(ద్ర 

ఆదిత్యకుల దివ్యాస్త్రవేది 

సోదించుమారీచునితలగుండుగండ 

ఆదినారాయణ యసురభంజనా ॥నమో॥ 
ఖరదూషణశిర.ఖండన(ప్రతాప 

శరధిబంధన విభీషణవరదా 

అరయ విశ్వామిత్రయాగసంరక్షణ 

ధరలోన రావణదర్భాపహరణ ॥ నమో ॥ 
పొలుపొంద నయోధ్యపురవరాధీశ్యర 

గ ల్రపుమీరిన జానకీరమణ 

అలఘుసు[గ్రీవాంగదాదికపిసేవిత 

సలలిత శ్రీవేంకటశైలనివాసా ॥ నమో ॥ 3( 


కేదారగౌళ 


నిలచినవాండవు నీవేకాక దైవమా 
నెలవై (ప్రకృతి నేను నీలోనిసామ్ములము ॥ పల్లవి ॥ 


తతి *నిరువదేను తత్వములుండ(గాను 

యెజఆంగని యజ్ఞానానకెవ్వరు గురి 

నెజిం జైతన్యమెల్లా నీసొమ్మై వుండంగాను 
యెలుకవొక్కటేకాక యెవ్వరున్నారీడను ॥ నిలి ॥ 


౧ గెలుపుమీరిన పూర్వముద్రణమున గెలుపొందిన గా మారినది ౨ “నిరువడేను రేకు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


దినలెక్క లూరుపులు తెబ్సి తెచ్చి వాప్పించంగ 
యెనలేని జన్మములకెవ్వరు గురి 
వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండంగాను 
యెనసే ఆనందమేకా కెవ్వరున్నారీడను 
అచ్చపుసుము(ద్రవంటాత్మ లణువైయుండగా 
యిచ్చం గామ(క్రోధాల కెవ్వరు గురి 
నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండగా 
హేచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నారీడను 

రేకు 352 భూపాళం 


తెలియండుగాక (ద్రిష్టము జీవుడు 
సులభమిదివో యిచ్చోటనే పరము 


మనసున దలచిన మర్మములు గరంగి 
చొనుపుచు నింద్రియసుఖ మిచ్చు 
అనువుగ నిటువలె హరి(దలపోసిన 
తనకు (బ్రహ్మానందము సమకొనదా 


మాటలాడినను మరిగి మానవులు 
యీటున మెచ్చిత్తురేమైనను 
నాంట నిట్ట హరినామము నొడివిన 
గాంటపువరములు కలుగునె కాదా 
చేసినపుణ్యము చేతంజుట్టుకొని 
రాసి వెనుతగిలి రక్షించు 

వేసర కిటు శ్రీవేంకటేశ్వరుని 
ఆసల కైంకర్యము ఫలించును 


203 


॥ నిలి ॥ 


॥ నిలి॥ 302 


॥ పలవి ॥ 
గా 


॥ తెలి ॥ 


॥ తెలి ॥ 


॥ తెలి॥ 303 


204 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వసంతం 

తలియాపె కషుసికి6 దండ్రి యీతండు 

(ల ౬౦ 
చల్లంగా లోకములెల్లా సంతోసమందెను 
అరుదై (శ్రావణబహుళాష్టమినాంటిరాత్రి 
తిరువవతారమందెను కృష్ణుండు 
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు - 
కరములందు. బెట్టితే కడుసంతోసించెను 
తక్కక యమునానది దాంటతండు రేపల్లెలో 
పక్కన యశోదాదేవిపక్క6 బెట్టెను 
యెక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని 
గక్కన వినిపించితే కడుసంతోసించెను 


మరిగి పెద్దె కృష్ణుండు మధురలో గంసుంజంపి 
వెరసి యలమేల్మంగ( బెండ్లాడి 

తిరమై శ్రీవేంకటా(ద్రిని దేవకీదేవియు 

ఇరవై తే వసుదేవు. డేంచి సంతోసించెను 


హిందోళం 


కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన 
శరణాగత వజ్రపంజరుండవు నీవు 


మన్నించేనంటే నిన్ను మానిపేవా రెవ్వరు 
పన్ని కోపగించితే నీపట్టుకెదు రెవ్వరు 
చెన్నుమీర నీపెట్టుజెట్లే జీవులెల్తాను 
వన్నెగా నీసొము a నీవువలసినట్టు సేయి 


1 పలవి ॥ 
|p! 


॥ తలి ॥ 
వి. 


॥ తలి ॥ 
లా 


i తల్లి 1" 304 


1 పలవి ॥ 
(ag) 


॥ కరు ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 205 
కాచేనంటే నిన్ను( గాదనేవా రెవ్వరు 
ఏచి యాజవెటేనంటే యిదేలనేవా రెవ్వరు 
ఇ అలు 
లాచి పెంపుడుంగుజ్జలు లలినీజీవులెల్లాను 
చేచేత నీదాసులను సేసినట్టుసేయి ॥ కరు ॥ 


పరమిచ్చేనంటే నడ్డపడేవా రెవ్వరు 

సరి నిహమిచ్చేనంటే సాధించేవా రెవ్వరు 

సెరుల శ్రీవేంకటేశ చేతిలోవారము నీకు 

హరి నీపాంతవారమెట్టైనా దయసేయి ॥ కరు ॥ 305 
భైరవి 


"ఈత (డు విష్ణుండు రిపు లెక్కడ చొచ్చేరు మీరు 
చేత చ(క్రమెత్తినాండు శ్రీవేంకటేశుండు ॥ పల్లవి ॥ 


జలధులు చొచ్చిచొచ్చి సారె (బ్రతాపించినాండు 

చలమున బాతాళము సాధించినాండు 

బలుభూమిదూరి వొక్కకొలికికి( దెచ్చినాండు 

నిలిచి యంతరిక్షమునిండి భేదించినాండు ॥ ఈత. ॥ 


చేరి బ్రహ్మాండము తూంటుసేసి చూచినాండు 

వీరుండై రాచమూ(కల వెదకినాండు 

ఘోరపుత్రికూటాదికొండలు జయించినాండు 

వారించి చక్రవాళపర్వతము దాంటినాడు 1 ఈత 


మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాండు 
చుట్టువేడెమున యింతా సోదించినాండు 
యిట్టె శ్రీవేంకటాద్రినిరవై యెక్కినవాండు 


రట్టుగా దనదాసులనిట్ట “రక్షించినాడు 1 -క3త॥ 306 


౧ ఇందు దశావతార సమన్వయము కలదు ౨ అట్టుగాం దనదాసులనిట్టై అక్షించినాండు' రేకు 
౩ ఇటువంటి సమాసములు ఈ భాష కలంకారములు 


206 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వరాళి 


జీవు( డించుకంత చేత సముద్రమంత 
చేవెక్కి పలుమారు జిగిరించీ మాయ 


కోపములైతేను కోటానంగోట్టు 
దీపనములైతేను *దినకొత్తలు 
చాపలబుద్దులు సమయని రాసులు 
రాపాడీ. గడవంగరాదు వోమాయ 
కోరికలైతేను కొండలపొడవులు 
తీరనిమోహాలు తెందేపలు 
వూరేటిచెలమలు వుడివోనిపంటలు 
యీరీతినే యెలయించీని మాయ 


మునుకొన్నమదములు మోపులకొలందులు 
'పెనంగినలోభాలు పెనువాములు 

నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు 
యెనసి పరులనైతే యీందించీ మాయ 


కాంబోధి 
ఎన్నండొకో నే నీచెరం దగులక 
అన్నిటా శ్రీపతికాధీనమౌట 
దేహాధీనము తిరిగేటి జీవులు 
దేహము యర్జాధీనము 
మోహాధీనము ముంచినయర్థము 
ఆహా యిది పుణ్యాధీనము 


1 పలవి ॥ 
బాలి 


॥ జీవు6 ॥ 


॥ జీవు6 ॥ 


॥ జీవుం.॥ 307 


॥ పలవి ॥ 
౧ 


I ఎన్న 1 


అధ్యాత్మ సంకీర్తనలు 


సతతము. బురుషుండు సతులయాధీనము 
అతివలు వయసుకు నధీనము 

గతియగు వయసులు కాలాధీనము 
అతిశయమిది మాయాధీనము 


దైవాధీనము తగినజగ మిది 
దేవుండు మోక్షాధీనము 

చేవల మోక్షము శ్రీవేంకటపతి - 
"సివాధీనము సిలుగే లేదు 


రేకు 353 భల్తాటి 


'పదయౌబళపుంగొండ. బెరిగీనిదే 
వదలకకొలిచితే వరములిచ్చీని 


పదివేలశిరసులబలునరసింహము 
గుదిగొన్నచేతుల గురుతైనది 

ఎదుట. బాదాలు. గన్నులెన్నైనం గలిగినది 
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది 
ఘనశంఖచ(క్రాదుల కైదువలతోనున్నది 
మొనసి రాకాసిమెకముల గొట్టేది 
కనకపుదైత్యుని కడుపుచించినది 
తనునమ్మిన (ప్రహ్లాదుదాపును దండైనది 
శ్రీవనితం దొడమీంద౦ జేకొని నిలిపినది 
దేవతలు గొలువ గద్దెపై నున్నది 
శ్రీవేంకటాద్రియందు. జెలంగి భోగించేది 
భావించి చూచితేను పరబ్రహ్మమైనది 


207 


I ఎన్న il 


I ఎన్న 1 308 


1 పలవి ॥ 
(op 


1 ఎద ॥ 


॥ పద ॥ 


[ఎద ॥ 309 


208 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ముఖారి 


నరులార నేండువో నారసింహజయంతి 
సురలకు నానందమై శుభములొసలెను ॥ పల్లవి ॥ 


సందించి వైశాఖశుద్దచతుర్దశి శనివార - 

మందు సంధ్యాకాలమున నౌభళేశుండు 

పొందుగా6 గంభములోనం. బొడమి కడపమీంద 

కందువ గోళ్ళం జించె. గనకకశిపుని ॥ నరు ॥ 
నరమృగరూపము నానాహస్తముల 

అరిది శంఖచక్రాది ఆయుధాలతో 

గరిమ (బ్రహ్హాదుని6 గాచిరక్షించి నిలిచె 

గురుతరబ్రహ్మాండ గుహలోనను ॥ నరు ॥ 


కాంచనపుగద్దెమీంద గక్కనం గొలువైయుండి 
మించుగ నిందిరం దొడమీ6ద౦ బెట్టుక 
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై 


వంచనసేయక మంచివరాలిచ్చీనదివో ॥ నరు॥ 310 
సామంతం 

దైవమొక్కండే సంతత “భజనీయు(డు 

భావము సమబుద్ధ్ది( బాయయలందగదు 1 పల్లవి 11 


హరియే నకలాంతరాత్మకు. డటుగాన 

తిరమై యొకరి నిందింపందగదు 

అరయంగ లోకములనిత్య మటుగాన 

మరిగి కొందరిమీందిమమతయు వలదు ॥ దైవ ॥ 





౧ నియ్యుండు రేకు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 209 

బహుకల్పితములెల్లం బ్రకృతిమూలమే కాన 

గహనపుందనవుద్యోగము వలదు 

సహజవిహారుండు సర్వేశ్చరుండుగాన 

వహి దానేవచ్చినవి వలదన(దగదు ॥ దైవ ॥ 

తపములు జపములు దాస్యమూలమె కాన 

వుపమల సందేహమొగి వలదు 

యెపుడును శ్రీవేంకటేశ్యరు సేవించి 

౨చపలచిత్తమువారి సంగమి(క వలదు ॥ దైవ ॥ 311 
లలిత 


ఏగతి నుద్దరించేవో యింతటిమీందట మము 3 
భోగపుంగోరికలచేం బొలిసెరెబో ప(గి)తులు ॥ పల్లవి ॥ 


పరగి నాలుకసొంపు పరసిపోయ 

పరులనే నుతియించి పలుమారును 
విరసపుంబాపములవినికిచే ఏనులెల్లా( 

గొరమాలె మాకు నేటి కులాచారము ॥ ఏగతి ॥ 


మొక్కలాన పరధనమునకు( జూంచిచాంచి 

ఎక్కువజేతులమహి మెందో పోయ 

తక్కక పరస్త్రీల(ం దలంచి మనసు బుద్ది 

ముక్కపోయ మాకు నేటి ముందటిపుణ్యాలు ॥ ఏగతి ॥ 
యెప్పుడు నీచులయిండ్లకెడతా(కి పాదములు 

తప్పనితపములెల్లం దలంగిపోయు 

యిప్పుడె శ్రీవేంకటేశ యిటునిన్ను6 గొలువంగా 

నెప్పున నేంజేసినట్టి నేరమెల్హా నణల 1 ఏగతి ॥ 312 





౧ చెపల రేకు యతిభంగము ౨ బోపములు రేకు 


210 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సాళంగనాట 


"ఆయమేవ అయమేవ ఆదిపురుష 
జయకరం తమహం శరణంభజామి 


అయమేవ ఖలుపురా అవనీధరస్తు సోడ 
ప్యయమేవ వటదళా([గ్రావిశయన 
అయమేవ దశవిట్టరవతారరూపైచ్య 
నయమార్ల్గ భువిరక్షణం కరోతి 


అయమవే సతతం (శియంపతి దేవేషు 
అయమేవ దుష్టదైత్యాంతకస్తు 
అయమేవ సకళ భూతాంతరేష్టుక్రమ్య 
ప్రియభక్రపోషణం పిదృత్సనోతు 
అయమేవ శ్రీవేంకటాద్రి విరాజితే 
అయమేవ వరదోప్యాచకానాం 
అయమేవ వేదవేదాంతశ్చ్ళు సూచితో 
అయమేవ వైకుంరాధీశ్వరస్తు 


సామంతం 
ఇన్నిటా నింతటా నిరవొకటే 
వెన్నునినామమే వేదంబాయ 


నలినదళాక్షునినామకీర్తనము 

కలిగి లోకమున. గలదొకటే 

యిల నిదియే భజియింపంగంయబుణ్యులు 
చెలగి తలయ సంజీవని యాయ 


1 పలి ॥ 
(ap) 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ 


1 ఆయ 1॥। 313 


॥ పలవి ॥ 
స్నో. 


॥ ఇన్ని ॥ 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


కోరిక నచ్యుత గోవిందాయని 
ధీరులు దలథుంగ6 దెరువొకటే 
ఘోరదురితహర గోవర్షనధర 
నారాయణ యని నమ శ్రగలగలిగె 


తిరువేంకటగిరిదేవునినామము 
ధరందలపగ నాధారమిదే 
గరుడధ్య్వజునిసుఖప్రదనామము 
నరులకెల్లం (బాణము దానాయ 


ఈ కీర్తనను ఈక్రింది విధముగా సవరించి పరింప6 దగును 
అయమేవ అయమేవ ఆదిపురుషో 
జయకరం తమహం శరణం భజామి 
అయమేవ ఖలు పురా అవనీధరస్తు సో 
ప్యయమేవ వటదళాగ్రాధిశయన 
ఆయమేవ దళవిధైరవతారరూపైశ్చ 
నయమార్గభువి రక్షణం కరోతి ॥అయ॥ 
అయమేవ సతతం (శ్రియ పతిర్దేవేషు 
అయమేవ దుష్టదైత్యాంతకస్తు 
అయమేవ సకలభూతాంతరేష్వా(క్రమ్య 
పియభక్షపోషలాం ప్రీత్యా తోతి అయ॥ 
అయమేవ శ్రీవెంకటా[ద్రౌ విరాజతే 
అయమేవ వరదోపి యాచకానాం 
అయమేవ వేదావేదాంతైశ్ళ సూచితో 
ఫ్యయమేవ వైకుంరాధీశ్యరస్తు 1ఆయః॥ 


211 


॥ ఇన్ని il 


i ఇన్ని 1 314 


॥ పల్లవి ॥ 
౧ 


212 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 354 రామక్రియ 
ఎందరు సతులో యెందరు సుతులో 
యిందునందు నెట్టెరింగే నేను ॥ పల్లవి ॥ 


మలయుచు నాయభిమానములని నే 

కెలననిపుడు వెదకేనంటే 

పలుయోనులలో పలుమా(మ?) రుంబొడమిన - 

చలమరి నాతొలుజన్మంబులను 1 ఎంద ॥ 


గరిమెలం బాణిగహణము నేసిన 

సిరులచెలుల. గలపేనంటే 

తరుణులగురుతులు తలయున మరచితి 

పరగిన బహుకల్పంబులయందు 1 ఎంద ॥ 
శ్రీ వేంకటగిరిచెలువునియాజ్ఞల 


*భావించియె కరి. బైకొంటి 
తావులంజూడగ తగిలికోర్కుల 


భావరతులెబెంబడి మనసందు (౧?) ; ఎంద ॥ 3 
గుండక్రియ 

కటకట హరిమాయాకల్పనెట్టిదో 

తటుకున.6 బారవేసేతలయెందు లేదు ॥ పల్లవి ॥ 

అనంతకోటియుగాదులనుండియు 


తనివోక విషయాల. దగిలుండినా 
దినమొక్కొక్కరుచియె తీపులైం పండీ(గాని 
వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు ॥ కటకటా ॥ 


౧ యందరు రేకు యతిభంగము ౨ భావించి యేయరి పైకొంటి కావచ్చు 


లధ్యాత్మ సంకీర్తనలు 


కడలేక నాలుకకు6 గన్నయాహారములెల్ల 
వోడలిలో6. బూంటవూంట వొట్టుకొనినా 
సడి. బైపై వింతవింతచవులే వెదకు.గాని 
విడువని యాత్మకు వెగ టెందు లేదు 


కలకాలముననుండి కాపురపు లంపటాలె 
కలిమితో “మెడ(గుచ్చి కట్టుకొనినా 
యెలమితో శ్రివేంకటేశ్యరునాజ్ఞల - 
నలవ్నాటైన యాత్మకలపే లేదు 

అలిత 
నటనల (భ్రమయకు నామనసా 
ఘటియించుహరియే కలవాండు 


ముంచిన జగమిది మోహినీగజము 
పొంచినయాస పుట్టించే దిది 

వంచనల నిజమువలెనే వుండును 
మంచులు మాయలే మారునాండు 


సరిసంసారము సంతలకూటమి 

సొరిది( బచారము చూపే దిది 

గరిమ నెప్పుడు గలకలమనుచుండును 
మరులగువిధమే మాపటికి 


కందువదేహము గానిముదియదిది 
అందినబహురూప మాడేదిది 
యెందును శ్రీవేంకటేశ్చరుండుండును 
డిందుపడంగనిదె తెరమరంగు 


౧'తాడ పూముపా 


213 
1 కటకటా | 
1 కటకటా 1316 
॥ పలవి ॥ 
| 
1 నటన ॥ 
1 నటన ॥ 
1 నటన ॥ 317 


214 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 

గుండ(క్రియ 
“నిశ్సింతం పరమం సుఖ” మనుమాటే నిజము నిజము తెలియరుగా 
ఆశ్చ్ళర్యంబిది పరమయోగులకు ననుభవులకు దృష్టాంతముసుండీ 3 


కరచరణాదులుగలచైతన్యము గక్కునం బానుపుపై నుండి 

సరుగన సడిలిన నిద్రామందము సమకూడీ నరులకటువలెనే 
పరమాత్మునిపై సకలోద్యోగ వు (గో?) పాయంబులు దా దిగవిడిచి 
ధరం దానుండిన (బ్రహ్మానందము తనుందానే పైకొనుంజుండీ ॥ నిళ్ళి 


వున్నతిం దానొక దేశములోపలనుండి క్రితముచూచిన నవియెల్లా 
అన్ని దేశములు నటుదలపోసిన యంతకుగోచరమైనట్టు 
యెన్నగంబూర్వజ్ఞానంబున సర్వేశ్చరుండగు హరిందలంచినను 
సన్నిధియగు సుజ్ఞానానందము సత్యము సత్యంబదిసుండీ ॥నిశ్చిం॥ 


ననిచిన (ప్రపంచకత్స (ల్ప?) ములలో నానావిధముల జంతువులు 
తనుందాజూడంగరానిరూపు లద్దములోపలం గన్నట్టు 
ఘనుండగు శ్రీవేంకటపతిరూపము గక్కన నెదుటనె సేవించి 
అనయము తనుందా సంతసించుటే యాత్మానందంబిదిసుండీ ॥నిశ్చిం 
సాళంగనాట 
ఒసంగితివిన్నియు నొకమాంటే 
వెస నిక జేసేవిన్నపమేది il పల్లవి i 


నారాయణ నీనామము దలచిన - 

నీరానివరములిచ్చితివి 

చేరి నిన్ను నిటు సేవించిననియకం 

గోరి పడయ ని(కం గోరికలేవి 1 ఒస6 ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 215 


హరి నీకొకమరి యటు శరణంటే 

గరిమల నన్నిటు గాచితివి 

నిరతముగా నిక నిను నుతియింపుచు 

అరగొరతనివి నిను నడిగేదేదో ॥ ఒసం ॥ 
శ్రీవేంకటేశ్వర చేయెత్తిమొక్కిన 

భావమే నీవై పరగితివి 

యీవరుసల నీవింతటిదాతవు 


ఆవలనిను6 గొనియాడెడిదేమి 1 ఒసం॥ 319 
భౌభి 

దేవదేవోత్తముని తిరుతేరు 

దేవతలు గొలువంగా తిరుతేరు ॥ పల్లవి ॥ 


తిరువీధులేగీని తిరుతేరు 

తిరుపుగొన్నట్లాను తిరుతేరు 

తెరలించె దనుజుల( దిరుతేరు 

తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు ॥ దేవ॥ 


ధిక్కిరించీ మోతలం దిరుతేరు 

దిక్కరికుంభా లదర. దిరుతేరు 

తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు 

తెక్కులరగబ్రతాపించీ. దిరుతేరు ॥ దేవ ॥ 


తీరిచెం గలకలెల్లం దిరుతేరు 
ధీర గరుడవాహపు. దిరుతేరు 
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని అ 


216 శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 


తీరున నెలకొన్నట్టి తిరుతేరు 

రేకు 355 సాళంగం 
మాధవ భూధవ మదనజనక 
సాధురక్షణచతుర శరణు శరణు 


నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ - 
నారసింహా కృష్ణ నాగశయన 

వారాహ వామన వాసుదేవ మురారి 
శౌరి జయజయతు (?) శరణు శరణు 


పుండరీకేక్షణా భువనపూర్ణగుణ 
అండజగమన నిత్య హరి ముకుంద 
పండరిరమణ రామ బలరామ పరమపురుష 
చండభార్గవరామ శరణు శరణు 


దేవ దేవోత్తమ దివ్యావతార నిజ - 
భావ భావనాతిత పద్మనాభ 
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ 
సావయవసారూప్య శరణు శరణు 
లలిత 
దొరకినయప్పుడే తుదగాక 
మరుగకుమెన్నండు మరి మనసా 


తనుభోగంబుల. దనిపినపిమ శ్ర 
వెనుకొని హరి6 దడవేనంటే 

దినమును. దను నిం[దియములచల మిది 
తనియుట "యెన్నండు దగుమనసా 


॥ దేవ ॥ 9 


1 మాథ ॥ 


॥ మాధ ॥ 


1 మౌాధ ॥ 


॥ పలవి ॥ 
లు 


॥ దొర ॥ 





౧ యన్నడు రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 217 


తిరమగునాసల దీరినపిమ్మట 

తెరలి విరతి( బొందే నంటే 

మరలని యాశామయమిచిత్తము 

విరతి యొన్నండింక బెడనుననా ॥ దొర ॥ 


ముదిసినపిమ్మట మొగి శ్రీవేంకట - 
సదయు. గొలుతు నిచ్చలునంటే 
హృదయము శ్రీవేంకటేశునినెల విది 


యిదిగనుటెన్నండు యీూమహి మనసా ॥ దొర ॥ 322 
లలిత 

తెలిసియు6 దెలియదు దేరినచిత్తము 

నలినాక్ష గోవింద ననుగావవయ్యా ॥ పల్లవి ॥ 


యేంకట నినుగొలిచి యితరుల వేండనేల 
వేకపుటాసల నాలోవెలితిగాక 
చీంళకటివాసినమీ6ద చీందరగొనయగనేల 


మాకవంటివెడబుద్ధి మాన దిదేమయ్యా ॥ తెలిసి ॥ 
పొంచి నిదాసుండనై యల్పుల వేండంబోనేల 
చంచలగుణములనాజాలిగాక 

అంచలC దెరువుకని యడవింబడంగనేలా 

యించుకంత యేవవుట్ట దేమిపాపమయ్యా ॥ తెలిసి ॥ 


మతిలో నీవుండంగాను మాయల( బొరలనేలా 

వెతకి తెలియని నావేందురుగాక 

గతియై శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను 

తతి నాతపమునే(డు దరిచేరెనయ్యా ॥ తెలిసి ॥ 323 


218 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుండక్రియ 
తెలియనివారికి దెరమరులగు 
తెలిసినవారికి దిష్టంబిదియే 


కన్నులయెదుటను. గాంచినజగ మిది 
పన్నిన (ప్రకృతియు (బ్రహ్మమునే 
యిన్నిట నుండగ నిదిగాదని హరి 
గన్న చోట వెదకంగంబోనేలా 


అగపడి యిరువదియెడై జీవుని. 
దగిలినవెల్టా. దత్వములే 

నగవుల నిదియును నమ్మగం జాలక 
పగటునం దమలో భ్రమయంగ నేలా 


అంతరంగుడును నర్భావతారము 

నింతయు శ్రీవేంకటేశ్వరుండే 

చెంతల నీతనిసేవకులకు మరి 

దొంతికర్మములతొడ సింకనేలా 
గుండక్రియ 

ఏలొకో కర్మమా యిందుకు బాలైతిని 

పాలుపడిన యీ జల(భ్రమణమువలెను 


ధరలో. బుట్టినప్పుడే తలంచ నీ యాత్మ 
మరుగండు పరమైతే మరచీంగాని 

అరిది దుర్భాషల నలవడ్డనాలికె 
హరినామములయందు నలవడదు 


జవకట్టి పూర్వవాసనల సంసారమే 


॥ పలవిె ॥ 
మ్‌ 


॥ తెలి ॥ 


॥ తెలి ॥ 


॥ తెలి ॥ 32: 


1 పలవి ॥ 
(ap) 


1 ఏలొ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


చవియే తాంగాని ముక్తి చవిగాదు 
భువిణగల విషయాల. బుంగుడయ్యీంగాని మతి 
వివరించి దైవమును వెదకలేదు 


శ్రీవేంకటేశుక్పపచేత నింతేకాని 

వావాత నివి గైవశము గావు 

"భావమిప్పుడితని పాదాలు చేరికాని 

యేవుపమలను గాన మిన్నాళ్లును 
ముఖారి 

చవి నోరి కేడం దెత్తు సంప దేడందెత్తు వీని 

సవరించుటే నాసంప దిదిగాదా 


పచ్చడా లెక్కడయెత్తు పట్టుచీర లేడందెత్తు 
వెచ్చనిం డ్రేడందెత్తు వెంట వెంటను 

తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట 
వచ్చీంగాక తన్ను(దానె వద్దనంగవచ్చునా 


దొరతన మేడదెత్తు దొడ్డసొమ్ము లేడందెత్తు 
యెరవులసిరుల నేనేడందెత్తు 

వెరవున నేనెవరిని వేసరించంజాలక 
దరిచేరుటే దొరతనమిదిగాదా 


తోడంబుట్టువుల నేడ( దోడితెత్తుం జుట్టాల - 
నేడం దెత్తు సుతులపొం దేడందెత్తును 
వేడుకైనపొందు శ్రీవేంకటేశు. దలయటే 
-ఈడులేనిబంధుకోటి ఈతండెకాండా 


౧ జీవ పూముపా యతిభంగమ. 


219 
1 ఏలో ॥ 
॥ ఏలొ ॥ 325 
1 పలవి ॥ 
న్న. 
1 చవి ॥ 
1 చవి ॥ 
॥ చవి ॥ 326 


220 శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 
రేకు 356 శ్రీరాగం 
ఓ పవనాత్మజ వో ఘనుండ 


బాపుబాపన(గ౫6 బరగితిగా [1 పల్లవి i 


వో హనుమంతుడ వుదయాచలని - 

ర్యాహక నిజసర్వ (ప్రబల - 

దేహము మోంచిన తెగువకు నిటువలె (౧) 

సాహసమిటువలె6 జూటితిగా ॥ ఓ పవ ॥ 


వో రవిగ్రహణ వో దనుజాంతక 

మారులేక మతి మలసితిగా 

దారుణపువినతాతనయాదులు 

గారవింప నిటు గలిగితిగా ॥ ఓ పవ ॥ 


వో దశముఖహర వో వేంకటపతి - 

పాదసదోరుహపాలకు6డా 

“యో దేహముతో నిన్నిలోకములు 

నీదేహమెక్క నిలిచితిగా ॥ ఓ పవ ॥ 32: 
ముఖారి 

దిక్కులేనివారు న్‌ దిక్కని కొలువంగా 

అక్కరకితండు దైవమందురువో నిన్నును ॥ పల్లవి ॥ 


పాలుపడి నిన్నుజేరి పట్టి కొలిచినవారి 

జాలిపాటు తొలంగించి జడనువాపి 

మూలంబడనీక తెచ్చి ముద్దుసేసికావంగాను 
మేలెరుంగుబుధులెల్ల మెత్తురువో నిన్నును ॥ దిక్కు ॥ 


౧ ఇక్కడ నుండి అన్వయము కుదురుటలేదు పైన 'నిటువలె' అను పాదమునకు కీ శే రాళ్లపల్లివారే 
ప్రశ్నార్దకముతో పరిష్కరించిరి 


అధ్యాత్మ సంకీర్తనలు 221 


కొండలు(గోట్టునైనకోరికలుగలవారి - 

యండనే కోరికలిచ్చి యాదరించంగా 

నిండినదాసులకెల్ల నీవే దైవ మవని 

కొండమీందనుండినం బైకొందురువో నిన్నును ॥ దిక్కు ॥ 


యేకమైనమనసుతో నెవ్వరు దలంచినాను 
చేకొని కరుణం గృపసేయంగాను 
యేకాలము శ్రీవేంకటేశుండు మాదైవమని 


థోగమెల్లం దామే కొలుతురువో నిన్నును ॥ దిక్కు ॥ 328 
వరాళి 

ఏదియు.గానండు (గాననందు?) నేది గాదందు 

ఆదిపురుష నీదాస్యమే చాలనాకు 11 పల్లవి H 


గరిమ గొందరికి సాకారమై నిలిచితి 

గురునిరాకారమై కొందరికి 

సరుసం గొందరికెల్తా సగుణుండవట న్‌ు 

ధర నిర్గణమవట తగిలి కొందరికి ॥ ఏదియు ॥ 


వోకటం గళాపూర్తి నొనరియుందువట 

వొకట నిష్కళుండవై వుడివోవట 

వొకచో జీవుల (కు) నీకొరయ భేదమట 

వొకచో నె (న?) భేదమట వున్నారట నీకు ॥ ఏదియు ॥ 


అదన నిందరిలోన నంతరాత్ముండవట 

యెదుట శ్రీవేంకటేశుండవట 

యిదియది యననేల యింతయును నీ మహిమ 

కదిసి నీ పాదాలే కనుంగొంటగాక ॥ఏదియు॥ 329 


222 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అలిత 
మాధవ కేశవ మధుసూదన విష్ణు 
శ్రీధరా పదనభం (ఖం?) చింతయామి యూయం (మోవయం?)॥పల్లవి॥ 


వామన గోవింద వాసుదేవ (ప్రద్యుమ్నా 

రామ రామ కృష్ణ నారాయణాచ్యుత 

దామోదరానిరుద్ద దైవపుండరీకాక్ష 

నామ(త్రయాధీశ నమో నమో ॥ మాధవ ॥ 


పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య 

హరి సంకర్షణ యధోక్షజ 

నరసింహ హృషీ కేశ నగధర త్రివిక్రమ 

శరణాగతరక్ష జయజయ సేవే 1 మాధవ ॥ 

మహితజనార్దన "మత్స్య కూర్మ వరాహ 

సహజభార్గవ బుద్ద జయతుర (గ) కల్కి 

విహితవిజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం 

అహమీ తహతద (అహమిహ తవపద?) దాస్యమనిశం భజామి॥ మాధవ॥330 
గుండక్రియ 

అందిచూడంగ నీకు నవతారమొకటే 

యెందువాండవై తివి యే6ంటిదయ్యా ॥ పల్లవి ॥ 


నవనీతచోరా నాగపర్యంకా 

సవనరక్షక హరీ చక్రాయుధా 

అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను 

నివలం గొడుకవనేదిది యేంటిదయ్యా ॥ అంది ॥ 





3 'మచ్య రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


పట్టపు శ్రీరమణా భవరోగవైద్య 
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ 


పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి 
"మెట్టని నమ్మవచ్చు నిదియేంటిదయ్యా 


వేదాంతనిలయా వివిధాచరణా 

ఆదిదేవ శ్రీవేంకటాచలేశ 

సోడించి తల(చినచోట నీ వుండుదువట 

యుదెస నీ మహిమే యిదేంటిదయ్యా 
గుండక్రియ 

తలపోంత చిత్తమున. దరిగానక బుద్ది 

గలంగెం గావనో మమ్ముం గర్మమా 


పౌపజాతిమేనితోడ. బడ్డపాటే చాలదా 
ఆపదలకేల లోనాయ నిప్పుడు 
దీపమైనహరిభక్తి దెలిసియింతటనైన. 
గాపాడి పరమీవో కర్మమా 
చెప్పరానిసుఖములు చెప్పి చెప్పి కని కని 
చప్పుడుగా లోకమున. జాటి చాటి 
దెప్పరపుభవములం దిప్పుదీరైతి మిదె 
కప్పుకొని కావంగదో కర్మమా 
వేడుకలిన్నియు శ్రీవేంకటాద్రెరాయడే 
కూడిన మాదైవమని కొనియాడి 
యేడయజూచిననులం బుణ్య మెక్కుడాయనని నమ్మి 
గాడలెల్దాం బాసితిమి కర్మమా 


౨ “యెట్టను రేకు 


223 


॥ అంది ॥ 


॥ అంది ॥ 33] 


1 పలవె ॥ 
వక 


॥ తల ॥ 


1 తల ॥ 


n తల 332 


224 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 357 సామంతం 
సర్వేశ్చరుండే శరణ్యము 
నిర్వాహకు( డిన్నిటంగాన i పల్లవి i 
బలుదేవతలకు (బ్రహ్మాదులకును 
జలజనాభుండే శరణ్యము 
అలరిన (బ్రహ్మాండ మవిసిననాండును 
నిలిపె నాతయిన్నిటింగాన il సర్వే ॥ 


అనేకవిధముల నిఖిలజీవులకు 

జనార్హనుండే శరణ్యము 

అనాధనాధు6 డంతరాత్మకుండు 

అనాదిపతి యిత6 డటుగాన ॥1 సర్వే 11 


తగునిశ్ళలులగుతనదాసులకును 

జగదేకపతే శరణ్యము 

చిగురుజేవయగు శ్రీ వేంకటేశు(డు 

అగువరములొస(గు నటుగాన i సర్వే ॥ ౩. 
లలిత 

సోదించిరిదియె సురలును మునులును 

ఆదికి ననాది హరినామం ॥ పల్లవి ॥ 


అరిది వేదశాస్రారసం(గ్రహము 

ఆరయం.గ నొకటే హరినామం 

దురితహరము భవదుఃఖనాశనము 

అరిభయంకరము హరినామం ॥ సోదించి ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


సకలపుణ్యఫలసారవిహారము 
అకలంకము శ్రీహరినామం 

('ప్రకటము సులభము పరమపావనముః 
అకుటిలమిది (శ్రీ?) హరినామం 


కందువ సదరము కైవల్యపదము 

అందరికిదియే హరినామం 

యెందును శ్రీవేంకటేశ్యరు కరుణకు - 

నందుకోలైన హరినామం 
సాళంగనాట 

ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను 

మన్నించి నీమనసు మరిగించుమనసు 


పొల(తులకా(కనే పుటమెక్కె మనసు 
చలివేండిజవ్వ్యనమునందిం జిక్కె మనసు 
వలరాజుతూపునంజు వడినెక్కె మనసు 
మలసి రతిసుఖాలమరపాయ మనసు 


పచ్చనికనకముపై (్రమంలబడె మనసు 
చిచ్చువంటివిషయాల శివమెత్తె మనసు 

వొచ్చెపుం బాపాలకెల్లా నొడిగట్టై మనసు 
బచ్చన చెంచెలముల. బాటిచెడె మనసు 


కోరి యంతలో గురుండు గూంటపవేసె మనసు 


వోరుపుతో నీపారి కొప్పగించె మనసు 
-ఈరీతి శ్రీనేంకటేశుండ నామనసు 
తోరపు విజ్ఞానము తుదకెక్కె మనసు 


225 


॥ సోదించి ॥ 


॥ సోదించి 1334 


1 పలవి ॥ 
న్నా. 


॥ ఇన్ని ॥ 


॥ ఇన్ని 


॥ ఇన్ని ॥ 335 


226 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రామ(క్రైయ 
నమ్మితే నితండే మన్నన గాచు 
యిమ్ముల “ధ్రువుని బట్టమేలించినట్టు ॥ పలవి 


తీరని కర్మములైన దీరుంబో శ్రీహరిపాద - 

మేరీతిం గొలిచినా నెవ్వరికిని 

చేరరాని యడవిలో శిలలై పడియున్న 
భారపుటహల్యశాపము దేరినట్టు 1 నమి 
కలుగనిసిరులెల్లం గలుగుంబో శ్రీహరిం 

గొలిచినవారికి6 గోరినటైే 

అలనాండు దరి(ద్రుడైన కుచేలుని 

బలుసంపదలం దెచ్చి బతికించినట్టు ॥ నమ్మి 


చూడగా మూఢులకైన సులభుండై నిలుచుంబో 
వేడుకతోం బాడితే శ్రీవేంకటేశుండు 
యాగనే మాబోంట్లకు నిరవై కోనేటిదండ 


మేడెపువరములెల్ల మెచ్చి యిచ్చినట్టు ॥ నమ్మి 
అలిత 

దేవునిమరవకు మంతే మాట చిత్తమా 

దీవెనై కలండు మాకు దేవుండు 1 పల్లవి 


అరుదగుజీవుని బ్రహ్మాండగోళములోన 

తెరంల్లై పుట్టించువాండు దేవుండు 

అరసి కమ్మరవచ్చి యన్నపానాదులు వెట్టి 

తిరుగ రక్షించువాండు దేవుండు ॥ దేవు! 





౧ 'ధృవుని' రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 227 


బలుసంసారములోన (భ్రమసియుండిన మాకు( 

దెలిపి చెప్పినవాడు దేవుండు 

తెలియనికర్మములు తెగనిబంధాలు వాపి 

తిలకించి కాచువాండు దేవుండు 1 తెవుని ॥ 


తల్లియు. దం(డ్రియునై దాతయై కలండు మాకు 
తెల్లమి శ్రీవేంకటాద్రిదేవుండు 
మల్లాడి తనదాసులమతిలో. దా నుదయించి 


తెల్లవారించేవాండు దేవుండు ॥ యెవుని 1337 
ముఖారి 

ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ 

"జాలిధీర నీకే శరణుచొచ్చితిమి ॥ పల్లవి ॥ 

గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే 

పతియు వీపె (నీవే?) యేపట్టునా మాకు 

యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్నుంబోల 

చతురు(డ నిన్నునే శరణుచొచ్చితిమి 1 ఆూతించు ॥ 


జననీజనకులు శరణము నీవే 

వునీకి మనికి: నివే “వుపమ నివే 

మనసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే 

చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి 1 ఈాభించు ॥ 


లోకసాక్షివి నీవే లోకబంధు(డవు నీవే 

యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె 

నీకంటె మరిలేరు నిఖిలమింతయు. గావ 

సాకారరూప నీకే శరణుచొచ్చితిమి 1ఆతఅుంచు!॥[338 


౧ జాలి బాధ ౨ ఉపమ, ఉపాయము 





228 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 358 గుండ|క్రియ 
నా(«టకమింతా నవ్వులకే 
పూంటకుంయబూంటకు. బొల్లైపోవు 


కోటివిద్యలును( గూటికొబుకె ఫో 
చాటున మెలంగేటి శరీరికి 
తేటల నాంకలిదీరినపిమ్మట 
పాటుకు6 బాటే బయలైపోవు 


మెజసేటిదెల్లా మెలుంతలకొరకే 
చెజలదేహములజీవునికి 
అణిమరపుల సుఖమందినపిమ్మట 
మొజంగుకుమొజలే మొయిలై పోవు 


అన్ని చదువులును నాతనికొరకే 

నన్నిరింగిన సుజ్ఞానికిని 

యిన్నిట శ్రీవేంకటేశుదాసునికి 

వెన్నెలమాయలు విడివడిపోవు 
గుండ(క్రియ 

ఎన్నిటికెన్నిటికని యెక్కడం దగిలెదము 

మన్నించు దేవ మాకు(జాలు 


ముఖరమై మా(కులకు మొదలంబోసిననీరు 
శిలలకు. దనువెక్కి చిగిరించినయట్టు 
నిఖిలప్రయోజనాలు నిమూలమేకాన 
మఖపతి మీసేవే మాకుంజాలు 


॥ పలవి ॥ 
ద 


॥ నొంటు 1 


॥ నొంటు ॥ 


1 నాంట ॥ 339 


I పల్లవి i 


॥ ఎన్నీ Il 


అధ్యాత శ సంకీర్తనలు 229 


వరుసలనిన్నిటా వన్ని బంగారమే 

పరిపరివిధముల పలుసొమ్ములైనట్ట 

నిరతి గర్మఫలాలు నీమూలమేకాన 

మరుగురుండవు నీవే మాకుంజూలు ॥ ఎన్ని ॥ 


వెలయ శ్రీవేంకటేశ వివిధజంతువులకు 
అలవిలేనిభూమే యధారమైనట్లు 
నెలవు దేవతలకు నీవేలికవుగాన 


మలసి నీశరణమే మాకు(జాలు ॥ ఎన్ని ॥ 340 
రామ(క్రియ 

మాయలో మోహమున మరచితివిదే హరి 

"వేయింటికి వింటే వివేకమా ॥ పల్లవి ॥ 


అంతటికినొడయ(డు అఖిలజీవులలోన 

అంతర్యామి శ్రీహరియట 

యింతటిలో నీకు హితబంధువులు వేరి 

వింతవారెవ్వరు నీకు వివేకమా । మూయ ॥ 


అరయ నక్షరవాచి యతండట యిలలోన 

బరమమం(త్రాలెపో పలుకులెల్ల 

నిరతపునుతి యేది నిందయేది యిందులోన 

వెరవెరయవుగాక వివేకమా మాయ ॥ 


మొదలను నడుమను ముగిసినర్ధములందు 

యెదుటను శ్రీవేంకటేశుండట 

యిది యది యననేల యిచ్చాద్వేషమేల 

వెదకుము సమబుట్టి వివేకమా ॥ మాయ ॥ 341 


య నన. 
౧ 'వేయింటికే వింటి వివేకమా' అని రేకు రేకు పారము పూర్వముద్రిత పారము- రెండును సరిగ 
అర్థస్ఫోరకములు కాలేదు 


230 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రామ క్రియ 
సందెకాడ. బుట్టినట్టి చాయలపంట యెంత - 
చందమాయ (6 జూడరమ్మ బందమామపంట 


మునుప( బాలవెల్లి మొలచి పండినపంట 
నినుపై దేవతలకు నిచ్చపంట 

గొనకొని హరికన్నుంగొనచూపులపంట 
వినువీధినెగడినవెన్నెలలపంట 


వలరాజుపంపున వలపువిత్తినపంట 
చలువై పునమనాంటి జాజరపంట 
కలిమికామినితోడ కారుకమ్మినపంట 
మలయుచు( దమలోనిమజ్హిమానిపంట 


విరహులగుండలకు వెక్కసమైనపంట 
పరగ చుక్కలరాసిభాగ్యముపంట 
అరుదై తూరుపుంగొండ నారంగ బండినపంట 
యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట 
ఆహిరి 
ఎన్నడు విజ్ఞానమి(క నాకు 
విన్నపమిదె శ్రీవేంకటనాధా 


పాసినం బాయపు బంధములు 
ఆస దేహమున్నన్నాళ్ళు 
కోసిన దొల(గవు కోరికలు 
గాసిలి చిత్తముగలిగినన్నాళ్ళు 


1 పలవి ॥ 
స్తో. 


॥ సందె ॥ 


॥ సందె ॥ 


॥ సందె ॥ 34 


॥ పలవి ॥ 
౧ 


i ఎన్న 1 


అధ్యాత్మ సంకీర్తనలు 


కొచ్చినం గొరయవు కోపములు 
గచ్చులగుణములుగలనాళ్ళు 
తచ్చిన( దలంగవు తహతహలు 
రచ్చుల విషయపురతులన్నాళ్ళు 
వొకటికొకటికిని వొడంబడవు 
అకట శ్రీవేంకటాధిపుండ 
సకలము నీవే శరణంటే యింక 
వికటములణరాను వేడుకనాళ్ళు 

బౌథి 
ఎంత వెట్టి గొండదవ్వి యెలుక బట్టెద నను 
పంతపు శ్రీహరి నా(భ్రమ వాపవే 
పడనిపాట్టం బెక్కుపనులం దిరుగుటెల్ల 
కుడిచేపట్టెడుగూటికొర కింతే కా 
కడదా(కా జెలులతో6 గాయపురము సేయుటెల్ల 
వొడలు మరచియుండే వొక్క నిమిషానకా 
ఘనమైన గృహములు గట్టుకొనుటెల్టాను 
తనువు మోచేయంతటికే కా 
తనివోనిమతిలోనితలపోంతలెల్లాను 
యెనసిన బదుకు తా నెంచుటకే కా 


యింతలోని పనియని యెరంగని చేతంలెల్లా 
సంతకూటముల యూసంసారానకా 
చెంతలశ్రీవేంకటేశ చేరి నీకే శరణంటే 
యింతక మున్నిటినేర మేమనేవో కా 


23] 


[1 ఎన్మ్మ క 


Il ఎన్న 1 343 


1 పలవి ॥। 
వా, 


1 ఎంత | 


1 ఎంత ॥ 


1 ఎంత ॥ 344 


232 శ్రీ తాళ్ళవాక అన్నమాచార్యుల 


రేకు 359 లలిత 
నీవే కాచుటగాక నేరుపు నాయందేది 
చేవల వేయపమాను చేందు మానీనా 


వొరసి దుర్గుణమంలనునూనిన నాచిత్తము 
మరలి మంచిగుణాన మట్టుపడీనా 

హరి నిన్ను దలంవక యడవింబడిన మరి (తి?) 
దరిచేరి నిన్ను మతిం (87) దలంచంబోయీనా 


పాలుమాలి యిం(ద్రియాలబారింబడ్డ పుట్టువిది 
ఆలరి వైరాగ్యసుఖ వయమందంచోయీనా 

నీలవర్ష నినుమాని నిత్యసంసారైన నేను 
కాలమందే నిన్నైరంగంగలనా నేను 


గరిమ సుజ్ఞానము గలిగిన సాత్విక - 

మరయ వేరాకచోట వణంగీనా 

యిరవై (మై?) శ్రీవేంకటేశుండ నీకరుణబ్బె 

శరణాగతు(డ నాకు స్వతం(త్రమా 
ముఖారి 

ఇందుకు విరహితములిన్నియు సజ్ఞానమని 

చందమున గీతలందు. జాటీనిదివో 


మానావమానములు మాని డంబు విడుచుట 
పూని హింసకు జొరక యోరుపు గలుగుటయు 
ఆని మతిం గరంగుట యాచార్యోపాసన 
తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము 


॥ పలని 


|| న్‌ i 


॥ నీవే ॥ 


lt నీవే tl 


1 పలవి | 
ఇర. 


॥ ఇందు 


అధ్యాత్మ సంకీర్తనలు 


౨అంచల సుస్టిరబుద్ది యాత్మవినిగ్రహము 
అంచితవిషయనిరహంకారాలు 
ముంచినజన్మదుఃఖములు దలపోయుట 
కంచపుసంసారము గడుచుటే జ్ఞానము 


అరిమిత్రసమబుద్ది యనన్యభక్తియు 
సరినేకాంతమును సజ్ఞనసంగ విముక్తి (?) 
ధర నధ్యాత్మజ్ఞానతత్యము దెలియుట 
గరిమలందుట శ్రీవేంకటపతి జ్ఞానము 
లలిత 
(ధ్రువవరదునివలె తుదకెక్కుంగాక మరి 
యివల గర్మఫలంబు లేవైన సతమా 


కరిరాజవరదునకు కడగి శరణంటేను 
కరెంగాచినట్లనే కాయగాక 
పరదైవముల కెంత భంగపడి మొక్కినా 
అరసి రావణుకొసంగినట్లనేకాదా 


శ్రీపతినే అడిగినను జిగి నజామిళువలె 
చేపట్టి సిరుల రక్షించుగాక 

ఆపోక కౌరవు(డు హరిపరాజ్ముఖుండైన 
సైపైనే సంపదలు పార్టుచేం బడవా 
శ్రీవేంకటేశుండిచ్చేయీవరంబులే 

వోవలను ద్రిష్టమై యుండుంగాక 

భావించ నితరములు పచలోకములయందు 
కై వశంబగుననేకధలవలె6గాదా 


౧ ఆంచలను స్టీరబుద్ది' రేకు 


233 


॥ ఇందు ॥ 


॥ ఇందు 346 


1 పలవి ॥ 
(ae) 


॥ (ధ్రువ ॥ 


॥ (ధ్రువ ॥ 


॥ (ధ్రువ ॥ 347 


234 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బౌలి 
ఏమిసేయుదు నింతయు నీమాయ 
సామజవరద నా చందమిది 


జలములోపలనున్నచందురునీడవలె 
నలుగడల.6 గదలీ నామనసు 

పెలుచు మేఘములు గప్పిన సూర్యునివలె 
వెలుంగదు నాలోని విజ్ఞానము 

కడగి యాకసమున గాలియణంగినట్టు 
వడి(గానరాదు నా వైరాగ్యము 
ముడిగిముత్తెపుంజిప్పముత్యమువిధంబున 
జడిసీ నాలోని సాత్వికము 


యిప్పుడిట్టై శ్రీవేంకటేశ నీకృపవలె 

వుప్పతిల్లై నిజభక్తి యొక్కటై నీపై 

కప్పిన సీసేవవలె( గన్న నిధానమువలె 

అప్పసమై నిలిచె బ్రహ్మానందము 
బౌళిరామక్రియ 

ఎన్నండు నేంగందు నిందు నిందిరాపతి క 

కన్ను లెదుటనుండి కరుణింతుగాక 


పొడమినయట్టె నిన్ను పొంచికొలిచేనంటే 
కడు నాకప్పుడు వివేకము చాలదు 

అడరి యంతటిమీదనైనా( దెలియంబోతే 
వడి జవ్వనమదము వశమిందుగాదు 


1 పలనవి ॥ 
(hel 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 348 


॥ పలవి ॥ 
న్ని. 


|] ఎన్నండు [| 


అధ్యాత్మ సంకీర్తనలు 


వెనక నేం (బ్రౌడనై విరతిం బొందేనంటే 
ధనవాంచ నేమియు. దడవనీదు 
తనువు[ముదిసి,నికులదపవపసేసనంటె 
వోనర నేమిటికి'వోపికలేదు 


శ్రీవేంకటేశ యీసిలుగులటెట్టనేల 

కైవశమై నీవు గలిగుండంగా 

నీవే కృపసేసి నేండిటుగావకున్న 

పావనమైన యీ పదవెందు(గద్దు 
సామంతం 

ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు 

కందువ నిధానమవై కలవుగా నీవు 


అరసి (ధ్రువుని గాచినట్టి నీవు 
కరుణతో. (బ్రహ్లాదు6 గాచిన నివు 
కరిరాజు శరణంటే. గాచిన నీవు 
కరతలామలకమై కలవుగా నీవు 


గట్టిగా విభిషణుంగాచిన నివు 

అట్టె (ద్రౌపది గాచినప్పటి నీవు 
చెట్టవట్టి బలింగాచిన నీవు నాకు 
కట్టిన ముడుపవై కలవుగా నీవు 


కమ్మర సు(గ్రీవునిం గాచిన నీవు నేయ 
కిమ్ముల లోకములు రక్షించే నివు 

నెమ్మది శ్రీవేంకటనిలయ నీవు మాకు 
కమ్ముకొని దాపుదండై కలవుగా న్‌ు 


235 


[| ఎన్నండు fl 


॥ఎన్న(డు॥ ౩49 


i పల్లవి u 


1 ఇందరి ॥ 


1 ఇందరి ॥ 


1 ఇందరి ॥ 350 


236 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
రేకు 360 లలిత 
దైవమే నేరుచు(గాక తగిలించ విడిపించ 
యీవల సంసాదికి నేమిసేయ వచ్చును i పల్లవ it 


ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు 

వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు 

వేసట యెక్కడ నుండు వీతరాగ మాడనుండు 

యీసుల నీలంకెవాప నెవ్వరికి. దరము ॥ దైవ ॥ 


అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు 

మతి6 బంత మెందుండు మత్సర మందుండు 

మతకము లేడనుండు మాయలును నందు నుండు 
యితరు లెవ్వరు నిందు కేమనంగలరు ॥ దైవ ॥ 


తనభక్తి యెందుండు తపమును నందుండు 
మనసెందు నుండు దీమసమును నందుండు 
తనివి యొక్కడ నుండు తగు సుఖ మందుండు 


తనర శ్రీవేంకటేశు దైవికము లివియే ॥ దైవ ॥ 35 
ముఖారి 

౨వింితనా నే6 దనకు వేసాలవాండు 

కంతునికి గురు6 డనంగలిగినవాండు ॥ పల్లవి ॥ 


జడిగొని మొదల. దా జలసూ(త్రపువాండు 

వెడమాయలుగ బారి విద్యలవాండు 

కడుసోద్యములనే కర్మపుం జేంతలవాండు 

అడరి కంభపుసూ(త్ర మాడెడివాండు ॥ వింత ॥ 


౧ ఇందు దశావతార సమన్వయము కలదు 


అధ్యాత్మ సంకీర్తనలు 23/ 


యిలనుండి మిన్ను ముట్టే యిం(ద్రజాలములవా+*డు 
తల (ద్రుంచి (బదికించుతక్కులవా(డు 
తెలియ గొండలు నీళ్ళం దేలవేసినవాండు 


కలసి పగలు రేయిగా. జేసేవాడు 1 వింత 1 


మగువల[భ్రమయించేమౌనవ్రతములవాండు 
'సెగ్గహై రాయి గంతులు వేయించేవాండు 


రించే వరముల శ్రీ, వేంకటా(ద్రివాండు 


బగివాయ కిట మమ్ము. బాలించేవాండు ॥ వింత ॥ 352 
ముఖారి 

నగవులు నిజమని నమ్మేదా 

వొగి నడియీసలు వొద్దనవే ॥ పల్లవి ॥ 


తొల్లిటికర్మము దొంతుల నుండగ 

చెల్లబో అం(కణేసేదా 

యెల్లలోకములు యేలేటి దేవుడ 

వొల్లనాల్ల నింక నొద్దనవే ॥ నగవు ॥ 


పోయినజన్మము హపొరుగులనుండంగ 

చీయనక యిందు. జెలలేదా 

వేయినామములవెన్నుండ మాయలు 

వోయయ్య యింకనొద్దనవే ॥ నగవు ॥ 


నలి నీనామము నాలికనుండలగ 

తలకొని యితరము' దడవేదా 

బలు శ్రీవేంకటపతి నిన్నుగొలిచి 

వొలుకు( జెంచలములొద్దనవే ॥ నగవు ॥ 353 


238 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మంగళకౌణిక 


భారకు6 డతయడే బంధువు డతండే 
చేరితి మతనినే చెంచెలమేలా 


చెనకునాయుధము చేత. గలిగితే 
ఘననిర్భయుండై కడంగినట్ట (ట?) 
అనంతాయుధు6 డాతుమనుండలగ 
వెనుకొని యెందుకు వెజవంగనేలా 
భువి నాకరాజును. బొందుగం గొలిచిన 
యివల నచ్చికం బెరంగండట 
భువనరక్షకుండె పొదిగొని యేలంగ 
వివరించి యొరుల వేండంగనేలా 


తోవ నిధానము దొరకినయప్తుడే 

యేవిధములు మరి యెంచండట 

శ్రీవేంకటపతి చేకొని కావంగ 

భావన నితరోపాయములేలా 
సామంతం 

తానే తానే యిందరి “గురుడు 

సానంబట్టినభోగి జ్ఞానయోగి 


అపరిమితములైనయజ్ఞాలు వడిం జేయ 
(బ్రపన్నులకు బుద్ది వచరించి 
తపముగా ఫలపరిత్యాగము సేయించు 
కపురుల గరిమల కర్మయోగి 


ల 
3C 


భార 


ణఖార 


ళం 





౧ గు గురుండు' రేకు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 239 


అన్ని చేతలును (బ్రహ్మార్సణవిధి( జేయ 

మన్నించు బుద్ధులను మరుగంజెప్పి 

వున్నతపదమున కొనరంగం గరుణించ (చు?) 
పన్నగశయనుండే (బ్రహ్మయోగి ॥ తానె ॥ 


తనరంగం గపిలుండై దత్వాత్రేయుంై 
ఫునమైనమహిమ శ్రీవేంకటరాయండై 
వొనరల సంసారయోగము గృపసేయు 


అనిమిషగతుల నభ్యాసయోగి 1 తానె ॥ 355 
కన్నడగాళ 

పరమాత్మండవు నీవు పరంజ్యోతివి వ్‌ 

యిరవ్లుగం గంటి వింటి నిదివో నీరూపము ॥ పల్లవి ॥ 


సెక్కురోమకూపముల పెను(బ్రహ్మాండాలు మోచే 

వెక్కసపు నీకు (ద్రివిక్రమాకృతి యేమి 

అక్కడ వేద(శ్రుతి 'యత్యతిష్టద (ద్ద?) శాంగుల 
మెక్కువయని పొగడీ నిదివో నీరూపము ॥ పర ॥ 
వెదక జీవులలోనే వేవేలు రూపుల (లు?) నీకు 

యెదిటి దశావతారాలేమి యరుదు 

అదె “విశ్సతోముఖ యనంతమూర్తి' వని 

యిదె (శుతి వొగడీని యిదివో నీరూపము ॥ పర ॥ 


దిందుపడి సురలు నీతిరుమేనం బొడమంగ 

యిందరు నీవేయవుట యేమి యరుదు 

యెందును శ్రీవేంకటేశ 'యేకో నారాయణి” 

యిందులో [శ్రుతి చాటీ నిదివో నీరూపము ॥ పర ॥ 356 


240 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 361 రామ(క్రియ 
భళి భళి రామా పంతపు రామాని - 
బలిమి కెదురు లేరు భయహర రామా ॥ పల్లవి ॥ 


విలువిద్య రామా వీరవి[క్రమ రామా 

తలకొన్నతాటకాంతక రామా 

కొలయె (?) ఖరుని తలగుండుగండ రామా 

చలమరి సమరపు జయరామ రామా ॥ భళి ॥ 


రవికులరామా రావణాంతక రామ 

రవిసుతముఖకపిరాజ రామ 

సవరంగాం గొండలచే జలధిగట్టిన రామ 

జవసత్త్యసంపన్న జానకీరామా ॥ భళి ॥ 
కాసల్యరామా కరుణానిధిరామ 


భూసురవరద సంభూతరామా 
వేసాలం బొరలే శ్రీవేంకటా(ద్రిరామ 


దాసులమమ్ము.€ గావ(దలకొన్న రామా 1 భళి ॥ 357 
లలిత 

"అన్నిటికి నిది పరమౌషధము 

వెన్నునినామమే విమలౌషధము ॥ పల్లవి ॥ 


చిత్తశాంతికిని శ్రీపతినామమె 

హత్తిననిజ దివ్యాషధము 

మొత్తపు బంధవిమోచనంబునకు 

చిత్తజగురుడే సిడ్దాషధము 1 అన్నిటి i 





rand 


౧ ఈ పాటతో విమలౌషధ, దివ్యౌషధ నిత్యాషదములలో తప్ప మిగతంతటా 'అవుషధము' రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 241 


పరిపరివిధములభవరోగములకు 

హరిపాదజలమె యౌషధము 

దురితకర్మములం దొలంగించుటకును 

మురహరపూబే ముఖ్యాషధము / అన్నిటి tl 


యిల నిహపరముల నిందిరావిభుని - 

నలరి భజింపుటె యాషధము 

కలిగిన శ్రీవేంకటపతి శరణమే 

నిలిచిన మాకిది నిత్యాషధము il అన్నిటి 1 358 
సామంతం 

ఎల్లలోకములవారి కేలిక దానే 

కొల్లగావరములిచ్చేగురుతైనదైవము ॥ పల్లవి ॥ 


కొండల కోనలలోన కోనేటిసరిదండ 
మెండైనబంగారుమేడలలోన 
నిండుజవ్వనముతోడినెలంతకౌంగిటలోన 

వుండి జగమెల్ల నేలీ నుద్దండదైవము il ఎల్ల i 


నాలుగుచేతులతోడ నవ్వులమోము తోడ 

సోలి "*సంకుంజ([క్రముల సొంపుతోడ 

నేలమిన్నునాక్షటైనిలుచున్న రూపుతోడ 

పాలుపడి మెరసీని (ప్రత్యక్షదైవము ॥ ఎల్ల ॥ 
సంపదలు కడుమించి చవులతో నారగించి 

జొంపపు విరులపూజ సొంపుమించి 

యింపులశ్రీవేంకటా॥ద్రి నిరవై వున్నాడు వడ 
పంపుడుదేవతలతో. బ్రతిలేనిదైవము ॥ ఎల్ల ॥ 359 





౧ శంఖు పూముపా 


242 శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 


లలిత 
బల్లిదులు నికంటెం బరులున్నారా నన్నుం 
దొల్లిటిబారి నింకం దోయకు మోయయ్య ॥ పల్లవి ॥ 


“చిక్కుల భవములం జెరంజిక్కి వోపలేక 

నిక్కి నీమరంగు చొచ్చి నిలిచితిని 

అక్కజమై యల్లనాండే అప్పులకర్మములెట్ట 

ఇక్కడనె చుట్టుముట్టి నేమిసేతునయ్యా ॥ బల్లిదు ॥ 
లచ్చి సంసారమునకు లగ్గమచ్చి తీరలేక 

యిచ్చట నిన్నుంగొలిచి యెక్కువై తిని 

పొచ్చముల ఎ*నల్లనాంటిపూంట దీరదని కొన్ని 

బచ్చనబంధాలు వచ్చె. బాపగదవయ్య il బల్లిదు 1 


అంచల నింద్రైయముల కరివెట్టి పెట్టలేక 


ముంచి నీపాదాలకు మొరవెట్టితి 
పొంచిన శ్రీవేంకటేశ భువనరక్షకుండవు 


పంచల నున్నాండ నన్ను బాలించవయ్యా ॥ బల్లిదు ॥ 36( 
పొడి 

కలకాలము నిట్టేకాపురపు బదుకాయ 

యిలదైవమా నాకెన్నండో నిశ్చయము ॥ పల్లవి ॥ 


గుట్టుతో వైరాగ్యమే కోరుదు నే నొకవేళ 

అట్టున సంసారపుటాజుడి గోరుదు 

ముట్టుపడి యొకచోట మ (న) సెందు నిలువదు 

యిట్టె చెంచెలుండ నాకు నెన్నండో నిశ్చయము ॥ కలకాల ॥ 


౧ చిక్కుల భవములచెడి కావచ్చు లేక జర కూడ కావచ్చు ౨ అల్లనాండె రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


కొంతవడి నే సత్త్యగుణమందు నెలకొందు 
అంతలో రాజసగుణినై యుందును 

చెంత దామసగుణము చేకొందు నొకవేళ 
యింత పలువంచలు నా కెన్నండో నిశ్చయము 


వివరించి యొకవేళ వివేకివలె నుందు 

అవల మూఢు(డనవుదు నంతటిలోనే 

తవిలి శ్రీవేంకటేశ తగ నిన్ను దలంచంగ 

యవల. "దొల్తేయాయ (?) నెన్నండో నిశ్చయము 
బాభి 

మానదు మతిమజుపును. దెలివియు 

యేనింక దైవమ యేమిసేయుదును 


సకలపురాణాలు శాస్త్రాలు విని విని 
వొకవేళ సుజ్ఞానమొదవును 

వికటమై యంతలో విషయసుఖము గని 
అకట కమ్మర బుద్ది నవే కతలు 


పలుదుఃఖములబాధంబడువారి6 బొడగని 
పలికి సంసారముపై రోసును 

నలవంక సిరులలో నటియించువారి. జూచి 
తలంచి యాసలవెంటా6 దగులునంతటను 


యెడప కలమేల్మంగ యీరీతి నిన్నునే 
బడిబడి యలసి తొట్టె పైపై నింక 
చిడుముడి నీమీ(ద శ్రీవేంకటేశ్వర 
తడవియిట్ల దయదలంవకుండినను 


౧ 'తొల్తే = జన్మములకు పూర్వావస్థయే కావచ్చు 


1 కలకాల ॥ 


॥కలకాల॥361 


1 పలవి ॥ 
ర్న! 


॥ మానదు ॥ 


1 మానదు ॥ 


1మానదు[[362 


244 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 362 లలిత 
హరిహరి యిందరికి నబ్బురముగాని యిది 
పరగ నీదాసుడే పరతత్వవేది 


పొలసి మశకమండు. బొడమేటి జీవుని 
తలంపు (బ్రహ్మాండాలు దాంటిపోయీని 
నిలువెంత నీంటెంత నీమాయ లివి భువి 
బలిమి6 దెలియువాడె పరతత్వవేది 


తగిలి చూచిన నాత్మ దను గానరాదుగాని 
జగమెల్ల దానైతే సరి గనీని 

చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ - 
పగటు దెలియువాడే పరతత్వవేది 


యేవంక( దనబుద్ది యెక్కడనుండునోకాని 

శ్రీవేంకటేశ నిన్నుం బింతించీని 

పూవెంత ఫలమెంత పురుషోత్తముండ నీ - 

భావమెరు(గువాడె పరతత్వవేది 
సామంతం 

అలదెకో విజయధ్యజము జగ - 

లా 

మెల్ల(జేకొనియె నీతండు 

తొక్కనిచోట్టుదొక్కెటితురగపు 

రెక్కలమీందటిరేవంతుండు 

చక్కుగ నసురల సంహరించి యిదె 

దిక్కులుగెలిచెను దేవదేవుడు 


n పలవి ॥ 
య 


1 హారి ॥ 


1 హారి ॥ 


1 హరి ॥ 36: 


॥ పలవ ॥ 
cc 


1 అలదె ॥ 
లా. 





౧ 'జేకొనియ రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 245 


వోడక శంఖము నొగిచ[క్రముతో 

సూడుకు. దిరిగేటి శూరుండు 

యీడనుండి సురలిందరి. గాచెను 

మేడెపుమనలక్ష్మీవిభు(డు ॥ అల్లదె ॥ 


శరణనవారల6 జయ్యనగాచిన 

శరణాగతరక్షణఘనుండు 

తిరమై యింతకు దిక్కై నిలిచెను 

గరిమెల శ్రీవేంకటవిభు(డు ॥ అల్లదె ॥ 364 
రామ(క్రియ 

ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా 

యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా ॥ పల్లవి ॥ 


పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క 

అల్లనాండె పారిజాత మడవికక్కె 

పల్లదపురు[ద్రుండును బాణునివాకిలి దొక్కె 

చుల్లరి రాక్షసమూ(క సురసుర సుక్క 1॥ ఎక్కడ ॥ 
గరుడినిపై నీవు కడుణబేరెములువార 

ధరజలధరుల నమృతములు దేరె 

నిరతి. గంసాదులనెత్తురు టేరులు వారె 

పరులు నీకెదిరిన పగయెల్ల దీరె ॥ ఎక్కడ ॥ 


బంగారుగరుడనిపై నీవు వీదులేంగ 

చెంగట శ్రీవేంకటేశ సిరులుమూరా 

సంగతి నలమేల్మంగ సంతసాన విజవీగె 

పొంగారు దేవదుందుభులు పైపై వారా ॥ ఎక్కడ 1! 365 


246 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వరాళి 
సమమతినని నీవే చాటుదువు 
రమణ నేరుపునేరము లెవ్వరివి 


రావణాదులైన రాక్షససమితిలో 

నీవే, దేవతలలో నీవేకావా 

భావింప నసురలు పగ నీకు నేలైరి 
యీవల సురులెల్ల (లేల?) హితులైరి 


సకలజంతువులకు. జైతన్యు(డవు ల్‌ 
వొకరు నీకుపరాకమొనరించేరా 

అకట కొందరి. బాపాత్ములంగా. జేసి 
వెకలిం గొందరి( బుణ్యవిధుల( జేసితివి 


అటుగాన ఇట్టాయ నట్టాయనననేల 
యిటు నీచిత్తముకొల. దింతేకాక 
గటియించి శ్రీవేంకటపతి నీదాసు 
లిటువలె ఘనులై రిదివో నీకృపను 
ఆహిరి 
నే నవగుణినైన నీకు. బోదు భువి 
లోన భక్తవత్సలు(డ వటు గాన 


పరమపూరుషా భవరోగవైద్య 

ధరణీధర మాధవ కేశవా 

అరిది సంసారాన నలసితి నినుంగను - 
తెరు వేదొ వెర వేదా తెలియ నే నిపుడు 


1 పలవి ॥ 
౧౧ 


1 సమ ॥ 


1 సమ ॥ 


1 సమ ॥ 3 


॥ పలవి ॥ 
స్వ. 


1 నే నవ ॥ 


అధ్యాత శై సంకీర్తనలు 247 
భువనాతీతా పుండరీకేక్షణ 

నవనీత(ప్రియ నారసింహా 

యివల నాయపరాధ మెంతైన( గలదు నా 

వివరము చింతించి వెస( గావరాదా ॥ నే నవ ॥ 


అగుణా సగుణా యాద్యంతరహితా 
అగణిత శ్రీవేంకటా(ద్రినాధ 
నిగమగోచర నేను నీయాదీనమ నింతే 


నగుబాటు గాకుండ ననుంగావుమిపుడు ॥ నే నవ ॥ 367 
కన్నడగాళ 

తల లేదు తోంక లేదు దైవమా నమాయలకు 

తెలిసియు. దెలియక తిరిగేము నేము il పల్లవి iu 


తను వేంటిదో యీ తలపోత లేంటివో 

యెనయు సంసార సుఖ మిది యేంటిదో 

వెనక ముం దేంటిదో వివేక మెరంగక 

దినదినమును నేమో తిరిగేము నేము ॥ తల ॥ 


పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో 

ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో 
మట్టులేనిహరినిర్మాణచ(క్రములోన 

దిట్టలమై యేమేమో తిరిగేము నేము ॥ తల ॥ 


నేరు పేదో “నేర మేదో నిలిచిన దొకటేదో 

వూరకే నీదాసులమై వున్నారము 

చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర 

గారవించి కరుణించి కావంగదవే ॥ తల ॥ 368 


౧ వేరము + ఏదో 





24 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
రేకు 363 మాళవి 


ఇదియే వేదాంత మిందుకంటె లేదు 
యిదియే శ్రీవేంకటేశుని మతము 


విరతియే లాభము విరతియే సౌఖ్యము 
విరతియే పో విజ్ఞానము 

విరతిచే ఘనులైరి వినకవారెల్ల 
విరతింబొందకున్న వీడదు భవము 
చిత్తమే పాపము చిత్తమే పుణ్యము 
చిత్తమే మోక్షసిద్దియును 

చిత్తమువలెనే శ్రీహరి నిలుచును 
చిత్తశాంతిలేక చేరదు పరము 


యెంతచదివినా యెంతవెదకినా 

యింతకంటె మరి యింకలేదు 

యింతకంటె శ్రీవేంకటేశుదాసులౌట 

యెంతవారికైన యిదియే తెరువు 
గుండక్రియ 

జీవుండు నిత్యుండు యీ చింత లెట్టు దొరకెనో 

భావించ నిది యేంటి పప్రచారమో 


తనువు మోచితినంటా తరుణులపొందులంటా 
దినదినరుచులంటా. దిరిగేము 

మొనసి సంసారమే మోహినీగజమై 

వెనకం దలంచ “మేటి వికారమో 


౧ ఇక్కడ 'ఏటి లో ఈ వాజ్మాయములో అరసున్న లేకుండట విచార్యము 


1 పలవి ॥ 
ag! 


॥ ఇదియే | 


॥ ఇదియే 


॥ ఇదియే ॥ 


1 పలవి ॥ 
Cc 


॥ జీవుండు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 249 


కడుపు నిండినదంటా. గమ్మరనాంకలియంటా 
వెడగుభోగములంటా వెదకేము 

వుడివోనియాసలే వుబ్బుం/గవణములై 

విడువదు మతి కేటివిచారమో ॥ జీవుండు ॥ 


దివము రాతిరి యంటా తెలివంటా నిదురంటా 

భువిం గాపురములంటా( బొరలేము 

ఇవల శ్రీవేంకటేశ యింతలో నీదాసినని 

వివరము గంటి నెట్టివివేకము ॥౭ీవుండు॥370 
మాళవశ్రీ 

ఇందుకు(6గా నొాయెరంగమి నేమని దూరుదును 

”అందియు నిను నేందెలియక అయ్యో ననివుడు. ౫ పల్లవి ॥ 


ఆతుమలోననుండి యఖిలోపాయములు 

చేతనునకు నీవే చింతించ6గాను 

కాతురపడి నేను కర్తననుచు( బనులు 

యీతలం జెప్ప(గయబూనే నిస్పిరో ॥ ఇందు ॥ 


తను విటు నీవాసంగి తగుభాగ్యము నీవై 

అనువుగ జీవుని నీయటు నీవేలంగను 

తనియక నే వొరులు దాతలనుచు( బోయి 

కనుగొని వేడంగం దొడలోం గటకటా ॥ ఇందు ॥ 


శ్రీవేంకటాద్రిపై నుండి చేరి కన్ను లెదుటను 
సేవగొని యిట్టే కృపసేయంగాను 
€ 
సోవలం గన్నవారెల్లా. జుట్టములంటా నను 
జీవులతోం బొందుసేసేం జెల్లంబో ॥ ఇందు ॥ 371 


అ యరంలమి' రేకు ౨ ఇందు రెండు 'నేను' శబ్దములు కలవు ఇట్టి పునరుక్తులక్కడ కూడ గలవు 
3 నీపై రేకు 


250 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సామంతం 
ఇట్టిదివో హరికృప యెంచినను 
గట్టిగా నాహరికృపే కలదువో మాకు ॥ పల్లవి ॥ 
"బలుహిరణ్యాక్షుడు (7) "ప్రహాదునిబట్టి 
జలధి వేసిన నీరుచట్టై తేలె 
కలుషించి కమ్మరాను కడునగ్ని( తోసిన 
నిలువెల్ల జల్లనినీరై తొలశె ॥ ఇట్టి ॥ 


దిట్టయె యేనుగులచే దీకొలిపిన *వాంటి (?) - 

నట్టె కొమ్ములు తమురైపోయను 

పట్టియెత్తి రాలమీంద బలుమారు వేసిన 

బట్టబయలే దూదిపానుపులై నిలిచె ॥ ఇట్టి ॥ 


కడసారె. గంభములో6 గలండంటేం గలిగి 
చిడుముడి రక్కసులం జీరివేసె 
జడియు శ్రీవేంకటాచల నారసింహుండై 


పొడచూపి మాకు దిక్కై పొదలించె నేడు ॥ ఇట్టి 1 372 
శ్రీరాగం 

అది బ్రహ్మండం బిది పిండాండం - 

బుదుటుజీవులము వున్నార మిదినో 11 పల్లవి i 


వుదయాస్తమయము లొనరినవలెనే 

నిదురలు మేల్కను నియమములు 

కదిసి (త్రిసంధ్యాకాలంబులవలె 

గుదిగొను దేహికి గుణత్రయములు ॥ అది ॥ 





౧ బలుహిరణ్యాక్షుండు=బలువుండైన హిరణ్యాక్షుడు ౨ ప్రంహ్లోద రేకు ౩ 'వాండి కావచ్చు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 251 


పుడమి నస్యములు పాదలినవలెనే 

వాడలిరోగము లున్న వివే 

వుడుగని వెలుపటి వుద్యోగమువలె 

కొడిసాగేటి మితి కోరికలు 1 అది ॥ 


వెలుపలంగలశ్రీవేంకటవిభుండే 
కల డాతుమలో ఘను. డితడే 
చలమున నితని శరణాగతియే 


ఫలమును భాగ్యము బహుసంపదలు 1 అది ॥ 373 
గుజ్జరి 

ఏమిసేయవచ్చు హరియెలయించే మాయ లివి 

వేమరు నాతని గొల్చి వీడుకొంటగాక 11 పల్లవి [1 


పాయమే పరవైతేం బట్టంగ నెట్లవచ్చు 

రోయుదాలకా నందులో? దిరుగుటగాక 

కాయపువోడ తప్పుగాలి విసరినవేళ 

పోయినట్టే పోనిచ్చి పొనుంగుటగాక ॥ ఏమి ॥ 


మనసే మలినమైతే మజులౌట్టు సేయవచ్చు 

వొనర విరతిదాక నోర్భుటగాక 

తన యంతరంగపుటద్దము మాసితే నది 

మినుకు విజ్ఞానాన మెరు(గిచ్చుటగాక 1 ఏమి ॥ 


మెచ్చునాలుకందీపు మింగ కెట్టమానవచ్చు 

కొచ్చి కొచ్చి సారె రుచిగొనుటగాక 

నచ్చులశ్రీవేంకటేశునామము నోరనుంటే 

పచ్చి తనభాగ్యమంటా (బదుకుటగాక 1 ఏమి ॥ 374 


252 శ్రీ తాళ్ళపాక అన్నమాచారు ల 


రేకు 364 లలిత 


ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ 
వేడుక బరుషలెల్ల వీధినుండరమ్మా 1 పల్లవి i 


అల్లదివో వోంగునూంతులౌభళేశుపెద్దకోవ 

వెల్లి పలనీటిజాలు వెడలేసోన 

చల్లనిమా(కులనీడ సంగడిమేడలవాడ 

యొల్లగాంగ నరసింహుయడేగి నింతితోడను 1 ఆడ ॥ 


సింగారపుమండపాల సింహాలమునిమంద - 
లంగపుతెల్లగోపుర మదె మిన్నంద 

చెంగట నాడు (ళు?) వార్డు వేరి పన్నిద్దరుంగొల్వ 

సంగతి దాంగాలువిచ్చీ జయనరసింహము 1 ఆడ ॥ 
కందువ శ్రీవేంకటేశుకల్యాణములవేది 


అందమై భూములకెల్ల్తా నాదికి నాది 
మందలపాలకొండమలకు నట్టనడుమ 


విందగు దాసులతోడ “విహరించి దేవుండు ॥ ఆడ ॥ 
లలిత 

ఇతరమెరంగ గతి యిదియె శరణ్యము 

సతతపూర్చునికి శరణ్యము it పల్లవి i 


సర్వలోకముల సాక్షైకాచిన - 

సర్వేశ్వరునకు శరణ్యము 

వుర్వికి మింటికి నొక్కటం బెరిగిన - 

సార్వభౌమునకు శరణ్యము ॥ ఇతర ॥ 





౧ 'విహరించీ రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


శ్రీకాంత నురముచెంగట నిలిపిన - 
సాకారునకును శరణ్యము 

సైకొని వెలిగేటి పరంజోతియె (యౌ?) - 
సౌకుమారునకు శరణ్యము 


తగనిహపరములు దాసుల కొసడోటి 

జగదీశ్వరునకు శరణ్యము 

నగు శ్రీవేంకటనాధుండ నీకును 

సగుణమూర్తి యిదె శరణ్యము 
దేవగాంధారి 

ఏదైన దేవుండు ప్రాణికియ్యక లేదు 

పాదుగ నాతనిమీ(ది భక్తే సాధనము 


దేహమునకు ఫలము తెగని యాలుబిడ్డలు 
దేహాంతరాత శకును దేవుండొకండే ఫలము 
దేహమే బంధకము దేవుండింతే మోక్షము 
వూహల రెంటికి మనసొక్కటే సాధనము 


పుట్టినందుకు ఫలము పొందగు భోగములే 
"పుట్టుగే గెలుచుటకు భువి జ్ఞానమే ఫలము 
పుట్టుటకు. గర్మము పోవుటే యకర్మము 
వెట్టే యీ రెంటికిని విరతే సాధనము 


చింతించుటకు ఫలము సిరులెల్లం జేకొనుటె 
చింత వీడుటకు ఫలము శ్రీవేంకటేశు సేవే 
చింతలే దుఃఖములు నిశ్చింతములే సుఖములు 
కొంత దాంచనేల శ్రీ గురుడే సాధనము 


పుట్టెదె (గు?) పూము పా 


253 


॥ ఇతర ॥ 


॥ ఇతర ॥ 376 


1 పలవి ॥ 
(ap) 


it ఏదైన it 


11 ఏదైన J 


11 ఏదైన 1377 


254 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 
శరణాగతవ(జ్రపంజర బిరు దది నీది 
కరుణానిధివై కావవే నేడు il పల్లవి i 


'ప్రళయకాలమునాండు బ్రహ్మాండకోట్టు 

సొలవక నీకుక్షి చొచ్చినట్టు 

చెలంగి నీమరంగున శ్రీవేంకటాద్రిమీంద 

యిల నరలోకమెల్ల నెక్కె6 గావవే ॥ శరణా ॥ 


అసురబాధకు(గా నఖిలదేవతలును 

కొసరుచు మొరవెట్టంగూడి నట్టు 

ముసరి కోనేటిదండ మూంకలు మూ(కలుగట్టి 

విసిగి ప్రాణులు విన్నవించేరు గావవే ॥ శరణా ॥ 


జీవుల బుట్టించునాండు చేరి యా యా నెలవుల 
నీవలన జనులెల్ల నిలిచినట్టు 
శ్రీవేంకటేశ నిన్ను జేరినట్టివారి నెల్ల 

౧ 


తావుల నిలిపి యిట్టే దయంగావవే ॥ శరణా॥ 37 
నారాయణి 

కావంగ నీకే పోదు కరుణానిధివిగాన 

భావించి నీవని తుదపదమే యెక్కితిమి ॥ పల్లవి ॥ 


కరిరాజవరద నీకడనున్నవారికి 

కరిరాజభయము లెక్కడా. బొందవు 

సిరుల నీయర్థమే చింతించి చింతించి 

నరలోకమెల్ల వనగమే యెక్కితిమి ॥ కావ6 1 


అధ్యాత్మ సంకీర్తనలు 


కాళింగమర్దన నిన్నుంగని మనువారికి 
కాళింగభయములెక్కడా లేవు 
తాలిమితో నిదియే తలపోసి తలపోసి 
కేలి మనుజులము నీగిరియె యెక్కితిమి 


కందువ శ్రీవేంకటకటకేశ నీవద్ద - 

నెందు గటకేశభయమి(క లేదు 

యిందుకే పో జగమెల్టా నిటు శరణని మూల 

కందువ నీదండ శ్రీవేంకటమె యెక్కితిమి 
దేశాక్షి 

అతడే రక్షకు డందరి కతండే 

పతి యుండగ భయపడం జోటేది 


అనంతకరము లనంతాయుధము - 
లనంతు(డు "ధరించెలరంగను 
కనుగొని శరణాగతులకు మనకును 
పనివడి యింక భయపడంజోటేది 
ధరణి నభయహస్తముతో నెప్పుడు 
హరి రక్షకుండై యలర(గను 
నరహరికరుణే నమ్మినవారికి 
పరందున నిక భయపడండోటేది 


శ్రీ వేంకటమున జీవుల గాచుచు 
నావల నివల నలరంగను 
దైవశిఖామణి దాపగు మాకును 
భావింపంగ భయపడంజోటేది 


౧ 'ధరించి+అలరంగ , ధరించలరంగ పూముపా 


255 


॥ కావ6 ॥ 


1 కావ6 ॥ 379 


i పల్లవి il 


1 అతడే ॥ 


1 అతడే ॥ 


॥ అతడే ॥ 380 


256 త్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 
రేకు 365 హిందోళం 
కరుణించవే నిజగతి చోధించవే 
హరి నిన్నుం గొలువక యలసీ( బ్రాణి ॥ పల్లవి ॥ 


కలలో నింతులం గలసినట్లనే 

వెలి గాంతలతోడివేడుకలు 

అలి నిందుకు(గా లంపటములంబడి 

పలుమారు నూరక బడలీ. (బాణి ॥ కరు ॥ 


నిన్నటి యాహారనిజరుచివలెనే 

అన్నువ నిప్పటి యాహారము 

యెన్న నిందుకే యిడుమలం బొరలుచు 

కన్న గతులం గడు6 గలంగి6 బ్రాణి ॥ కరు ॥ 


పరుసముసో(కినబంగారమువలె 

పరమభాగవతపట్టములు 

ఆరయంగ శ్రీవేంకటాధిప నికృప 

యిరవుగ6 గని తుదకెక్కీరబ్రాణి ॥ కరు ॥ 38 
మంగళకాశిక 

ముట్టితేనే మూమైం బట్టితేనే పంతమయీ 

ఇట్టె మమ్ముంగావవే యిందిరారమణ ॥ పల్లవి ॥ 

తీరుగా బుణ్యముసేసితే "జన్మబంధమై (మయీ?) 

తోరపు నాపాపములైతే దుఃఖమైని (మయీని?) 

వూరకుంటే నీప్రపంచ ముల్లంఘించినట్టై 

యేరీతి నడచువార మిందిరారమణ ॥ ముట్టి ॥ 


౧ జన్మబంధమై (మయో) ఇట్టే ఈపాటలో అంతటను 


అధ్యాత a సంకీర్తనలు 


అంకె దయం దలంచితే నన్నిటికి( దగులై 
కొంకక కోపించితేనే క్రూరమ్మైని 
మంకున నూరకవుంటే మదోన్మత్తుండై 
యింకనేమి సేయువార మిందిరారమణ 


యిన్ని చిక్కులునేల యిట్టె శ్రీవేంకటేశ 
మిన్నక నీశరణంటే మేలైని 
వెన్నెల నీయర్ద్హమే వేదశాస్త్రసమ్మతై 
యొన్న నీవే సేయువాండ విందిరారమణ 
శంకరాభరణం 
ఎప్పు డేబుద్ది వుట్టునో యెరంగరాదు 
దెప్పరపుమా(బైదుకు దేవునికే "సెలవు 
యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక - 
చేడకు( బోయెదమో యిటమీ(దను 
వీడని మాయంతరాత్మ విష్ణుడు మా - 
జాడ జన్మమతనికే సమర్పణము 


గతచన్న పితరు లక్కడ నెవ్వరో 

హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో 
మతి మాజీవనమెల్ల మాధవుండు 
అతనికే మాభోగాలన్నియు సమర్పణము 


తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ - 

నడచే ప్రపంచమునాకేడదో 

కడంగి శ్రీవేంకటేశు గతియే మాది 

అడంగు మాపుణ్యపాపా లతని కర్పణము 
౧ 'శలవు' రేకు 


257 


ll ముర tt 
అ 


U ముట్టా 1382 


1 పలమి ॥ 
(ae) 


|| ఎప్పు ॥1 


i ఎప్పు 11 


11 ఎప్పు n 383 


కరర శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
మలహరి 

ఇదియే సాధనమిహపరములకును 

పదిలము మాపాలి పరమవునామం 

కలిదోషహరము కైవల్యకరము 

అలరిన మా శ్రీహరినామం 

సులభము సౌఖ్యము శోభనతిలకము 

పలుమారును శ్రీపతినామం 


పాపనాశనము బంధవిమోక్షము 
పైపైనిది భూపతినామం 
స్టాపితధన మిది సర్వరక్షకము 
"దా(పి రమిది మాధవనామం 
నేమము దీమము నిత్యకర్మమిది 
దోమటి గోవిందునినామం 
హేమము శరణము యిన్నిట మాకును 
యేమేర శ్రీ వేంకటేశ్యరునామం 

పాడి 
నమ్మిన దిదివో నాపితురార్డిత 
మిమ్మహిం జూడరో యిది మీదిగాదు 


నలినదళాక్షునినామాంకితమే 
నిలువున బాంతిన నిధానము 
కలకాలమిదే గాదెలకొలుచులు 
నలుగడ నివియే నాలుకరుచులు 


౧ 'దాపి(పుఇరిపూముపా ౨ లివి కావచ్చు3 భవిష్యములు కావచ్చు 


॥ పలవి ॥ 
ae 


॥ ఇది ॥ 


॥ ఇది ॥ 


1 ఇది ॥ at 


1 పలవి ॥ 
wr 


i నమ్మి || 


అధ్యాత్మ సంకీర్తనలు 259 


పతిరూపమే చింతించు తలయే 

పై మాయింటి భాగ్యములు 

పూ(యపలమి(త్రులు. బుత్రాదులిది (?) 

వైపగు మాకిదె వ్యవసాయములు ॥ నమ్మి ॥ 


fo (ఈ 


శ్రీ వేంకటపతి సేవిది యొకటే 
భావించు నాయుష్యిభౌష్యములు 
కైవల్యపదమిదె కాయజసుఖమిదె 


సావధానముల సంసార మిది (దే?) 11 నమ్మి 1 38ద్‌ 
భైరవి 

సందడిసొమ్ములతోడిసాకారమిదె వీండె 

యిందరు వర్షించరే యారూపము ॥ పల్లవి ॥ 


చుక్కలతో నాకాశము సూటై నిలువంబోలు 

నిక్కి రత్నాలజలధినీటుగాంబోలు 

మిక్కిలి నానావర్ల మేఘపంక్తిగాంబోలు 

యిక్కడనే నిలుచున్న దీరూపము ॥ సంద ॥ 
నించినపంచవన్నెలనీలగిరిగాంబోలు 

అంచల సంధ్యాకాల మదిగాంబోలు 

౧ల్చించ కాతని మెరుగుల చీ(క టిదిగాంచోలు 

యెంచయగ నలవిగాదు యీ రూపము 1 సంద ॥ 
పున్నమ సమాసయు పోగ నిలువంబోలు 

వున్నతి యోగీంద్రుల యూహగాంబోలు 

పన్నిన బ్రహ్మాండాలభర ణిదిగాంబోలు 

యిన్నిట శ్రీవేంకటేశు యీ రూపము ॥ సంద ॥ 386 





౧ చించకా (౧) తని పూముపాొ 


260 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 366 ముఖారి 
అతడే యెక్కుడుదైవ మందరికంటే 
తతినింకా6 జెప్పిచూప దైవాలు “గలవా ॥ పల్లవి ॥ 
జలధి దచ్చేనాండు సకలదేవత లుండ 
యెలమి నేదేవు6 జేరె నిందిరాదేవి 
అల గజేంద్రుండు మూలమని మొరవెట్టునాండు 
వెలయ నేదేవుండు విచ్చేసి కాచెను 1 అత ॥ 


పుడమి గొలుచునాండు పొడవైన దేవతలు 

కెడసి యెవ్వ రడుగుకింద దాంగిరి 

కడలేనిజగములు గల్పించే (బ్రహ్మదేవు - 

డడరి యేదేవు నాభియందు. బుట్టెను 1 అత ॥ 
యెంచి నా(డు దేవతల నిం(ద్రియాల( జొక్కించే - 
పంచబాణు( డేదేవునిపట్టి, యిపుడు 

కొంచక శ్రీవేంకటాద్రిం గోరిన వరము లిచ్చి 


అంచల లోకములేలీ నండ నే దేవుండు 1 అత ॥ 387 
అలిత 

నారాయణ నీనామమె గతి యింక 

కోరికలు నాకు గొనసాగుటకు ॥ పల్లవి ॥ 


పైపై ముందట భవజలధి 

దాపు వెనక బింతాజలధి 

చాపలము నడుమ సంసారజలధి 

తేప యేది యివి తెగనీందుటకు ॥ నారా ॥ 





౧ గలరా రేకు ౩ తెలియ పూముపా యతి భంగము 
1 'తెలియ విచ్చేపి యే దేవుండు కాచెను అని పారమున్నచో యతి సరిపోవును 


అధ్యాత bE సంకీర్తనలు 261 


పండె నెడమ( బాపపురాళి 

అండం గుడిని పుణ్యపురాశి 

కొండను నడుమ (దైగుణరాశి - యివి 

నిండ గుడుచుటకు నిలుకడ యేది ॥ నారా ॥ 


కిందిలోకములు కీడునరకములు 
అందేటిస్వర్లా లవె మీ6ద 
చెంది యంతరాత్మ శ్రీవేంకటేశ నీ - 


యందె పరమపద మవల మరేది ॥ నారా ॥ 388 
కాంబోది 

కర్మ మెంత మర్మ మెంత కలిగినకాలమందు 

ధర్మ మిది "యేమరక తలంచవో మనసా ॥ పల్లవి ॥ 


చెలువల పొంతనుంటే చిత్తమే చెదురు౮గాని 

కలుగనేర దెంతైనా ఘనవిరతి 

వులుక కగ్గి పొంతనుంటే. గాంకలేకాక 

చలువ గలుగునా సంసారులకును Il కర్మ il 


బంగారువోడ గంటే. బట్టనాస వుట్టుంగాని 

సంగతి విజ్ఞానపుజాడకు రాదు 

వెంగలి యఖిని దింటే *వెజీ వెజూటాడు6గాక 

అంగవించునా వివేకమప్పుడే లోకులకు ॥ కర్మ ॥ 
శ్రీవేంకటేశుభక్తి చేరితే సౌఖ్యముగాని 

ఆవల నంటవు పాపా లతిదుఃఖాలు 

చేవ నమృతముగొంటే చిరజీవియగుంగాని 

చావులేదు నోవులేదు సర్వజ్ఞులకును i కర్మ 1 389 


౧ 'యామరక రేకు ౨ 'వెత్తి వెళ్లాట కావచ్చు 
క “ఈ 


262 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
సామంతం 
ఒకరిబుద్దులు "వేరొకరి పనికిరావు 
అకలంకు. డింతటికి నంతర్యామి i పల్లవి 11 


పొడమించు నాతయడే పొదలించు నాతడే 

నొడిగించు నాతడే నోరంగొలంది 

గడియించు నాతండే కడలేని సిరులెల్ల 

అడియాలమగులో నియంతర్యామి ॥ ఒకరి ॥ 
మతి యిచ్చు నాతండే మరపించు నాతండే 

గతియౌ నాతడే కరుణానిధి 

వెతమాన్సు నాతండే వెలయించు నాతడే 
అతిశయమగులోనియంతర్యామి ॥ ఒకరి ॥ 


యిహమిచ్చు నాతండే యెదురెదురనే వచ్చి 
సహజపు6. బరమిచ్చు సరి నాతయే 
విహగగమనుండు శ్రీవేంకటేశు. డితడే 


అహరహమాదరించు నంతర్యామి ॥ ఒకరి ॥ 3 
రామ(క్రియ 

కేవల "కృష్ణావతార కేశవా 

దేవదేవ లోకనాధ దివ్యదేహ కేశవా ॥ పల్లవి ॥ 

కిరణార్కకోటితేజ కేశవా 


హరి లక్ష్మీనాయక యాదికేశవ 
గిరిరాజసుత (తా?) నుత కేశవ నమో 
శరదిగంభీరశాయి జయజయ కేశవా ॥ కేవల ॥ 





౧ వేరొకరికి కావచ్చు ౨ “క్రిష్ణా రేకు 


అధ్యాత శ సంకీర్తనలు 


కేకిపింఛావతంస కేశవ 

శ్రీకర గుణాభిరామ చెన్న కేశవ 
"కేక (కి?) వాహనవరద కేశవ 
పాకశాసనవంద్య భళిభళి*కేశవా 


కింకరటబ్రహ్మాదిగణ కేశవ నా - 
మాంకిత శ్రీవేంకటాద్రి కేశవ 
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ - 
శంకాహరణ*నమో జగదేక కేశవా 
ముఖారి 
ఒలపక్షము*లేనొక్కదేవుండవు 
నలినాక్ష హరీ నమో నమో 
నేరిచిన నే నేరకుండిన నీ 
కారుణ్య మొక్కటే కలది 
పారి ఘంటాకర్గుభక్తికి సరిగా 
చేరి శుకాదుల. జేకొంటిగాన 


సాదనైన నే6 జలమతినైనా నీ 
పాదమొక్కటే నేం బట్టినది 
పాదైనవసిష్టుభక్తికి సరిగా 

మేదిని వాల్మీకి మెచ్చితిగాన 
యేమిటా శ్రీవేంకటేశ యెంతైన నీ 
నామమొక్కటే నే నమ్మినది 
సామజముభక్తి సరిగా నీవును 
(ప్రేమతో. బ్రహ్హాదు. బెంచితిగాన 


263 


॥ కేవల ॥ 


॥ కేవల ॥ 391 


1 పలవి ॥ 
న్ని 


Hon 


1 won 


1 ఒల 1 392 


"౧ “కుమారి ధారికావాస స్కందా భీష్టప్రదాయినే' అని వేంకటేశ్వరాష్ట్రోత్తర శతనామ'స్తోత్రము 


౨ లేని+ఒక్క 


264 త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 367 బౌళి 
ఓహో 'యెుంతటివాండే వొద్దనున్నవాండే హారి 
సాహసపుగుణములచతురు(డా యితడు ॥ పలక 


జలధిలో.6 బవళించి జలనిధి ఒంధించి 

జలనిధికన్యకను సరి బెండ్డాడి 

జలనిధిలో “నీది జలనిధి మధియించి 

జలధి వెరించిన (వెరి(జిన?) చలమరా యితడు ॥ ఓహో 


ధరణికిం బతియె ధరణి (గ్రుంగిన నెత్తి 

ధరణికూంతురు6 దానె తగ బెండ్డాడి 

ధరణి. బాదము మోపి ధరణిభారము దించి 
ధరణీధరుండైన దైవమా ఇతండు ॥ ఓహా 


కొండ గొడుగుగ నెత్తి కొండ దూంటువడ నేసి 
కొండకింద. గుదురై కూచుండి 
కొండపై శ్రీవేంకటా(ద్రి కోనేటిరాయండై 


కొండవంటిదేవుండైనకోవిదుండా ఇతండు ॥ ఓహో 
శుద్దవసంతం 

ఏమని చెప్పెద నిటమీంద హరీ 

శ్రీమంతుండ నిను. జేరితి మిదివో ॥ పల్లకి 


వినుచున్నారము వెనకటిపాట్టు 

కనుచున్నారము కలరోటివారల 

దినదినభావము తెలిసీ దెలియదు 

మనసున భయ మిసుమంతయు లేదు ॥ ఏమ 





౧ 'యంతటి రేకు ౨ నిండి పూముసా 


అధ్యాత శ సంకీర్తనలు 


భువి నెరుంగుదు మిదె పుట్టెడిదెసలను 
తవిలి మరణములు దలణెద మట్టనె 
వివరపుటాసలు విడిచీ విడువవు 
నవమగువిరక్తి నాంటదు వోయె (97) 


చదివెద మిదివో సకలశాస్త్రములు 
వెదకెద మిదె శ్రీవేంకటేశ నిను 
మదితోనుండంగ మరచివుంటి మిదె 
యొదుట6గ౦టి మిక యేలాపనులు 
అలిత 
ఆచారవిచారా లవియు నే నెరంగ 
వాచామగోచరపువరదు.డ (వు) నీవు 


తపమొక్కటే నాకు. దగునీశరణనుట 
జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట 
వుపమొక్కటే నీవె వున్నతు(డవంట 
విపరీతవిజ్ఞానవిధులేమి నెరంగ 


కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు 
ధర్మమొక్కటే ని దాసానుదాస్యము 
మర్మమొక్కటే నామతి నిన్ను దలయట 
అర్మిలి నింతకంటే నవల నే నెరంగ 


బలిమియొక్కటే నాకు భక్తి నీపై. గలుగుట 
కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట 
యెలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క 
పలుబుద్దుల నేంబొరలు "*భావనలేనెరలగ 


1 “భావనలు + ఏన్‌+ ఎరయి భావనలిస (యె) రణ పూముసా 


265 


॥ ఏమని ॥ 


॥ ఏమని ॥ 394 


i పల్లవి i 


1 ఆటొ ॥ 


nn ఆచా ॥ 


1 ఆచా ॥ 395 


266 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 

లలిత 
పనిలే దేమియు నాకు పంపుడు నీబంట నింతే 
యెనపినతెడ్డు బౌ లెరుగునటవయ్యా ॥ పల్లవి ॥ 


మనసు నీ విచ్చితివి మాంటలు నీ విచ్చితివి 

తనువు నీ విచ్చితివి యంతర్యామీ 

చెనసి నీదువల్లం జేసేకర్మపు (౧) బంట 

నినుపుంగణయజాల నించుకొనవయ్యా ॥ పని ॥ 


సత్తువ నీ విచ్చితివి చలము నీ విచ్చితివి 

తత్తర మిచ్చితివి యంతర్యామి 

యిత్తల నావల నీవు యెందుకైనం బెరరేంచి 

యెత్తుక యేమైన గడియించుకొనవయ్యా ॥ పని ॥ 


మాయలు నీ విచ్చితివి మదము నీ విచ్చితివి 

ఆయపు శ్రీవేంకటాద్రియంతర్యామి 

యేయెడ నే జేసేటి “యిన్నెపరాధాలు 

వేయయిన నీవెనక వేసుకొనవయ్యా ॥ పని ॥ 396 
బౌళి 

నిచ్చలూ లోకము చూచి నివ్వెరగయ్యో నాకు 

చెచ్చెర శ్రీహరి నీచిత్రము నాభాగ్యము i పల్లవి ॥ 

జీవ మతిసూక్ష్మము చిత్తము చంచలము 

భావము నిరాకారము భవమెల్ల నెయ్యము 

యేవిధులం బొరలెనో యిది నాబ్రదుకు 

దేవుడ నీచిత్తము నాతేంకువైన భాగ్యము i నిచ్చ i 


౧ ఇన్ని + అపరాధాలు ఈ సంధులీ వాజ్మయమున కొల్లలు 'యిన్నపరాధాలు పూ ము పా 
౨ 'చెంచెలి రేకు 


అధ్యాత శై సంకీర్తనలు 267 


వూరుపెల్ల గాలి నా వుపమెల్ల మాయ 

కూరిమెల్ల మొరంగు నా గుణము విచారము 

నేరుపేదో నేరమేదో నిజము దెలియదు 

శ్రీరమణుండవు నీ చిత్తము నా భాగ్యము ॥ నిచ్చ ॥ 


కాలము పారేటిదాడి కాయము తూంట్టబొంత 
ఆలరిశ్రీ వేంకటేశ యది నీచేత 
యేలాగు అెరగను యిటు నిశరణనుటే 


శీలము నాకు నీ చిత్తము నా భాగ్యము ॥ నిచ్చ ॥ 397 
పొడి 

అమ్మే దొకటియును (యని?) యసిమలోదొకటి యని 

కమ్ముకొని నీయందే కలిగె నీమాంట ॥ పల్లవి ॥ 


సరవితో నిను నుపనిషద్యాక్యములయందు 
పురుషోత్తముండవనుచు. బొగడంాను 

అరిది నారాయణివియై యమృత మొసంగుచో 

అరయ (శ్రుతిదె విరోధంబాయ నీమాంట ॥ అమ్మే ॥ 


తలపోయ ధర్మసంస్థాపను(డవని నిన్ను 

చెలరేగి శాస్త్రములు చెప్పంగాను 

తలం కిటు గోపపరదారగమనము నీవు 

యిల జేయ శాస్త్రవిరహితమాయ నీమాయ ॥ అమ్మే ॥ 


వైకుంరపతివనుచు వడి. బురాణములెల్ల 
యేకమొకటే “వియించయగాను (?) 
యీకడ శ్రీవేంకటేశ్వరు(డనైతి విదె 


చేకొలంది నిటు నీకె చెలు నీమాట i అమ్మే ॥ 398 


౧ 'వచియించంగాను” కావచ్చు 


268 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రేకు 368 గుజ్జరి 


ఇతరములన్నియు నడుమం(త్రములే యెంచిచూచినను యింతాను 
పంతవగుబందుగు. డీశ్వరుండొకండే యితని మరవకుమీ జీవాత్మా ॥ పల్లవి॥ 


భవకూపంబుల బడలెడినాండు పాయనిబంధువు(6 డితండొకండే 
దివిస్వర్గంబునం దేలెడినాండు తిరుగణబాయకె (డె?) పు డితండొకయే 
నవనరకంబుల నలరాడినాడు నటనల. బాయ డితండాకంే 
యివలనవలహృదయేశుండు విష్ణుండు యీతని మరవకుమీ జీవాతా 1ఇతర॥। 


పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగు. డితండొకండే 
విశదపుదుఃఖపువేళలనైనా విడువనిబంధువు( డితండొకయే 
శిశువైనప్పుడు "వ్నద్దైనప్పుడు చిత్తపుబందుగు. డితండొకండే 
దశావతారపు విష్షుండొకండే యితండని తలయమీ జీవాత్మా ॥ఇతర॥ 
భావజకేలినిం జొక్కినప్పుడును (ప్రాణబంధువుం డితండొకండే 
యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువు. డితండొకండే 
దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితండొకండే 
శ్రీవేంకటగిరి నాయకుం డితడే చేరి భజించుము జీవాత్మా॥ ఇతర ॥ 399 
తెలు(గు౮గాంబోది 
తెగంగోయుటకు హరి దివ్యనామకీర్తనము 
వెగటునాయుధ మిది విడువకుమీ మనసా ॥ పల్లవి ॥ 


భవపాశములచేత. బట్టువడ్డదేహికి 

యివలం గర్మపాశాలు యివియు. గొన్నీ 

తవిలె నాశాపాశతతులవి యొకకొన్ని 

కవగూడ( దవిలెను కామపాశములు ॥ తెగ ॥ 


౧ 'విద్దైన రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 269 


పమ్మి లోకపురుణానుబంధపు జీవికి 
యిమ్ముల సంసారబంధా లివియు. గొన్నే 
కవు శ్రర బుణ్యపాపకలుషబంధాలు గొన్ని 


సమ్మతించ భోగములే సకలబంధములు తెగ ॥ 


శ్రీవేంకటేశ్చరుండు చిత్తములో నున్నవాండు 
జీవుండు నాతనిలోనే చేకొని పాయండు వీణె 
భావించి కొలిచిన పాయును మాయలన్ని 
దేవుం డితనినమ్మిన తీరుంచో దుఖములు ॥ తెగ ॥ 400 
గుండ(క్రియ 
హరి నీకే శరణని గెలుచుటగాక 
యిరవుగ నరంగ6గ నెవ్వరితరము 


పల్లవి i 
తనువికారములు తరవులు వెట్టిన 

కొనయెరుకైనా కొరతవడు 

మనసువికారము మమతల. దగిలిన 


యొనసి యెదురుపడ నెవ్వరితరము హరి ॥ 


కంతువికారము కన్నులంగప్పిన 
పంతపు విరతియు బయలౌను 
చింతాలహరులు చీ6దర రేగిన 
యింతయు వీడ్కొనవె (నె?) వ్వరితరము ॥ హరి ॥ 


అతిగుణవికార మాసలఈ బెట్టిన 
సతతయోగములు జడనుపడు 
మతి శ్రీవేంకటపతి నిన్ను గొలిచిన 


యితరము దగ్గర నెవ్వరితరము హది ॥1 401 


270 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 
మాభవిగాళ 
నారాయణ నిను నమ్మిన నాకును 
మేరతో నిపొాదమే గతి గలిగె Il పల్లవి il 


చింతాజలధులC జిక్కిన దాటించ - 

నంతట నీపాద మదె తేప 

కాంతలమోహపుకట్టు దెంచంగ 

పంతపునీపాదపరశువు గలిగె ॥ నారా ॥ 


అతిదురితపంక మందిన( గడుగల 

మితి నీపాదమే మిన్నేరు 

రత గర్మజ్ఞులు (ర్మాగ్ములు?) రాంజిన నార్భంగ 

(వ్రతము నీపాదమే "వానయైు నిలిచె ॥ నారా ॥ 
జిగినజ్ఞానపుచీంకటి వాయల 


తగు నీపాదముదయపు రవి 
నగు శ్రీవేంకటనాధ నన్నేలంగ 


”మిగులయగ నిపాదమే శరణంబు ॥ నారా ॥ 402 
మలహరి 

శరణంబితండే సకలము నాకును 

వెరవున మనసా వెతకవో యితని ॥ పల్లవి ॥ 


అభయం బొసలేటియత. డెవ్వడు మును 

యిభరక్షకుండత6 డెవ్వండు 

వుభయవిభూతుల కొడయం డెవ్వండు 

(ప్రభు వత(డే నాపాలిదేవుండు ॥ శరణం ॥ 





౧ 'వాననై రేకు ౨ మిగలంగ' రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


శరణాగతులకు సరి దా పెవ్వండు 
యిరువుగ శ్రీపతి యెవ్వండు 
అరిదుష్టదైత్యహంతకు. డెవ్వడు 
పరమును నతయడే నాపాలిదేవుండు 
ఆదిశంఖచ[క్ర్రాయుధు. డెవ్వండు 
యేదెస( బూర్జు డెవ్వడు 
వేదమయుండు శ్రీవేంకటపతియి 
పొదాయ నిదె నాపాలిదేవుండు 

రేకు 369 గుండక్రియ 
ఎజంగండు పరసుఖ మీశ్ళర నీమాయ 
నెజివిచారముల నెగడినదా(క 


అతిహేయములో నడరు వరాహము 
అతిహేయము సుఖమని తలయ 
మతి సంసారంబే మరగినయాతుమ 
"పతిలేని దిదే పరమని తెలియు 


పొరి విషయములోన( బొడమిన కీటము 
అరిది విషమ తీపని తినును 

పరగ యోనిసంభవమగుదేహాతుమ 
పెరిగి యందుకే పియపడును 


యింతేసి నిన్నియు నెరంగిన యీాయాతుమ 
అంతరాత్మ నీవని తలయణి 

యింతట శ్రీవేంకటేశ్చర నిన్నే 

రంతుల శరణనె రక్షించవే 


౧ “ప్రతి శబ్ద భవము ౨ ఈ నీ" పూర్శ్వము[ద్రణమున తొలగి పోయినది 


271 


1 శరణం ॥ 


॥ శరణం 1 403 


॥ పలవి ॥ 
£9 


1 ఎగ ॥ 


1 ఎలు(6గ ॥ 


॥ ఎలు(0గ || 404 


272 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


భూపాళం 
ఇవియే పో (ప్రద్యుమ్న యిహపరసాధనము 
భవజలధులతేప పరమయోగులకు 
వామన గోవింద విష్ణు వాసుదేవ హరి కృష్ణ 
దామోదరాచ్యుత మాధవ శ్రీధరా 
నీమహిమ గానలేము నిన్నెంచంగలేము “నీ - 
నామజపమే చాలు నాలుక (కు) సులభము 
అనిరుద్ద పురుషోత్తమాధోక్షజ ఉపేంద్ర 
జనార్దన కేశవ సంకర్షణా 
నిను. దలంచంగ లేము నిన్ను. దెలియంగ లేము 
నునుపై నీనామమే నోటికి సులభము 
నారాయణ పద్మనాభ హృషీకేశ 
నారసింహ మధుసూదన (త్రివిక్రమ 
నీరూపు భావించలేము నిక్కపు శ్రీవేంకటేశ 
ఆరయ నీనామజప మన్నిటా సులభము 

లలిత 

కన్ను లెదుటిదే ఘనవైకుంరము 
వెన్నుని గొలిచిన విజ్ఞానికిని 
తలయచినదెల్లాందత్య రహస్యమే 
తెలిసిన యోగికి దినదినము 
పలికినవెల్ల్తా పరమమం(త్రములె 
ఫలియించినహరిభక్తునికి 


॥ పలవి ॥ 
జ్య 


॥ ఇవి ॥ 


॥ ఇవి ॥ 


॥ ఇవి ॥ 405 


॥ పలవి ॥ 
౧ 


॥ కన్ను ॥ 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే 

ద ట్టుగుగెలిచినపుణ్యునికి 
మెట్టినదెల్టా మిన్నేటినిధులే 
అిట్టడితెగువమెణుయువానికిని 


వినినవియల్లా వేదాంతములే 
ఘను(డగుశరణాగతునికిని 
యెనసిన శ్రీవేంకటేశుండే యింతా 
కొనకెక్కిననిజకోవిదునికిని 

సామంతం 
బాపు బాపు దేవుండా పంతపు వోమనసా 
వోపెంగా యిందుకు జీవు( డోహో నామాయ 


నిన్నటిదినము నేండు నిజమో కల్లో 
కన్నుల గన్నట్టాయం. గానంగరాదు 
యెన్నంగ రేపటిదిన మేమో యొట్లో 
వున్నట్టు దెలియంగరాదు వోహో నీమాయ 


బాలనాంటి పుట్టుగిది భ్రమయో నిజమో 
గాలినె కాలము. బోయ కతలాయను 
యీలీల మీ(దిమరణ మేమో యెట్లో 
వోలిం దెలియంగరాదు వోహో నీమాయ 


నెక్కు( (క్కొ?)న మింగినకడి నిజమో కల్లో 
గక్కున రుచియు. దోంచె కానంగరాదు 
యెక్కువ శ్రీవేంకటేశ యిన్నియు నీదాసుండైతే 
వొక్కటం గానంగవచ్చు నోహో నీమాయ 


279 


i కన్ను it 


Il కన్ను 1 406 


1 పలవి ॥ 
స్టా. 


1 బాపు ॥ 


1 బూం్రు Ht 


॥ బాపు ॥ 407 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుండక్రియ 
వెరగుతో మరచితే వెనక లెదు 
కరివరదు(డే తక్క గతియొండు లేండు 


ఆసవిడిచినంగాని యధికసుఖము లేదు 
యీసు విడిచినంగాని యిహము లేదు 

వాసి విడిచినంగాని వైపగు విరతి లేదు 

వాసుదేవభక్తింగాని వరముక్తి లేదు 


చలము మానినంగాని సాత్సికగుణము లేదు 
పలుశంక వోకకాని ఫలము లేదు 
సిలుగింద్రియాల గెలిచినంగాని (త్రోవ లేదు 
జలజాక్షుచింత(గాని సమబుద్దిలేదు 


దైవము కరుణనెకాని తగువిజ్ఞానము లేదు 
భావించి చూచిన(గాని బలిమి లేదు 
యీవల శ్రీవేంకటేశు. డితడె దైవ మితని 
సేవించినంత(గాని సిద్ది మరి లేదు 

భైరవి 
హరినామము కడు నానందకరము 
మరుగవో మరుగవో మరుగవో మనసా 


నలినాక్షునిశ్రీ నామము 
కలిదోషహరము కైవల్యము 

ఫలసారము బహుబంధమోచనము 
తల(చవో తలంచవో తలంచవో మనసా 


1 పలఐ ॥ 
ag) 


॥ వెరగు ॥ 


॥ వెరగు ॥ 


॥ వెరగు ॥ 408 


॥ పలవి ॥ 
గొ 


॥ హరి ॥ 


అధ్యాత శై సంక్షీర్తనలు 


నగధరునామము నరకహరణము 
జగదేకహితము సమ్మతము 

సగుణ నిర్గుణము సాక్షాత్కారము 
పొగడదో పొగడవో పొగడవో మనసా 


కడగి శ్రీవేంకటపతినామము 
బడిబడినే సంవత్కరము 
అడియాలంబిల నతిసుఖమూలము 
తడవనో తడవనో తడవనో మనసా 
రేకు 370 దేవగాంధారి 
ఇందుకు (ధ్రువాదు లిటు సాక్షి 
చెంది నమ్మవో జీవు(డ నీవు 


కొండలవంటివి ఘోరపాపములు 
ఖఇండించును హరిఘననామజపము 
నిండించును మతి నిత్యానందము 
పండించునపుడె పరమపదంబు 


జలధులవంటివి జననబంధములు 
తొలగించును హరితూరినభక్తిది 
వెలింగించును ఘనవిజ్ఞానంబులు 
చెలంగించును బహుసిరిసంపదలు 


తోవరాని బహుదు:ఃఖము లణ(చును 
శ్రీవేంకటపతిడోరి నశరణము 
పావనంబుగాం బచరించు గుణము 
కైవశమగు లోకములెల్లాను 


275 


1 హారి ॥। 


॥ హరి ॥ 409 


॥ పలవి |! 
(og) 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 410 


2/6 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


భూపాళం 
చిక్కవద్దు చొక్కవద్దు సిలుగు6 (బ్రపంచముల 
తక్కిన భోగములెల్లా దైవమే యెరుంగు 
అంతరంగమున6 దాను హరి. దలంచిన6 జాలు 
అంతటి మీందటి పనులాత. డెరుగు 
పంతమున నాతనిపై భారము వేసిన జాలు 
వింత వుద్యోగములు గోవిందుడే యెరుంగు 


చేకొని యాతనిరూపు సేవించిన జాలు 
ఆకడి యీకడి కర్మా లాతC డెరుంగు 
తేకువ నచ్యుతభక్తి తిరమయ్యిన( జాలు 
దీకొని పరము చూప దేవుడే యెరుంగు 


సాధించి మాధవుని శరణుచొచ్చినం జాలు 

ఆదియు నంత్యములెల్లా నాత6 డెరు(గు 

పోదియై శ్రీవేంకటేశు. బూజించినం జాలు 

పాదుకొని రక్షించ బరమాత్ము. డెరుంగు 
అలిత 

మణచితిమంటే మరిలేదు 

తజితో. దలంచవో దైవపు (ము?) మనసా 


పుట్టుచు నున్నది పోవుచు నున్నది 
పట్టపు జీవుల (ప్రపంచము 
నట్టనడుమనే నరహరినామము 
గుట్టునం దలంచవో గొనకొని మనసా 


1 పలవి ॥ 
ఛ్‌ 


11 చిక్క 1 


॥1 చిక్క I 


I చిక్క 1 411 


1 పలవి ॥ 
నో, 


1 మలు ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 277 


పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె 

తిద్దిన జగముల దినదినము 

అద్దపునీడల యంతర్యామిని 

వొద్దనె తలంచెనానరవా (తల(చవొ “వొనరవో?) మనసా॥మలు॥ 
లోపల వెలుపల లోంగొనివున్నది 

శ్రీపతి మహిమల “సృష్టియిదే 

యేపున శ్రీవేంకటేశ్వరుం డితయే 


దాపని నమ్ముచు6 దలంచవో మనసా ॥ మణి ॥ 412 
సామంతం 

చెల్లె నీచేంతలు నీకే చేరి మేడెగుడిదిన్న 

నల్లదె కంటిమి నిన్ను హనుమంతరాయ ॥ పల్లవి i 


జంగ చాంచినట్టి నీసంగడి పాదములు 

చెంగలించి యెత్తిన నీ శ్రీహస్తము 

ముంగలి బిడికిలించి మొలంజేర్చినచేయి 

అంగమాయ నీసొబగు హనుమంతరాయ ॥ చెల్లె ॥ 


సపెరిగినవాలము పెద్దైన పిరుందును 

అరిగి జలధి దాంటే యాయితమును 

సిరుల బంగారు *కాసె చెలంగిన సింగారము 

అరుదాయ నీవునికి హనుమంతరాయ ॥ చెల్లె ॥ 
స్వామికార్యపుంజింత జానికి సేమపువార్త 

దీమసాన మగుడి యేతెంచిన చేత 

రామనామజపముతో రతి శ్రీ వేంకటపతి - 

కా మేటిబంటవైతివి హనుమంతరాయ ॥ చెల్లె ॥ 413 


౧ (తలంచవో వొనరంగ?) పూముపా ౨ '“స్రిష్టి రేకు ౩ “కాశి రేకు 


278 





శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అలిత 
నేనై విడువవద్దు తానై తగులవద్దు 
తానే తానై వుంటే దగులెల్ల నూడు 


పొద్దు వొద్దు హరిం దలథయునం చలపోయంగ 
వొద్దికైనపలుచేంత లున్న వెల్లా మరచును 
నిద్దిరించువానిచేతినిమ శ్రపంటివలెనే 
బుద్దితో గర్మములు గొబ్బున జారిపోవును 


పలుమారు గురుసేవ బరగలూ బరగయగా 
చలివాసి యాత్మవిజ్ఞానము( బొడచూపు 
కలగన్నవాండు మేలుకనిన కలవలెనే 
పలుసంసారములెల్ల భావనలై యుండును 


పక్కన శ్రీవేంకటేశుపై భక్తి వొడమయగా 
అక్కజపు టిహపరా లరచేతివి యౌను 
చొక్కపు పరుసమంటి సొంపుగానిలోహము 
నిక్క బైండైనట్టు నెరుసెల్లం దొలంగును 
శంకరాభరణం 
పరగీనదివో గద్దెపై "సింహము వాడె 
పరమైన యౌభళనారసింహము 
తెల్లనిమేనిసింహము దేవసింహము 
మెల్లనిచిరునవ్వులమేంటిసింహము 


చల్లేటియూరుపులతో జయసింహము వాయె 


బల్లిదుండై వెలసే యౌభళనారసింహము 


౧ 'సింహ్యము రేకు 


1 పలవి॥ 
cc 


॥ నేనై i 


11 నేనై i 


i నేనై 1 414 


॥ పలవి ॥ 
లొ 


॥ పరగీ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 279 


నిలుచున్నసింహము నిత్యసింహము 

అలరు. గొండలమీందియాదిసింహము 

వెలుపలి కడపపై వీరసింహము 

పలుకు( బంతము (ల) యౌభళనారసింహము ॥ పరగ ॥ 

పుట్టుజడలసింహము పూర్ణసింహము 

అట్టడి యార్తులయాఅడిసింహము 

జట్టిగొన్నదాసులకు శాంతసింహము 

పట్టపు శ్రీవేంకటయౌభళనారసింహము ॥ పరగి ॥ 415 
రేకు 371 బౌభి 

అడియ నడియనయ్య యఖిలలోకైకనాధ 

తడతా(కులతాపత్రయము మానుపుటకు 11 పల్లవి i 


శరణు శరణు వోసర్వేశ్యర నీకు 

మరణభయములెల్ల మానుపుటకొణకు 

మొధయొ మొరయొ నీకు ముకుంద మాధవ 
దురితములిన్నియు( దొల(గించుటకు ॥ అడియ ॥ 


దండము దండము నీకు దైవశిఖామణి 

పండియు( బండని మతి పాకముసేయు కొరకు 

అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి 

నిండు నీకరుణ నాపై నించేటి కొరకు॥ అడియ ॥ 

అభయ మభయయు శ్రీయాదినారాయణ 

వుభయకర్మము నాకు నూడుచుట కొరకు 

విభు(డ శ్రీవేంకటేశ వినుతిసేసెద నిన్ను 

శుభములన్నియు మాకు. జూపేటి కొరకు ॥ అడియ ॥ 416 


280 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


గుండ(క్రియ 
నీచమైననావజ్ల నెరవై దైవమా 
చీ చీ యిన్నివిధుల6 జిక్కువడె బదుకు ॥ పల్లవి ॥ 
యెదుటివేమైనం గోరు నింఆలోనే మనసు 
అది సంభవించకున్న నలమటపడు( దాను 
కదిసి చేకూరితేను ఘనమై హర్షించు 
వెద నీరువంక తుంగ విధమాయ మనసు ॥ నీచ ॥ 
యెక్కడికైన నేంగు నెరలగక తనువు 
అక్కడ దుర్రభమైతే నంతలో వేసారు 
దక్కి యందే సుఖమైతే. దానే విజ్ఞవీ(గు 
గక్కున రాంపిలోని కంభమాయం దనువు ॥ నీచ ॥ 


యెందుకైన సమ్మతించు నిరవైన జీవుండు 
చెందిన పసిండికి చెలులకే మత్తుండొను 
కందువ శ్రీవేంకటేశ కరుణించవయ్య యింక 


పొంది పూటచెలమాయ( బుట్టుగుల సివము ॥ నిచ ॥ 4 
అలిత 

హరి నీమయమే అంతాను 

అరసి నీకు శరణనియెద “నేను ॥ పల్లవి ॥ 


యెదుట నెవ్వరింక నేమాటాడిన 

అది నీ ఘననామాంకితమే 

అదివో సకలశబ్దాఖ్యుండవని నిన్ను 

పొదలి చదువులు పొగడీంగాన ॥ హరి ॥ 


౧ ఈ నే పూర్వముద్రణమున తప్పినది 


అధ్యాత & సంకీర్తనలు 281 


యెొవ్వరి. బొడగని యెక్కడనుండిన 
నివ్వటిల్ల నది నీరూపు 
(ag) 
నెవ్వదీర నిదె నిను విశ్యరూపు 
డెవ్వల నని (శుతులెంచీ గాన ॥ హరి ॥ 
భావన యిది నీ (బ్రహ్మాత్మకమే 
శ్రీవేంకటేశ నాచింత యిదే 
ఆవల నిను "సర్యాంతర్వామెని 


దేవ శాస్త్రములు తెలిపీ6 గాన ॥ హరి ॥ 418 
బౌళిరామ(క్రియ 

కలిగె మాకిదె కైవల్యసారము 

ఫలించె నాడెదం బాడెద నేను ॥ పల్లవి ॥ 


నీపాదతీర్థము నీరజభవుని 

సైపై కమండలపానీయము 

చేపట్టి శంభుని చిరుజడలలో 

దీపించుగంగాతీర్థరాజము ॥ కలిగె ॥ 


ఘన నీ నామమె గౌరినాలికపై 

పనిగొన్న మం(త్రపారము 

అనుగువాణికి నాదిచదువుల' 

బెనణే మొదలి బీజాక్షరము ॥ కలిగె ॥ 


శ్రీవేంకటేశ్వర చేరి నీదాసుల 

సేవ నాపాలింటి జీవనము 

ఆవిటించి శరణాగతులకును 

త్రోవయెన దిదె దోషహరము ॥ కలిగె ॥ 419 


౧ 'సర్యాంతర్యామి+అని' ఈ సంఛు లీవాజ్మయమున కొల్లలు 'సర్యాంతర్యామిని' పూ ము పా 


282 


శ్రీ తాళ్ళపాక లన్నమాచార్యుల 


కన్నడగౌళ 

"ధరలోను జనహితము నానా భక్తరక్షణము నడప( గదయ్యా 

i పల్లవి 
హరీ నీకు నాగపాశబంధనమది నీమహిమకు నటు వెలితా 
తరవాతను రావణాది యసురల తలలు నరకుట (ప్రతాపముగాదా 

॥ భర 

మును నీపై నొక భూతము నడచిన మొగి నీమహిమకు నది వెలిత 
ఘనహుంకారము మాత్రమున డచినందు నే కడకు. దరముట 


(ప్రతాపముగాదా ॥ భర 


కలియుగమున శ్రీవేంకటగిరిపై6 గదిసిన నీమహిమకు వెలితా 
కలిమల మధనుండ కల్య్యవతారము గయికొనుటచటం (బ్రతాపమ 
గాదా ॥ ధర ॥ 42! 
దేవగాంధారి 
హరి నీకే నే రుణ మత్తుంగాక తగవైతే 
వొరిమ నాకరియ్యంగ నొకరికి దిద్దుటా ॥ పల్లవి ॥ 


మొలచు జననలోకమునకు నుదుట వ్రాసే 

బలు(డ నీచే నేం బత్రసాల మందుకొంటి 

సపెలుచు దేవతలకు పితరులకు రుణము 

యిల నత్తునట యివి యేనాటి రుణము ॥ హరి ॥ 


యేయెడ నేమిసేసి యేలోకమందున్నా 
పాయని నీవే నాకు (ప్రాణబంధు(డవైతి 


౧ ఇందు పల్లవి ఒకపాదముగను చరణములు రెండు పాదములు గలవిగను గుర్తింపవలసియున్న ' 


అధ్యాత శై సంకీర్తనలు 283 


కాయపు( జుట్టరికాలు ఘన కరుణానుబంధ 
మీయెడం గలిగెనట యేనాటి రుణము ॥ హారి ॥ 


శ్రీవేంకటేశ “నీవీ చిక్కులంబెట్టి నాకు 
[వ 

కావిరి( గర్మాలు మెడం గట్టితివిగా 

సోవల నీశరణము చొచ్చిన నాకు నివి 


యేవూరి కేవూరు యేనాంటి రుణము ॥ హరి ॥ 421 
రేకు 372 శ్రీరాగం 

విన్నప మిడే నీకు వేవేలు విధముల 

నన్ను( గావవే హరి నమో నమో ॥ పల్లవి ॥ 


నీగుణము నేనెరింగి నిన్ను. గొలువనేర 

నాగుణము నీవెరింగి నన్ను నేలుకొనవయ్య 

సాగరము నీవు దచ్చి సతి దెచ్చుకొన్నట్టు 

నాగశయను(డ హరి నమో నమో 11 విన్నప il 


నీవున్నచో టెరింగి నిన్ను దలంచనేర 

నావున్నచో టెరుంగుదు నన్ను నీవు దలంచవే 

కోవిదు(డ నార బేరుకొన్నవాని. గాచినట్టు 

నావొడయ హరిహరి నమో నమో I విన్నప i 


మనసులో నున్న నిన్ను మరవకుండ నేర 
మనసులోని నీవే నామరపు దెలుపవయ్య 
పనివడి యహల్యం బాదమున( గాచినట్టు 
ననిచి శ్రీవేంకటేశ నమో నమో విన్నప ॥ 422 





౧ నివి (నీవ? పూముపా 


284 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సామంతం 
ఇన్నివిధాలు యి(కనేల (ప్ర - 
పన్నుండై మీంద బహువిధులేలా 


సతతభూతదయ సత్యవాక్యము గలితే 
కుతిలపు ధర్మాలగొడవలేలా 
ప్రతిలేనివిజ్ఞానభావశుద్ది గలిగితే 
మతకపు6 గర్మాలు మరియేలా 


పొందుగ నిన్నిటను సమబుద్ధి నిలిచిజీను 
సందడిలో? దీర్ణాచరణలేలా 
నిందమాని యాసమాని నిర్మలచిత్తులయితే 
వందడైనవుపవాస(వ్రతము లేలా 
శ్రీవేంకటపతి చింతనము గలిగితే 
పావనపు శాస్త్రాల పరనలేలా 
ఆవల నీతని దాసులందు. (బ్రేమ గలిగితే 
కావరపుటితర సంగతులేలా 

అలిత 
తధాకురుప్వు ముదా మామద్యేవ 
అధోక్షజస్తే అనుదాసోహం 


తవాసి శ్రే శరణం దహరాహం 
భవదురితాని భంజ మమ 

భువి కృతం చ యా పురా ప్రతిజ్ఞాం 
జవన దదామి సర్వేభ్య ఇతి 


1 పలల ॥ 
(మల. 


॥ ఇన్ని ॥ 


i ఇన్ని i 


॥ ఇన్ని ॥ 4 


॥ పలని॥ 
౧ 


॥ తధా ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 285 


[వ్రజామి శరణం వరద తవాహం 

త్యజితానుబంధ దర్మ మమ 

భుజకృతాం పురా (ప్రతిజ్ఞాం 

వృజినై ర్మోక్షయిష్యామీతి ॥తధా॥ 
చింతితం మయా శ్రీవేంకటేశ 

కింతు త్యం మయి "కపాంకురు 


కంయపహి పురాకృతం (ప్రతిజ్ఞాం 


అంతగతిం నయామీతి మహి ॥ తధా ॥- - 424 
భూపాళం 

నీనామమే మాకు నిధియు నిధానము 

నీనామమె యీత్మనిధానాంజనము ॥ పల్లవి ॥ 


నమో నమో కేశవ నమో నారాయణ 

నమో నమో మాధవ నమో గోవింద 

నమో నమో విష్ణు నమో మధుసూదన 

నమో (త్రివిక్రమ నమో వామనా ॥ నీనా ॥ 

నమో నమో శ్రీధర నమో హృషీకేశ 

నమో పద్మనాభ నమో దామోదర 

నమో సంకర్షణ నమో వాసుదేవ+ 

నమో (ప్రద్యుమ్నతే నమో యనిరుద్దా ॥ నీనా ॥ 
౧ కక్రిపొం' రేకు 
+ ఈ సంస్కృత సంకీర్తన రేకులో నున్నట్లు ఎత్తి ముద్రింపంయిడినది కొన్నిచోట్ల సవరణ సాధ్యమైనను 
పలుచోట్ల అట్టు చేయ వీలు కాలేదు అక్షరములు మాత్రము కాక పదములే అందందు లోషించినవని 
యూహింపవలసి యున్నది 
ఉ'నమో వాసుదేవ నమో సంకర్షణ అని యుండవలయును ఇప్పటి పారమున (ప్రసిద్దనామావళి 


క్రమము తప్పినది మరియు ౨౩-వ 'హరి' నామమున కిందు చోటు లేదాయెను అది “శ్రీ, వేంకటేశ 
అను ముద్రానామమున అంతర్జితమైనది లేదా హరి వేంకటేశా అని పారము కాంబోలును 


286 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నమో పురుషోత్తమ నమో యధోక్షజ 

నమో నారసింహ నమోస్తు యచ్యుత 

నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర 

నమో శ్రీవేంకటేశ నమో శ్రీకృష్ణా 
రాముక్రియ 

ఎంతలేదు చిత్తమా యీంతలేల మోంతలేల 

వంతులకు. బారనేల వగరించనేలా 


దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల 
చిక్కినంతకే సంతసించరాదా 

ఒక్కమా(టే వుప్పుదిని వుపతాప మందనేల 
చక్కజాడం దగినంతే చవిగొనరాదా 

పారి పారి వేండనేల బడలిక పడనేల 

మీరి దైవమిచ్చినంతే మెచ్చరాదా 

వీరిడై పొడవెక్కి విరుగంబడంగనేల 

చేరి "యందినంతకే చేచాంచరాదా 


జీవుల గొలువనేల సిలుగుల. బడనేల 
శ్రీవేంకటేశు. డాత ఖై జిక్కివుండంగా 
"దావతి పడంగనేల దప్పులం బొరలనేల 
కైవశమైనందుకే గతిగూడరాదా 

వరాళి 
శ్రీపతి నీ కెదురుచూచేనాకు నిట్లనే 
దాపై నేండిపుడె ప్రత్యక్షముగావే 


౧ 'యుండి' ౨ 'దాపతి' రేకు పూముపా 


॥ నీనా ॥ 425 


॥ పలవి ॥ 
లి 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంతే ॥ 426 


॥ పలవి ॥ 
న్ని. 


అధ్యాత్మ సంకీర్తనలు 287 


పదునాలుగేండ్లును బాసి నీ కెదురుచూచే 

యదన గుహునికి( (బ్రత్యక్షమైతివి 

కదిసి నీశరణంటే కరిరాజునెదుటను 

అదివో తొల్లియు. (బ్రత్యక్షమైతివి i శ్రైప il 


ప్రక్కన నహల్య శాపవిమోచనముగాంగ 

అక్కరతోడుతను (బ్రత్యక్షమైతివి 

చక్కగా దపముసేసేశబరియెదుట నీవు 

అక్కడ నా6 డందును. (బ్రత్యక్షమైతివి 1 ప 
భావించినట్టు మతి. బరమయోగులకెల్ల 

తావుకొని నిచ్చలు6 (బ్రత్యక్షమైతివి 

శ్రీవేంకటేశ నిన్ను జింతించు మాబోంట్లకు 


దైవమవై యిప్పుడే ప్రత్యక్షమైతివి ॥ శ్రీప ॥ 427 
రేకు 373 రామ(క్రియ 

తతిగాని యీపాటు దైవమా విచారించవే 

కతలాయ జెప్పు నేండు కలికాలమహిమ ॥ పల్లవి ॥ 


తుటుములై భూసురుల తుండెములు మొండెములు 
యిటువలె భూతములు యెట్టు మోంచెనో 

అటు బాలులరొదలు ఆకాశమె ట్లోరిచెనో 

కటకటా యిట్టాయ. గలికాలమహిమ ॥ తతి ॥ 


౧అంగలాచేకామినులయంగభంగపుదోంపు 

లింగితాన మింట సూర్యం డెట్టుచూచెనో 

పొంగు నానాజాతిచేత భువనమెట్లానెనో 

కంగి లోకమిట్లాయ గలికాలమహిమ ॥ తతి ॥ 


౧ అంగలార్చే' కావచ్చు 


288 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అరుదు గోహత్యలు సేయగ దూడిలంగలావ 
సరి ధర్మదేవతెట్టు సమ్మతించెనో 
పరధనచూర కెట్టు పట్టాయనో లక్ష్మి 

కరుణ యెందణయగానో కలికాలమహిమ 


దేవాలయాలు నానాదేశములెల్లా( జొచ్చి 
దేవ(గా నెట్టుండిరో దేవతలు 
తావులేలేరాజులకు దయ గొంత వుట్టదాయ 
కావరమే ఘనమాయ గలికాలమహిమ 
నిరపరాధుల. జంపి నెత్తురు వారించంగాను 
తెరల కెట్టుండిరో దిక్సాలులు 
విరసవర్తనలుండే విపరీతకాలమున 
గరువాలు6 గపటాలే కలికాలబుహిమ 


వుపమించి దంపతులు వొకరొకరిని( జూడ 
చపల దుఃఖములతో సమయం.గాను 
తపములు జపములు ధర్మము లెందణలౌనో 
కపురుంబాపాలు నిండె. గలికాలమహిమ 


తలలువ ట్టీడువంగా తల్లులు బిడ్డలవేయ 
తలయెట్టండెనో యంతర్యామికి 

మలసి ముక్కలుగోయ మరుడెట్టు వోరిచెనో 
కల(కలే ఘనమాయ( గలికాలమహిమ 


దీనత లోబడి గుండెదిగు లసురుసురులు 
వానినెట్టు లోంగొ (నె) నో వాయుదేవుడు 





౧ “'లంగలార్వ కావచ్చు 


॥ తతి ॥ 


| తతి ॥ 


॥ తతి ॥ 


॥ తతి ॥ 


॥ తతి ॥ 


అధ్యాత శై సంకీర్తనలు 289 


గూను వంచి తల్లి చూడం గొడుకు గుత్తిక గోయం 
గానంబడె నింతేసి కలికాలమహిమ 1 తతి ॥ 


పలుమారు నమ్మించి (ప్రాణములు గొనంగాను 
యిల దమలో. బ్రాణాలెట్టుండెనో 
నెలవై శ్రీవేంకటేశ నీవే యెరుంగుదువు 


కలుషమే ఘనమాయC గలికాలమహిమ ॥ తతి 1 428 
అలిత 

నీవు నాసొమ్మవు నేను నీసొమ్ము 

యీవల నీవెపుడు మాయింటనుండ. దగవా ॥ పల్లవి ॥ 


హరి నీరూపము నాకు నాచార్యుండు మున్నె 

కెరలి నాపాల నప్పుగించినాండు 

నరహరి నిను నే నన్యాయమునం దెలియను 

పారంబడి నీ కెందు. బోందగునా ॥ నీవు ॥ 


జనని నీదేవి లక్ష్మి జనకుండవు న్‌ 

తనువులు నాత్మబాంధవము న్‌ 

అనయము నేనెంత యపరాధినైనాను 

పనివడి నీవు నన్ను. బాయందగునా ॥ నివు ॥ 


బహువేదములు నిన్ను భక్తవత్సలు(డవని 

సహజబిరుదు భువి జాటీని 

యిహమునం శ్రీవేంకటేశ యిది దలంచైన 

విహితమై నాకడకు విచ్చేయవే ః నివు ॥ 429 
బౌభి 

ఇందిరారమణు. దెచ్చి యియ్యరో మాకిటునలె 

పొంది యీతని( బూజించ6 బొద్దాయనిపుడు ॥ పల్లవి ॥ 


290 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ధారుణి మైరావణు దండించి రాముందెచ్చి 
నేరుపుమించిన యంజనీతనయా 
ఘోరనాగపాశములం గొట్టివేసి యీతని 
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా 


నానాదేవతలకు నరసింహు. గంభములో 
పానిపట్టి చూపినట్టి "ప్రహాదుండా 
లు ae) 
మానవుండై (డౌ) కృష్ణమహిమల విశ్వరూపు 
పూని బండినుంచుకొన్న పోటుబంట యర్షునా 
శ్రీ వల్లభునకు నశేషకైంకర్యముల 
శ్రీవేంకటా(ద్రైవైన శేషమూరితి 
కైవసమైనయట్టికార్తవీర్యార్టునుండా యీ 
దేవుని నీవేళ నిట్టై తెచ్చి మాకు నియ్యరే 
తోడి 
స్వతం([త్రుండవు నీవు సరిలేని దొరవు నే - 
నతికమై యాడినట్టు ఆడంబోయేవా 


యెంత నీమనసునను యెట్టుండె నట్టనే 
అంతయు జేయవయ్య మాకదే చాలు 
అంతకంటే నెక్కుడు నేమంటిమివో యటవీందం 
జెంతల మా చెప్పినట్టు సేయంబోయేవా 

కమ్మి నవు మునుప సంకల్పించి నట్లనే 

కిమ్ముల నారీతిం జిత్తగించవయ్య 

అమ్మరో నేమందుకు. గాదనినను నీవు 
సమ్మతించి మాతలయు సాగనిచ్చేవా 


౧ ప్రంహ్లాదు(డా రేకు 


॥ ఇంది ॥ 


॥ ఇంది ॥ 


॥ ఇంది) 


1 పలవె ॥। 
టా 


i స్వతం 


11 స్వ్తతం 


అధ్యాత్మ సంక్షీర్తనలు 291 


పొంచీదేహమున మము శ బుట్టించినట్లనే 

పెంచి నీపై భక్తిమాకు( బెనచవయ్య 

నించిన శ్రీవేంకటేశ నేనే పదరితి(గాక 

మంచితనములు నీవు మానంబోయేవా ॥ స్వతం ॥ 431 
రేకు 374 సామంతం 
వెనక ముందరికి బెద్దలకెల్లను వివరపుసమ్మతి యీ వెరవు 
వెనుకొని తనగురునాధుని యనుమతి వేదోక్తంబగు నీ తెరువు ॥ పల్లవి ॥ 


కనకాసక్తుండు గాకుండుట మది వైవల్యమునకు నొకతెరువు 

వనితల (భమలను వలల. దగులని మది వైకుంరమునకు నొకతెరువు 
మునుకోపము6 బెడంటాసిన మతి మోక్షంబునకును నొకతెరువు 

యెనసి యిందుపై హరి(దల(చిన మతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు ॥వెన॥ 


నిరతి విషయముల నణ(చిన దృఢమతి నిశ్రేయసమున కొకతెరువు 
విరతితోడ నెలవై నమతి విభవపు( బరమున కొకతెరువు 

వెరపున నిందరిమీందటిసమమతి విష్ణులోకమున కొకతెరువు 

యిరవెరి. గంతట హరి నమ్మినమతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు ॥వెన॥ 


పన్నినకోరిక తెగంగోసినమతి పరమపదమునకు నొకతెరువు 
వున్న విచారములుడిగించినమతి వున్నతపదమున కొకతెరువు 
సన్నుతి భగవద్దాసుల దాస్యమె చలమతి ముక్తికి నొకెతెరువు 
యిన్నిట శ్రీవేంకటపతిశరణమె హితమతి నెక్కుడు యీ తెరువు ॥వెన 432 
గుజ్జరి 
కూడుదు రూరకె వొకచో గుమి విత్తురు పరొకచో 
యేడకొ తెరువులు నడతురు యేంటిదో హరిమాయ ॥ సల్లవి ॥ 


శ తాళ్ళపాక అన్నిమాచారు[ల 


కొందరు జీవులు పురుషులు కొందరు (జీవులు) కాంతలు 


కొందరు గొందరు నానాకువలయజంతువులు 


యిందరుగూడుక భువిలో నేమోయేమో చేసెద - 
రెందును నేమియు. గానరు యిట్టిది హరిమాయ 


॥ కూడు! 


జననంబులు మరణంబులు "జమునుదయాస్తమయంబులు (?) 


జనులివిగనుచునె కనకము సరినార్జింపుదురు 
పానుగుచు నిలిచినదేదో పోయినదేదో కానము 
యెనగొని వెరగయ్యోనిదె యిట్టిది హరిమాయ 


జీవులకీ (బ్రహ్మాండము చీమలపుట్ట విధంబున 

కావరమిటు ౧ప్పున్నది కాలత్రయములను 

తావుల శ్రీవేంకటపతి దాసులు చొరకిటు నవ్వం 

యీవల నావలం బొదిగీ నిట్టిది హరిమాయ 
శోకవరాళి 

నడవరో జడియక నవ్యమార్గ మిది 

మడులగిది వైప్లవమార్ల మిది 


ఘనశుకముఖ్యులు గన్న మార్గ మిది 
జనకాదుల నిశ్ళలమార్ల్గ మిది 
సనత్కుమారు(డుజరపు మార్గ మిది 
మనువుల వైప్లవమార్గ మిది 
నలుగడవసిష్టు నడుచు మార్గమిది 
యిల వేదవ్యాసులమార్గం బిది 
బలిమిగలుగుధువపట్టపు మార్గము 
మలసినవైప్లవమార్గ మిది 


॥ కూడు ॥ 


1 కూడ ॥ ఉం 


॥ పలవి ॥ 
(ag) 


॥ నడవ ॥ 


1 నడవ ॥ 


౧ ఈ సమాసము పై జననమరణములలో వ్యత్యస్తముగ నన్నయింపవలయును జముని అస్తమయ ము 
జననములకు జముని ఉదయము మరణములకు కారణములుగా భావింపవచ్చు 


అధ్యాత్మ సంకీర్తనలు 


పరమమార్గం బిదె ప్రపంచమార్గము 
గురుమార్ల్గం బిదె గోప్య మిదే 
గరిమెల శ్రీవేంకటపలి మాకును 
మరిపెను వైస్లపమార్గ మిదే 

ముఖారి 
సమ్మతించి కనుకొండ సరుస నిశ్చలబుద్ది 
యెమ్మె నెంత బోధించినా నెక్కుడేల కలుగు 


తలపులో కొలంది దైవము, తనవల్ల 

గల విరతికొలంది ఘనసుఖము, 

తెలిసిన కొలందే తేటల విజ్ఞాన, మందు - 
నెలమి నెవ్వరికైన నెక్కుడేల కలుగు 


తపము కొలందియే తరువాతి ఫలమును 
వుపమ కొలందియే యోగమును 

(ప్రపత్తి కొలందియే భాగవతభక్తియును 
యెపుడు నెవ్వరికైనా నెక్కుడేల కలుగు 


చెంది చేసినకొల(దే శ్రీవేంకటేశుసేవ 

అంది పొందినకొలందే యానందము 

కందువనీతని కృపగలకొలందే యింతాను 

యెందును దక్కినవారి కెక్కుడేల కలుగు 
బౌళి 

వెదకిన నిదియే వేదాంతార్థము 

మొదలు తుదలు హరిమూలంబు 


293 


॥ నడవ ॥ 4ిడెష 


I ప్లవి I 


సమ్మ il 


I సమ్మ IN 


॥ సమ్మ ॥ 435 


॥ పలవి ॥ 
ఛా 


2౮4 శ్రీ తాళ్ళపాక అన్నమాబార్ముల 

మునుకొని అవయవములు “యెన్నైనా 

పనివడి శిరసే ప్రధానము 

యనతని సురలు యెందగడు గలిగిన 

మునుపటిహరియే మూలణంబు ॥ వెదకి ॥ 
మోవని యిం(దియములు యెన్ల్ననా' 

ఖావపునును (ప్రధానము 

౦6మౌావల మతములు యెన్ని గలిగినా 

మూవురలో హరి మూలంబు ॥ వెదకి ॥ 


యెరవగుగుణములు యెన్ని గలిగినా 

పరమజ్ఞానము (ప్రధానము 

యిరవుగ శ్రీవేంకటేశ్వరునామమే 

సరవి మంత్రముల సారంబు ॥ వెదకి ॥ 436 
రేకు 375 బౌళి 
ఎప్పటిజీవుండే యెప్పటిజగమే యెంతగాలమును నీరీతే 
కప్పుకవచ్చితి వనాదినుండియు కర్మమ యింకా వేసరవా ॥ పల్లవి ॥ 


మఆజఆచితివా తొలుజన శ్రంబుల మరణకాలముల దు.ఖపుంబాట్టు 
మజఅచితివా యమకింకరులయి మర్దించిన బహుతాడనలు 

మలణచితివా నరకకూపముల మాంటికి మాంటికిం బరచిన బాధలు 
మతియును సుఖమని భవమే కోరెదు మనసా ముందర గానవుగా॥ ఎప్పటి 
తలంచవుగా జననకాలమునం దనువిదియే యిటు పుట్టిన రోంతలు 
తలంచవుగా బాల్యంబున( దల్లితండ్రుల శిక్షలు వ్యాధులును 
తలంచవుగా సంసారమునకును దైన్యంబున యాచించెటి యలమట 
తలయపుననిదియే వలెనని *వోమెదు తనువా యింకా రోయవుగా ఎప్పటి: 


౧ 'యెన్నైన' రకు ౨ నోమెడు' రేకు 


అధ్యాత ), నంకీరనలు 295 
de 


టా! 


'టివిగా మలమూ(త్రాదుల కడుగంగ6 దీరని దినదినగండము 
'టివిగా కనురెప్పలనే కాలముగడచేటికడ(తోవ 
టివిగా శ్రీవేంకటపతి కరుణచేత నీ వివేకభావము 
) టి యిటువలెనె సార్వకాలమును అంతరాత్మ నినుందలంచగా ॥ఎప్పుటి॥437 
అలిత 
అన్నిమంత్రములు నిందే యావహించెను 
వెన్నతో నాకు6 గలిగె వేంకటేశుమం(త్రము ॥ పల్లవి ॥ 


నారదుండు జపియించె నారాయణమం(త్రము 

చేరెం (బ్రహ్లాదు(డు నారసింహమం(త్రము 

కోరి విభీిషణుండు చేకొనె రామమం(త్రము 

వేరె నాకు6గలిగె వేంకటేశుమంత్రము i అన్ని il 


రంగగు వాసుదేవమం(త్రము (ధ్రువుడు జపించె 

నంగవించె గృష్ణమం(త్ర మర్జును(డును 

ముంగిట విష్ణుమం(త్రము మొగి శుకుడు పరించె 

వింగడమై నాకునబ్బె వేంకటేశుముంత్రము ॥ అన్ని ॥ 


యిన్ని మంత్రములకెల్ల యిందిరానాధుడే గురి 

పన్నినదిదియే పరబ్రహ్మమం[త్రము 

నన్ను గావ కలిగె(బో నాకు గురుండియ్యంగాను 

వెన్నెలవంటిది శ్రీవేంకటేశు మం(త్రము ॥ అన్ని ॥ 438 
వరాళి 

హరి€ గొలిచినంగాని ఆపద లణం౦గవని 

యెరంగక పారలితి మిందేమి నిజము ॥ పల్లవి ॥ 


296 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పుట్టిన దేహమొకటి పొందినవికారాల. 
బట్టెన జీవుండొకండు (ప్రాణములేడు (ను?) 
కట్టిడిచిత్తమొకటి కరణములైతే6 బది 
యిట్టిదివో మాజన్మ మిందే”నిజము 


మొదలి (ప్రకృతొకటి ముంచినగుణాలు మూడు 
కదియు మోహ మొకటి కర్మాలు పెక్కు 
పాదలుగర్మ మొకటి భోగా లనంతములు 
యిదివో మాజన్మ మెంచ మిందేది నిజము 


అంతరాత్మ శ్రీవేంకటాద్రీశు. డొక్కండే 

చింతించ జీవులైతే సేనాసేన 

అంతలో నీతని శరణని బ్రతికితింగాక 

యెంతలేదు మాజన్మ మిందేది నిజము 
ముఖారి 

ఇదివో తెరమరం గిహపరములకును 

వెదకి కన్నమీ(ద విచారమేలా 


హరికుక్షిగతమే యఖిలలోకములెల్ల 

నరకము స్వర్గమన్న నయమెంచనేలా 

యిరవై యుండినచోనే యిటు హరిదాసుండైతే 
పరమపదము నదే (భమయయగనేలా 


అందిరిలోపల హరి యంతరాత్ముండై యుండ 
యిందును నరసురలని యెంచంగనేలా 
అందిన మనసులో హరిభక్తి గలిగిన - 

నందునే మోక్షము దప్ప దనుమానమేలా 


॥ హెరి॥ 


1 హారి ॥ 


॥ హార్షి ॥ 439 


1 పలవి॥ 
(ap) 


॥ ఇది ॥ 


॥ ఇది ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 


ఘటన శ్రీవేంకటేశుకల్పితమై జన్మములు 
యిటు సుఖదు.ఖములు యెంచుకొంటేలా 
సటలేక యాతని శరణము చొచ్చితేనే 
పటుజీవన్ముక్తి యదే పలుమాటలేలా 

దేశి 


ఇది ॥ 440 


దారి నిసే సర్వాత్మకు(డవు 
యిరవగు భావన యియ్యంగదే 


పల్లవి 11 
చూడక మానవు చూచేటికన్నులు 

యేడనేవైనా యితరములు 

నీడల నింతా నీరూపములని 


యీడువడని తెలి వియ్యంగదే హరి ॥ 


పారక మానదు పాపపు మన సిది 
యీరసములతో నెందైనా 
నీరజాక్షయిది నీమయమేయని 


యీర్‌తుల తల పియ్యం గదే హరి ॥ 


కలుగక మానవు కాయపుసుఖములు 

యిలలోపల6గల వెన్నైనా 

అలరిన శ్రీవేంకటాధిప నీకే 

యిలనర్పితమను యిహ మియ్యంగదే ॥ హరి ॥ 441 
రేకు 376 లలిత 
అత(డే యెరుంగును మముంబుట్టించినయంతరాత్మయగునిశ్వరుండు 
అతికీనతుకదు చిత్తశాంతి యిచె ఆత్మవిహారం బింక నేదో॥ పల్లవి ॥ 


౧ యెచ్చుకొందే (కొద్దే)లా' పూమ సారము ౨ నదుకదు' రేకు 


298 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కనుచున్నారము సూర్యచంద్రులకు ఘనవుదయాస్తమయములు 
వినుచున్నారము తొల్లిటివారలవిశ్శ ములోపలికధలెల్లా 

మనుచున్నారము నానాంటికి మాయలసంసారములోన 

తనిసీ(దనియము తెలిసీంంలియము తరువాతి పనురింక నేవో ॥[అత6॥ 


తిరిగెద మిదివో ఆసలనాసల దిక్కుల నర్జార్దన కొరకు 

పొరలెద మిదివో పుణ్యపాపములభోగములందే మత్తులమై 

పెరిగెద మిదివో "చచ్చెడి పుట్టెడి ఖీతిగలుగు దేహములోనే 

విరసము తెరంగము మరచీ మరవము వెనకటికాలవు విధియేదో ॥అత4॥ 
అట్టెనారము హరినుతిచే నాజడి (డింబోవక) గురువనువుతిని 
పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును?) బలువగు విత్హానముచేత 

గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షము తెరువు 


ముట్టిముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో ॥ అత6। 442 
మాళవిగౌళ 
ఇతడే యతండు గాంబో లేలిక బంటును నైరి 
మితిలేని రాఘవుండు మేటి హనుమంతుడు . పల్లవి il 


జలధి బంధించి దాంటె చలపట్ట రాఘవుడు 

అలరి వూరకే దాంటె హనుమంతుడు 

అలుకతో రావణుని యద టణయణె నతడు 

తలంచి మైరావణుని దండించె నితడు ॥ ఇత ॥ 


కొండ వెల్లగించెం దొల్లి గోవర్దనుC డతడు 

కొండతో సంజీవియెత్తెం గోరి యితడు 

గుండు గరంచె నహల్యకొరకు సీతాపతి 

గుండు గరగ బాడె కోరి యితండు ॥ ఇత ॥ 
౧ “చచ్చేటి, పుట్టేటి' అని రేకు 


సు 


అధ్యాత్మ సంకీర్తనలు 


అంజనాచలముమీ(ద నతండు శ్రీవేంకటేశు. 
డంజనీతనయు. డాయ ననిలజుండు 
కంజాప్త్రకులరామఘను(డు దానును దయా - 
పుంజమాయ మంగాబుధి హనుమంతుడు 
సామంతం 
మంగాంబుధి హనుమంతుని (తనీ?) శరణ 
మంగవించితిమి హనుమంతా 


బాలార్కబింబము ఫలమనిపట్టిన 
ఆలరిచేంతలహనుమంతా 
తూలనిబ్రహ్మోదులచే వరములు 
వోలింజేకొనిన వో హనుమంతా 


జలధిదా6ంట నీ సత్వము కపులకు 
నలరి దెలిపితివి హనుమంతా 
యిలయు నాకసము నేకముగా నటు 
బలిమి బెరిగితివి భళీ హనుమంతా 
పాతాళములోపలి మైరావణు - 
నాతల జంపిన హనుమంతా 
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి - 
నీతల. గొలిచే హిత హనుమంతా 
శంకరాభరణం 
కదిసి యాత(డు మము శ్రగొాచుగాక 
అదె యాతనికె శరణంటే నంటి నేను 


299 


ఇత ॥ 443 


1 పలవి ॥ 
య 


1 మంగా ॥ 


1 నంగా ॥ 


॥nమంగా॥ 44.4 


i పల్లవి i 


300 


త్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు 
యెవ్వని పాదము మోచె నిల యలను 
యెవ్వండు రక్షకు డాయ నీ జంతుకోట్టకు 
అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు 


సభలో (ద్రౌపదింాచె సర్వేశు( డెవ్వండు 
అభయహస్త మొసం౮గా నాత( డెవ్వండు 
ఇభవరదు( డెవ్వండు యీతనికే వొడిగట్టి 
అభినవముగ శరణంటే నంటి నిప్పుడు 


శరణుచొచ్చిన విభీిషణు. గాచె నెవ్వండు 
అరిది యజునితండ్రి యాత. డెవ్వండు 
యిరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతం డితడే 
అరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు 
భైరవి 
అనాదివిషయవిహారము గన ఆతుమ 
అనేకమై వీ నందుకే యీ యాతుమ 


అన్నిట కర్మపుంబంక మంటిన దీయాతుమ 
మున్ను కోపదుర్గంధముల. బాలా నీ యాత ] 
పన్ని భవముల తుప్పు పట్టిన దీయాతుమ 
యెన్నండు సుజ్ఞానమింక నెరింగీనో యాత్మ 


చెంచెలపు( దిప్ప పెంట. జివికిన దీయాత్మ 
పంచలయాసల నురి(ంబడిన దీయాత్మ 
కంచపు భోగపుగా(క గరివడీ నీయాత a 
యెంచి విజ్ఞానమెన్నం డెరిలగీనో యాత్మ 


॥ కదిసి ॥ 


॥ కదిసి ॥ 


॥ కదిసి ॥ 445 


॥ పలవి ॥ 
యదు 


॥ అనాది ॥ 


॥ అనాది ॥ 


ల 
గీ 


అధ్యాత్మ సంకీర్తనలు 


యెలమితో శ్రీవేంకటేశుకృప నీయాత్మ 
తెలిసి యించుకించుక తేటపడె నాత్మ 
అలరి యాచార్యుని అధీనమైనాత్మ 
మలసి యజ్ఞానమెట్టు మరచెనో యాత్మ 
కు 377 లలిత 
నిఖిలమింతయు మేలు నేనే తీలు 
మఖరక్షకుండ నన్ను మన్నించవే 
గిండును జలనిధులైనా నెణి నేటిమొత్తములచే 
నిండదు నామనసైతే నిచ్చా యాసల 
పండును లోకములోని బహువృక్షతతులైనాం 
బండదు నామన సైతే బహువిషయముల 


తఎయు( బసురమైన ధరణి. గసవు మేసి 
తనియదు నామనసు ధనకాంక్షల 

వొనర6 గారుచిచ్చైనా నొకవేళ శాంతింబొందు 
పొనిగి యేపొద్దు శాంతింబొందదు నామనసు 


లోకములో! గరినపులోహమైనాం గరంగును 

కైకొని నామతి గరంగదు (భ్రమసి 

యీకడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను 

నీకే శరణంటి నెమ్మది గావంగదే 
గుండక్రియ 

సిబ్బితిపడంగనేల చింతల. బొరలనేల 

గొబ్బున మొదలినీరు కొనకెక్కదా 


301 


॥ అనాది ॥ 446 


॥ పలవి ॥ 
(ap) 


॥ నిఖిల ॥ 


॥ నిఖిల ॥ 


॥ నిఖిల ॥ 447 


1 పలవి ॥ 
లొ 


302 శ్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 


నెలవై తత్వార్లము నే నెరంగకుండినాను 

తలయథులోపలివాండు తా నెరుంగులగా 

౨అలసి దేహమున నే నశుచినై యుండినాను 

యిల నాయంతరియామి యెప్పుడూ శుచేకా ॥ సిబ్బి ॥ 


తిరమై సను దివ్యదేశముల నుండకున్న 

ధర నాలో బరమాత్మ తానుండు6గా 

నిరత గుణముల నే నీచుండనైనాను 

అరయ నాపాలిహరి యధికుండేకా | 

వొగి నేం బర్యత్రం[త్రుండనై వుండినాను నాలోన 

తగిన స్వతం్యత్రుండు తా గలడు గా 

వెగ్నటటై నే నుండినా శ్రీవేంకటేశు. డెదుటనే 

వగలెల్లం దీర్చి కైవశమాయ గా | 
ఖైరవి 

ఒక్కటికొక తివి యోగములు 

యిక్కడ మాబుద్దు లెక్కడం గొలుపు | 


సిబ్బి i 


సిబ్బి 11 4 


పల్లవి u 
పాయపు (వు?) మతిలో బలువగునాసలు 

కాయము భువిలో గలదాంకా 

ఆయము సంసార మందుకు మూలము 

యేయుపా (య) ములు యెక్కడ గొలుపు 1 


ఒక్క 11 
మానదు కోపము మతి చెంచెలమును 

కాని కర్మ మిది గలఅదా+కా 

ఆనినమనసే యందుకు మూలము 

యే నేరుపు లిక నెక్కడం గొలుపు ॥ ఒక్కు ॥ 








౧ ఆలరి ఎాముపషా 


అధ్యాత్మ సంకీర్తనలు 303 


అందదుమోక్షం బవ్వల నివ్వులం 
గాదువ నిను మతి గనుదా6కా 
అందితి శ్రీవేంకటాధిప నీకృప 


యెందలి మాయలు యెక్కడ గొలుపు ॥ ఒక్క ॥ 449 
గుజరి 
జు 
హరిహరి నిను సకలాంతర్యామివి (ని?) ఆత్మందలయటే యోగంబు 
శరం. గ: రక్షామణి నిన్నే శరణనిొయెడిదే తుదిపదము ॥ పల్లవి ॥ 


“ దే యూ సచరాచరమును నీవే చరాచరమందు నిత్యమును 
వ రుర వుండుట గని తలపోయుట పరమార్లంబుల నారంబు 
కాయము బీవుండు నీయధీనమై కలుగంగం బ్రకృతియులెబురుషునింగానిటు 
మాయల ముంతువు మాయకు. జొరవని మతి. దలపోయుట సుజ్ఞానంబు 
॥హాది॥ 


తనలో (పల) బరతత్వపు నీవును తా నీపరతత్వములోపలంగా 
మనసున6 దలంయట వేదాంతంబులమంతనములసన్మార్గంబు 
ఘనమునకును మరి ఘనమై యందే కడుసూక్ష్మమునకు( గడు సూక్ష్మంబై 
యెనసిన పూఎబలోదార మవని యెన్నుటె పరమరహాస్యంబు ॥హరి॥ 


ఆతుమలోపల ఘనవైకుంరము ఆతుమ నీ వైకుంరములోపల 

యీతల నాతల సరిగాందెలియుట యిదియే (బ్రహ్మానందంబు 

శ్రీతరుణీశ శ్రీవేంకటపతి సేవారతి నిను నీ భజియించెద 

దాతపు దైవమవై నను(గావుము తలంచెద మిదియే తత్వంబు ॥ హరి ॥ 
450 


౧ శరననియడీ రేకు ౨ బురుషుడుగా పూము పా 


304 త్రి తాళ్ళపొక అన్నమాచార్యుల 


గౌళ 
వలసిన వారికి వై పులివి 
చలమున మానుటే జయమర్శ్మం ॥ పల్లవి ॥ 


తనలోనే పో దైవము 

ఘనమే యణువై కనినది 

కనవలె నీతనిం గనుటకు 

మనసు లయమౌటే మర్మం ॥ వలసి ॥ 


భావములోనే పరమము 

తావై తలయే తగిలినది 

కైవశమై యిది గలుగుటకు 

కేవల శాంతం "కృతమర్శ్మం ॥ వలసి ॥ 


హృదయములోనే యింతాను 
తుదిపదమై మది దోంచీని 
యెదుటనే శ్రీవేంకటేశ్వరుని 


కదిసి భజించుటే ఘనమర్మం ॥ వలసి ॥ 4 
బాలి 

రామ మిందీవరశ్యామం పరాత్పర - 

ధామం సురసార్వభౌమం భజే ॥ పల్లవి ॥ 


సీత్రావనితా సమేతం 

పీత (సీత?) వానరబల (వాతం 

పూతకొసల్యాసంజాతం 

వీత భీత మౌని *విద్యోతం । రామ ॥ 


౧ "క్రితి ౨ 'విద్యేతం రేకు 


అధ్యాత శ సంకీర్తనలు 


వీరం రణరంగదీరం 

సొర ధర్మకులోద్దారం 
(కూరదానవ సంహారం 
శూరాధారాచార "సుగుణోదారం 


పావనం భక్త సేవనం 
దైవిక విహగవధావనం 
రావణినుజసంజీవనంె 
శ్రీవేంకట పరిచితభావనం 

రేకు 378 ముఖారి 
పట్టినవ్రతము నీవే పరిపాలింతువుగాక 
బట్టిబయలింతే నేను బలిమున్నదా 


దేవ నీవు మనను సోదిం(చయగా నే ధీరు(డనై 
ఆవల. జలించకుండేయంతవాండనా 
పూవువంటిచిత్త మింతే పాల్గువంటికాయ మింతే 
భావించ నిందుల. బస వున్నదా 


అంతరాత్మవై నీవు యటు మరంగులుసేయ - 
నంతనె నిమం దెలిసే యంతవాండనా 
గంతివంటిగుణ మింతే గాలివంటిప్రాణ మింతే 
యింతరట్టుసేయ నిందు నెడమున్నదా 


మచ్చిక శ్రీవేంకటేశ మాట నీవై యుండంగాను 
అచ్చపునిన్ను నుతించే యంతవాండనా 
గచ్చువంటియిహ మింతే గనివంటిపర మింతే 
ముచ్చట కిందుకు( దుద మొద లున్నదా 


౧ సుగుణాధారం' రేకు౨ 'సంజిననం” రేకు 


305 


॥ రామ ॥ 


॥ రామ ॥। 452 


॥ పలవి ॥ 
ర్‌. 


॥ పటిన ॥ 
లు 


॥ పటిన ॥ 
లు 


Il పట్టిన 1 453 


306 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పాడి 
నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ 
సరుగ నాశ్నతుల సంహరించవే 


బావతిట్లకు శిశుపాలుని జంపిన - 
తువకొపకొండవు నేం డెందు వోతివి 
నీవాండనని నన్ను నిందించి (చే?) శత్రువును 
చావంగొట్టి వానినిట్టే సంహరించవే 


దాసుని భంగించేటి తరి గస్యం (పుల జంపిన 
యీసుకోపకాండ విపు డెందువోతివి 
మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే 
"సాసించి శత్రువును సంహరింపవే 
కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్దంజంపిన 
యెల్లగాంగం గోపకా(డ వెందువోతివి 
యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీమీందిపొటలు 
జల్లన దూషించుశత్రువు సంహరింపవే 

వరాళి 
ఎరి6€గి నెరంగదు యేమి సేతు మతి 
హరిదాస్యం బదియ్‌ సుఖము 
వెతల(బొరలేఘ నవిభవముకంటే 
అతిపీదరిక మది సుఖము 
గతి నెరవుల సింగారముకంటెను 
సతమగుతననిచ్చలమే సుఖము 


౧ "శాసించి" కావచ్చు 


1 పఠలవి ॥ 
న్ని. 


॥ నర ॥ 


॥ నర ॥ 


॥ నర ॥ 454 


1 పలవి ॥ 
cc 


॥ ఎరిగీ॥ 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


పలుబాములంబడు పగలిటికంటే 
తెలిసి నిద్రించు రాతిరి సుఖము 
అలమట గడించు నమృతముకంటే 
కలపాటి తనకు గంజే సుఖము 


పరపీడలొసంగు భవమునకంటే 

ధరం బొడమనిచందము సుఖము 

గరిమల శ్రీవేంకటపతి నీకే 

శరణని*యెడి నాజన శే సుఖము 
బౌళి 

పుట్టంగా బుట్టిన నాభోగపుటాస 

పట్టి యేమిగట్టుకొంటి బదుకవో యాసా 


టే 
వూరు దిప్పినట్టియాస వుగముదిప్పిన యాస 
చేరవచ్చి దైన్యమందించిన యాస 

భారపెట్టి దేహమెల్టా బడిలించిన యాస 
పారి మమ్మేంచితి వింత బదుకవో యాసా 


నాలుకరుచుల యాస నాతులకాకల యాస 
కాలకాసుకైన బొంకు గరపే యాస 

వోలి. బుణ్యతపమెల్ల వారులకమ్మించు నాస 
పాలుమాలించితి వింక బదుకవో యాసా 
కిందుపరచేటి యాస గేలిసేయించేటి యాస 
పొందియట్టే సంతసానం బొదిపే యాస 
కందువ శ్రీవేంకటేశు గని శరణంటి నేను 
పందతనమొల్ల నింక బదుకవో యాసా 


౧ 'యడి,, రేకు 


॥ ఎరిగీ ॥ 


॥ ఎరిగీ ॥ 455 


1 పలని ॥ 
ye | 


॥పుట్ట॥ 


॥ పుట్ట || 456 


308 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సామంతం 
ఆ రూపమునకే హరి నేను మొక్కెదను 
చేరి విభీషణుని శరణాగతు(డని చేకొని సరి గాచితివి ॥ పల్లవి ॥ 


ఫాలలోచనుండు బ్రహ్మయు నింద్రుండు 

౨స్పభ్రి నగ్నియును సూర్యచం(ద్రులును 

నీలోనుండంగ నెరి6 గనెం గిరీటి 

మూలభూతివగుమూర్తివి గాన ॥ అరూ ॥ 


అనంతకిరసుల ననంతపదముల - 
ననంతనయనము లనంతకరముల 
ఘన నీరూపము గనుల్‌నెం గిరిటి 
అనంతమూరితి వన్నిటC గాన ॥ ఆరూ ॥ 


జగము లిన్నియును సకల మున్నిం[ద్రులు - 
నగు శ్రీవేంకటనాధు(డ నిన్నే 
పొగడంగం గిరీటి పొడగనె నీరూపు 


అగణితమహిము(6డ వన్నిట(గాన ॥ ఆరూ ॥ 457 
రామ।క్రియ 

ఆంజనేయ యనిలజ హనుమంత నీ - 

రంజకపు6 జేతలు సురల కెంచవసమా ॥ పల్లవి ॥ 


తేరిమీ6ద నీరూపు దెచ్చిపెట్టి యర్జునుండు 

కౌరవుల గెలిచె నంగరభూమిని 

సారెకు భీముడు పురుషామృగముం దెచ్చుచోట 

నీరోమములు గావా నిభిలకారణము "1 ఆంజ ॥ 


౧ సోలి నగ్నులును పూము పా 


అధ్యాత్మ సంకీర్తనలు 


నీమూలమున(ాదె నెలవై సుగ్రీవుండు 
రాముని€ గొలిచి కపిరాజాయను 
రాముండు నీవంకనే పో రమణి సీతాదేవి. 
(బ్రేమముతో మగుడను బెండ్డాడెను 


బలుదైత్యులను దుంచ బంటతనము మించ 
కలకాలమును నెంచ(గలిగితిగా 
అల శ్రీవేంకటపతి యండనే మంగాంబుధి - 
నిలయపు హనుమంత నెగడితిగా 

రేకు 379 శంకరాభరణం 
ఏలవయ్య లోకమెల్ల యిట్టె రాము దీవెనచే 
నీలవర్ల హనుమంత నీవు మాకు రక్ష 


మొదల నింద్రుండు నీమోమునకెల్లా రక్ష 
యిదె నీశిరసునకు నినుండు రక్ష 

కదిసి నీకన్నులకు (గ్రహతారకాలు రక్ష 
చెదరని (నీ) మేనికెల్ల శ్రీరామరక్ష 


పిరుందు వాలమునకు బెడిదపుశక్తి రక్ష 
గరుడండు నీకరయుగముల రక్ష 
గరిమ నీకుక్షికి కరివరదుండు రక్ష 
సిరుల నీమహిమకు శ్రీరామరక్ష 


వడి నీపాదములకు వాయుదేవుండు రక్ష 
తొడలకు వరుణుండు తొడగు రక్ష 
విడువని మతికిని వేదరాసులే రక్ష 
చెడని నీయాయువుకు శ్రీరామరక్ష 


H ఆంది 1 


1 ఆంజ ॥ 458 


॥ పలవి ॥ 
(op) 


li ఏల || 


I ఏల Il 


1 ఏల [| 


310 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నలువ నీగళ రక్ష నాలుక కుర్వర రక్ష 
అలర నీసంధులకు హరుండు రక్ష 

పలు నీరోవుములకు బహుదేవతలు రక్ష 
చెలంగు నీచేంతలకు శ్రీరావాగక్ష 


అంగపు నీతేజమున కగ్నిదేవుండు రక్ష 
శృంగారమున కెల్లా శ్రీసతి రక్ష 
మంగాంబునిధి హనుమంత నీ కేకాలము 
చెంగట శ్రీవేంకటాద్రి శ్రీరామరక్ష 

బౌభి 
ఎన్నండొకో సుజ్ఞానము యీ యాత్మకు 
కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను 
హయములో సుఖము యెంగిలిలో సుఖము 
కాయము నమ్మికదా కష్టపడెను 
పాయములో చవులు పాపములో చవులు 
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను 


కల్లలోనిబదుకు కాసువీసపుబదుకు 
కలరి (ప్రాణాలు నమ్మి కటుపడెను 
ae) లు 
యెల్లి నేటి తలపు యింద్రియాల తలపు 
కొల్ల సంసారము గూడి గుణమునిట్టాయను 


అంగడింబెట్టే సిరులు యలయింపులో సిరులు 
దొంగజీవుండు యిట్లానే తొట్రుపడెను 

అంగపు శ్రీవేంకటేశు. డంతలో మన్నించంగాను 
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను 


॥ ఏల ॥ 


॥ ఏల॥ 459 


1 పలవి ॥ 
౧ 


|| ఎన్న i 


i ఎన్న it 


fl ఎన్న 1 460 


అధ్యాత్మ ఎంకీంనలు 311 


అలిత 
ఏమిటివాండ6 గాను యింకదేను నా - 
సామపు6 గర్మము నీకే సమర్పయామి ॥ పల్లవి ॥ 
తలయపులోపలనున్న తత్వము (మా?) యిట్టె 
వెలినుండే నాపాలి విష్ణుమూర్తీ 
పలుకులోపలనుండే పరమాత్ముండా। నా 


చలమరి మతి నీకే సమర్పయామి ॥ ఏమి ॥ 

పుట్టుగులిచ్చినయట్టి పురుషోత్తమా। తుద - 

ముట్టించుమోక్షపు మురమర్దనా 

గుట్టుతో నిహముచూపే గోవిందు(డా। నా 

జుట్టి చైతన్యము నికే సమర్పయామి ॥ ఏమి ॥ 

అరిదిభోగములిచ్చేయంతరాత్ముండా। నాకు 

శరణమైనయట్టిసర్వేశ్వరా ! 

వలస నన్నేలిన శ్రీవేంకటేశుండా। నా 

సరవులన్నియు నీకే సమర్పయామి ॥ ఏమి ॥ 461 
పొడి 

ఒక్కండే యేకాంగవీరు6 డుర్వికి దైవమౌనా (మైనాండు?) 

యెక్కడా హనుమంతుని కెదురా లోకము 1 పల్లవి 11 


ముందట నేలేపట్టమునకు (బ్రహ్మయినా(డు 

అందరుదైత్యులం జంపి హరిపేరైనాండు 

అంది రుద్రవీర్యము దానై హరుండైనాండు 

యెందు నీ హనుమంతుని కెదురా లోకము ॥ ఒక్కం ॥ 


312 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చుక్కలుమోవC బెరిగి సూర్యుడు దానైనాండు 
చిక్కుంాతాళము దూరి శేషుండైనాండు 

గక్కన వాయుజుండై జగత్రాణుండై నాండు 

యెక్కువ హనుమంతుని కెదురా లోకము ॥ ఒక్క6 ॥ 


జలధి బుటమెగసి చలిద్రుండు దానైనాండు 
చెలంగి మేరువుపొంత సింహమైనా(డు 
బలిమి శ్రీవేంకటేశుబంటై మంగాంబుధి - 


నిల యీ హనుమంతుని కెదురా లోకము ॥ ఒక్క 462 
దేశాక్షి 

ఏమరక తలంచరో యిదే చాలు 

కామించినవి "యెల్ల గక్కుననే కలుగు ॥ పల్లవి ॥ 


దురితములెల్లం దీరు దు.ఖములెల్ల నణంగు 

హరియని వాకమాంటు అన్నాంజాలు 

సురలు వూజింతురు సిరులెల్లం జేరును 

"మరుగురునామ మటు పేరుకొన్న జాలు ॥ ఏమ ॥ 


భవములిన్నియు6 బాయు పరము నిహముంజేరు 

అవల నారాయణయన్నా. జూలు 

భువియెల్లా( దానేలు పుణ్యములిన్నియుడజేరు 

తవిలి గోవిందు నాత్మందలంచినం జాలు ॥ ఏమ ॥ 


ఆనందము గలుగు నజ్ఞానమెల్లం బాయు 
ఆనుక శ్రీవేంకటేశ యన్నాం జాలు 
యీ నెపాన నారదాదు లిందరు నిందుకు సాక్షి 


దానవారిమంత్రజపతపమే చాలు ॥ ఏమ ॥ 463 
౧ యల్త్లాం రేకు 
౨ “మరుగురుని'పూము పారము 





అధ్యాత్మ సంకీర్తనలు 313 


కు 380 బౌలి 
ఎందును బోరా దీసంసారము 
కందువ నీమాయ గడవంగవశమా ॥ పల్లవి ॥ 


కలిమే చిత్తవికారహేతు వది 

అలర లేమి దైన్యహేతువు 

పలులంపటములు బంధహేతువులు 

తల.గిన నడవదు తనుపోషణము ॥ ఎందు ॥ 


మదవికార మిదె మహితయౌవనము 

తుద వార్దకమే దురంతము 

యిదె యర్జార్జ్షన యాతాయాతన 

అదియు మానితే నా(కలి ఘనము ॥ ఎందు ॥ 


యెన్ని గడియించే వెన్నిట మురిచే - 
విన్నిట శ్రీవేంకటేశ్సరుండ 
అన్నిట నంతర్యామివి స్స్‌ 


కన్ను దనియ నను6 గావంగదే ॥ ఎందు ॥ 464 
దేవగాంధారి 

వారిధిశయన వో వటప(త్రపరియంక 

గారవాన మేలుకొని కన్నులు దెరవవే ॥ పల్లవి ॥ 


ఘనయోగిహృదయపుకమలాలు వికసించె 

వోనర విజ్ఞానసూర్యోదయమాయ 

మును జీవపరమాత్మములజక్కవలు గూసె 

వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే ॥ వారిధి ॥ 


314 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కలుషములనేటిచీ(కట్టెల్లం బెడంబాసె 
నలువంక వేదకీరనాదము (మోసె 

అలరి యితరధర్మాలనే టిచుక్కలు మాసె 
జలజాక్ష మేలుకొని సతిమోము చూడవే 


కపటరాక్షసనేత్రకలుహారములు మోడ్సె 
రసుడే సుకర్మముల యెండలు గాసె 
అపురూప శ్రీవేంకటాదద్రీశ మేలుకొని 
నిపుణుండ యిందిరయు నీవు మమ్ము. గావనవే 
శుద్దవసంతం 
చేకొన్న భక్తులపాలిచింతామణి 
సాకారమై వున్నాండు సర్వేశ్చరుండు 
వాండిగోళ్ళచేత వడి హిరణ్యునిం జంపి 
వేడుకనెత్తురులెల్ల వెదచల్లుచు 
పో(డిమి నరసింహుండై పొడచూపె నల్లవాండె 
మూ(డుమూర్తులకును మూలమీతండు 


కొండమీద గూచుండి కోప ముపసంహరించి 
అండనున్నదేవతల కభయమిచ్చి 
మెండుగ సులభు.డై మెరయుచు నున్నవాడు 
దండిజగములకెల్ల దైవ మీతండు 


వేవేలుచేతులను వెస నాయుధాలు వట్టి 
చేవమీరి ప్రతాపాన సిరులు మించి 
యీవల నహోబలాన నిరవై యున్నవాండు 
శ్రీవేంకటాద్రిమీంది సిద్ధమూర్తి యీతండు 


॥ వారిధి ॥ 


॥ వారధి ॥ 465 


॥ పలవి ॥ 
ళా 


॥॥ చేకొన్న | 


ti చేకొన్న (J 


॥ చేకొ న్న 1466 


అధ్యాత్మ సంకీర్తనలు 


సామంతం 
కలశాపురముకాడ కందువ సేసుకొని 
“అలరుచునున్న పాండు హనుమంతరాయుండు 


సహజాన నొకజంగ చాంచి సము[ద్రము దాంటె 
మహిమమీరంగ హనుమంతురాయండు 
యిహమున రాముబంటై యిప్పుడూ నున్నవాండు 
అహరహరమును దొడ్డహనుమంతరాయండు 


నిండునిధానపులంక నిమిషాన నీరుసేసె 
మండితమూరితి హనుమంతరాయయడ 
దండితో మగిడివచ్చి తగ సీతశిరోమణి 
అండ రఘపతి కిచ్చె హనుమంతరాయండు 


వదలనిప్రతాపాన వాయుదేవుసుతుండై 
మదియించినాండు హనుమంతరాయ (డు 
చెదరక యేపొద్దు శ్రీవేంకటేశువాకిట - 
నదివో కాచుకున్నాండు హనుమంతరాయండు 
లలిత 
ఎవేవేలచందాలవాండు విరలేశుండు 
భావించనలవిగాని పరమాత్ము( డితండు 


సతతము రుక్మిణీసత్యభామలనడుమ 
రతికెక్కినసింగారరాయ. డతడు 
చతురత సనకాదిసంయమీం(ద్రులమతి 
నతిశయిల్రేటిపరమానంద మితండు 


౧ అఆలరుచున్నవాడయ' పూవుుపొ ౨ వేవేలు రేకు 


315 


1 పలవి॥ 
(ae) 


1 కల ॥ 


1 కల ॥। 


1 కల ॥ 467 


1 పలవి ॥ 
య 


|| వేవేల 1 


316 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది 

తావుకొన్న యట్టియాధార మీతండు 

మూవంకగొల్లెతలు మున్ను సేసినతపము 

కైవశమై ఫలించిన ఘనభాగ్య మితండు ॥ వేవేల ॥ 


వరముతో యశోద వసుదేవాదులకు 
పరగిన కన్నులపండు గితండు 
పిరులుమించినయట్టి శ్రీవేంకటా(ద్రిమీ(ది - 


నిరతి దాసులొపాలినిధాన మితండు ॥ వేవేల ॥ 468 
తోడి 

సు[గ్రీవనారసింహ సులభుండ వందరికి - 

నగ్రేసరుండ నీ వవధారు దేవా i పల్లవి it 


సనకాదు లొకవంక జయవెట్టుచున్నారు 

యెనసి సురలు చేతులెత్తి మొక్కేరు 

మును లిరుమేలానుండి మునుకొని నుతించేరు 
అనుపమాలంకార అవధారు దేవా ॥ సుగగ్రీ ॥ 


గంగాదినదులెల్లం గడిగీ నీపాదములు 

పొంగుచు సప్తరుషులు పూజించేరు 

సంగతి వాయుదేండు సరినాలవట్టమిడీ 

అంగజకోటిరూప యవధారు దేవా i సుగగ్లీ Hu 


పరగ నారదాదులు పాడేరు “నీచరితలు 

పరమయోగీం(ద్రులు భావించేరు 

సిరులుమించినయట్టి శ్రీవేంకటా।ద్రిమీంద - 

నరుదుగ నున్నాండవు అవధారు దేవా i సుగ్షీ 1 469 





౧ 'పావి' రేకు ౨ చెరితలు' రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


5 381 నూళవి 
అరుదీ కపీం(ద్రుని యధికప్రతాపము 
సురలకు నరుల కీసుద్దు లెందు( గలవా 


వుదయాచలముమీంది నొక్కజంగ చాంశుకొని 
వుదుటున నపరా॥దై నొక్కజంగ చాయుకొని 

తుద సూర్యమండలముతోడ మోము దిప్పుకొంటా 
'ఎటవులెల్తి చదివెం బెద్దహనుమంతుండు 


పొక్క మొలగంట చం(.6 డొక్క మొలగంట రవి 
చుక్కలు మొలపూసక్షి చూపట్ట6గా 

నిక్కిన వాలాగ్రమందు నిండిన (బ్రహ్మలోకము 
పిక్కటిబ్లం బెరిగెను పెద్దహనుమంతుండు 


పడికిలించినచేత బిరుదులపండ్లగొల 

తడయక కుడిచేత దశదిక్కులొ 

జడియక శ్రీవేంకటేశ్యరునిమన్ననబంటు 

బెడిదపు మహిమల పెద్దహనుమంతు(డు 
బౌళి 

నమో నమో రఘుకులనాయక దివజవంద్య 

నమో నమో శంకరనగజ (జా?) నుతా 


విహితధర్మపాలక వీరదశరధరామ 
గహనవాసినీ తాటకామర్దన 

అహల్యా శాపమోచన అసురకులభంజన 
సహజవిశ్వామిత్రసవనరక్షకా 


క్కులు పూముపా 


317 


1 పలవి ॥ 
(ap) 


॥ అరుదీ ॥ 


॥ అరుదీ ॥ 


॥ అరుదీ ॥ 470 


1 పలవి ॥ 
(op) 


॥ నమో ॥ 


318 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


హరకోదండహర సీతాంగనావల్లభ 
ఖరదూషణారి వాలిగర్యాపహా 
తరణితనూజాది తరుచరపాలక 
శరధిలంఘనకృత సౌమిత్రిసమేతా 


బిరుద రావణశిరోభేదక విభీషణ - 

వరద సాకేతపురవాస రాఘవ 

నిరుపమ శ్రీవేంకటనిలయ విజనగర 

పురవరవిహార పుండరి కాక్షా 
సాళంగనాట 

చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె 

హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు 


రామ రఘకులవీర రాజీవలోచన 
కోమలశ్యామలవర్ల కొలువువేళ 
వామదేవాదిమునులు వారె, సుగ్రీవుడు వాడె 
వేమారును వానరవీరులు మొక్కేరు 


దేవ సీతాసమేత ధీరలోకనాయక 
భావించ నవధరించు పౌంజువేళ 

పావని యల్లవాండె భల్టూకపతి వీండె 
సేవించీని భరతునిం జేకొను శత్రుఘ్నుని 


శ్రీమదయోధ్యావిహార శ్రీవేంకటనివాస 
సామజవాజిరధాలసందడివేళ 

సౌమిత్రి యీవంక విభీషణు(డు నావలివంక 
నీమహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు 


॥ నమో ॥ 


॥ నమో ॥ 471 


॥ పలవి ॥ 
౧ 


1 చిత్తా 1 


॥ చిత్తా ॥ 


॥ చిత్తా ॥ 472 


అధ్యాత్మ సంకీర్తనలు 319 


గుజ్జరి 
సూయ మేమీలేదు జగమింతా రుచికరమే 
మాయావఐకార మిది మనసెట్టి దోసును 11 పల్లవి || 


కాయధారణము లింపు కాంతలభోగము లింపు 

“ఆయతమై వారివారి యాహారా లింపు 

సోయుగపు6 గన్నులను చూచేటివేండుక లింపు 

+౯-మ మన సొడయడి సమ్మతించితేను ॥ హేయ ॥ 
పలుకులెల్టా నింపు భావములెల్లా నింపు 

చెలరేగి ఆమతమ చేత లింపు 

జబనుల సంగతుల సహజము లవి యింపు 

వొలిగ తమమనసు లొడ(బడితేను 1 హేయ ॥ 
తగిన జన్మము లింపు తమచక్క(దనా లింపు 

జగతివారికి వారిజాతు లింపు వా 

నిగిడి శ్రీవేంకటేశ నీమహిమలే యివి 


వొగరులేక మనసొడంబడి వుంటేను ॥ హేయ ॥ 473 
సామంతం 

ఎందలివారమో నేము యెజంగ వసముగాదు 

సందడివిష్ణునకే శరణుచొచ్చెదము ॥ పల్లవి ॥ 


తెర దీసినట్టుండు తెలిసితే జ్ఞానము 

మరుగక మజుచితే మరంగై తోయ 

వురియై తగులు గర్మ మూడిచితే నూడును 

యిరవైన హరిమాయ లెలఇం పుచున్నవి ॥ ఎందలి ॥ 





౧ 'ఆయతమై' రేకు 


320 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కడుంబుణ్యవశమై కాచుకుండు స్వర్గము 

నడుమ6 బాపమూలము నరకము 

తడవితే నంటును దాంటేదే నేరుపు 

యెడయ కచ్యుతు మాయ లెలఇంపుచున్నవి 1 ఎందలటి | 


పట్టితే. దనమనసు పరమాత్మ. గనిపించు 

చుట్టుకొంటే బంధమై సూడు సాధించు 

ఒట్టి శ్రీవేంకటేశ్వరు. డోపి మమ్మునేలెం గాని 
లు 


ఇట్టె యాదేవునిమాయ లెలఇంచును ॥ ఎందలి ॥ 47. 
ధన్నాసి 

పరమవివేకులాల బంధువులాల 

తెరదీసి మాకు నిది తెలుపరో ॥ పల్లవి ॥ 


యేడుజానలమేనిలో నిందిరానాధు. డున్నాండు 

వేడుకతో నతనిని వెదకరో 

పూడిచి వున్నది మతిం బొందుగ వైకుంరము 

చూడరో ధ్యానముసేసి సోదించరో 1 పళమ ॥ 


కొడిదెడుబయలిలో గోవిందునినెలవ(ట 

చిడిముడితో నిట్ట చేరి పట్టరో 

అడంచి దాంచివున్నది అందే (బ్రహ్మానందము 

విడువరో యీ ముడియ వెలయ. జేపట్టరో ॥ పరమ ॥ 


వూని నల్లెండు నాలికలో నుండు శ్రీవేంకటేశు. - 

డానుకొని బత్తితోడ నటు నిల్పరో 

నానయెట్టివున్నది నామకీర్తనములందు 

తానకముగా నేపొద్దూ( దలయకోరో ॥ పరమ ॥ 475 





౧ జానలు రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


రేకు 382 సాళంగనాట 
నీగురుతులు చూచుకో నీబిరుదు లెంచుకో 
యీగతిని కలబంట ని(కనన్ను( గావవే 


కానిలే నేనెంతకరినచిత్తుండనైన 
నానొసల నివే పట్టెనామములు 

మేను తోలునెమ్ములతో మెరసినదైనాను 
పూనితి( దమి ్యతులసిపూసలపేరులు 
(భ్రమసి నేంజేసినవి పాపకర్మములైనాను 
జమళిభుజాల నివే శంఖచక్రాలు 
అమరం దజచుగా నే నాడేవి కల్లలైనా 
తమిం బాడీ నాలిక నీతగు సంకీర్తనలు 


తలంచితే నావోజ తామసగుణమైనాను 
పిలిచేది భువిలో నాపేరు తిమ్మండు 
అలర శ్రీవేంకటేశ అన్నిట నేదుష్టనైనా 
తలకొనె నాయందు దాసరితనములు 
మాళవి 
చెప్పితే నాశ్చర్యము సేసినచేత లితండు 
ముప్పిరి మనుజవేషమునం బుట్టె నీతండు 
రాము( డుదయించె దశరధునికి. దమ్ములతో 
గామిడైనతాటకిని ఖండించెను 
ఆముక యజ్ఞముగాచె హరునివిల్టు విరిచె 
(్రేమమున సీతాదేవి. బెండ్రియాడెను 


॥ పలవి ॥ 
ca 


॥ నీగు ॥ 


॥ నీగు ॥ 


॥ నీగు ॥ 476 


॥ పలవి ॥ 
లా 


il చెప్పి i 


322 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్వుల 


మడియించె ఖరునిని మారీచుని వధియించె 
కెడపె వాలిని యా సుగ్రీవుని. బెంచె 

జడధి బంధించెను సరుగ రావణుణగొట్టె 
బడినే విభీషణుని బట్టముగట్టైను 


సీతాదేవితో నయోధ్యసింహాసనంబెక్కె 

పోతరించి కుశలవపు(త్రుల. గాంచె 

శ్రీ తరుణితోంగూడ శ్రీవేంకటేశుండై నిల్చ్బె 

కితుకమున జగము కరుణంగాణెను 
అలిత 

ఏదైనా సుఖమే యిన్నిటా నీవు గలవు 

కాదుగూడదని నిన్ను. గక్కసించనేంటికి 


యిహపరములలో నీ వెందు నన్ను. బెట్టినాను 
నిహితమై రెంటిలోనా నీవు గలవు 

వహి కెక్క నేలినవాడెక్కడ నుండుమన్నా 
తహతహ. గొలువుకుత్తరువే బంటుకుమ 
పాపపుణ్యములలో నేపని నన్ను జేయించినా 
కాపాడి రెండు నీవు కల్పించినవే 

యేపున మగండైనవా (డేమి సేయించినాను 
దాపగు( బతివ్రతాధర్మమే యాలికిని 


కల్లనిజములలో నొక్కటి నన్నునాడించినా 
చెల్లించ రెంటికి నీవే శ్రీవేంకటేశా 
తల్లిదండ్రులే బాస దగ నాడనేర్పినాను 
తెల్లమిగ నాడేది తేకువే బిడ్డనికి 


11 చెప్పి il 


it చెప్పి 1477 


1 పలవిె ॥ 
ఛా 


i ఏదై i 


॥ ఏదై 1 


i ఏదై 1478 


అధ్యాత్మ సరికీర్తనలు 323 


వరాళి 
శ్రీసతీశ బహుజీవ చైతన్యుండవు నప 
చేసే నా చేంతలెల్లా నీ సేవలెసుమ్మీ ॥ పల్లవి ॥ 
౧ ౧ 
ఆనుక జగ(ద్రూపు(డవని నిన్నందురుగాని (న?) 
నేనిట్టే చూచినవెల్లా నీరూపులే 
నానాశబ్దవాచ్యుండ వెన్నం నీ వటుగొన 
వీనుల విన్నవల్లా నీ విష్ణుకధలే ॥ శస ॥ 


అట్టే విశ్శభుజుండవైతివి తొల్లే కనక 

నెట్టన నారుచులెల్లా నీప్రసాదాలే 

గుట్టుతో సర్వవ్యాపకుండవు నీ వటుగాన 

ముట్టిన నాతనుభోగములు నీకే సెలవు ॥ ఢీస ॥ 
ప్రక్కన జీవులకెల్ల (ప్రాణమవు నీవేకాన 

ముక్కున నాయాఘ్రాణములెల్లా నీవే 

నెక్కొని శ్రీవేంకటేశ నీవే లోకకుటుంబివి 


తక్కక నా సంసారధర్మమెల్లా నీవే ॥ శ్రీస ॥ 479 
లలిత 

బడిబడి నింద్రియాలే పరువులు వెట్టు(గాని 

యెడయని చుట్టరికాలెవ్వరికీ లేవు ॥ పల్లవ i 


వన్నె సతులరూపులు వారివద్దనే వుండగా 
కన్నులంజూచేవారికి కళరేంగను 

యెన్నిక వారిగుణాలు యెడమాటలాడ(గాను 

విన్నవారికి నూరకే వేడుకలు పుట్టును ॥ బడి ॥ 


324 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అంతా నింతాం గమ్మవిరు లంగళ్ళలో నుండంగాను 
సంతవార లూరకే వాసనగొందురు 
బంతివారికంచాలలో పలురుచు లుండంగాను 
వింతవారలందుకు(గా వెస నోరూరుదురు 


వెరవిడి దేహాలు వేరేవేరే వుండంగాను 

సురతాన సోశితేనే చొక్కుదురు 

ఇరవై శ్రీవేంకటేశు. డిన్నిటికి సూత్రధారి 

సరి నితని దాసులు జడియ రిందుకును 
కన్నడగాళ 

వట్టిజోలి యెంత లేదు వైరాగ్యమే సుఖము 

నెట్టుకొని వివేకింపనేరవలె(గాని 


కట్టుకొంటే నెంతైనాం గలదు సంసారము 
పట్టి చేసితే. గలవు పనులెన్నైనా 
చుట్టుకొంటే నూరంగలచుట్టరికము. గలదు 
అట్టె మోక్షము గడించే దరు దింతేకాని 


చేసేనంటే6 గలవు సేనాసేన పనులు 

లాసి తగిలించుకొంటే లంపటా లంటు 

ఆసలు పెంచ. జూచితే నంతకంతకు. బెరుగు 
వేసిరి శాంతింబొందుటే వేడు కింతేంకాని 


పనిగొంటే. బెనుగాను. బంచేంద్రియంబులు 
వెనుకొంటే. జిమి శ్రరేయ వేడుకలు 

తనిసి శ్రీవేంకటేశు దసానుదాసుంై 
కొనకెక్కంగ నాతనిం గొలువవలెంాని 


It బడి [1 


॥ బడి ॥ 480 


॥ పలవె ॥ 
RF 


i వట్టి i 


॥ వటి ॥ 
(2) 


॥1 వట్టి 1 481 


అధ్యాత నై సంక్షీర్తనలు 


కు 383 రానముక్రియ 
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము 
వనములు నోపుణ్యులాల వినరో యీకతలు 


అనంతసూర్యతేజుండట కాంతి చెప్ప నెంత 
దనుజాంతకుండట (ప్రతాప మెంత 
మనసిజగురుండట మరిచక్కందన మెంత 
వనజజుంగనినట్టివాండట ఘన తెంత 


గంగాజనకు(డట కడుం జెప్పే పుణ్య మెంత 
చెంగట భూకాంతు(డట సింగార మెంత 
రంగగు లక్ష్మీశుండట రాజసము లెంచ నెంత 
అంగవించు సర్వేశుండట సంప దెంత 


మాయానాధు(డట మహిమ వచించు టెంత 
యేయెడం దా విష్ణుడట యిర వెంత 
పాయక శ్రీవేంకటా(ద్రెపతియె వరములచ్చే 
వేయిరూపులవాండట విస్తార మెంత 

గౌళ 
తలంచరో జనులు యీతని పుణ్యనామములు 
సులభముననే సర్వశుభములు గలుగు 


హనుమంతుడు వాయుజు6 డంజనాతనయుండు 
వనధిలంఘనశీలవైభవుండు 

దనుజాంతకు(డు సంజీవనీశైలసాధకుండు 
ఘనుడు కలశాపుర (కాంత?) హనుమంతుడు 


౨ ఈ సూచన లేనిచో యతిభంగము ఇది పూర్వ ముద్రణ కర్తలదే 


325 


1 పలని ॥ 
య 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


1 ఏమ ॥ 482 


1 పలవి ॥ 
౧ 


॥ తలంన ॥ 


౨26 


శ్రీ తాళ్ళపాక అన్నయీచార్యుల 


లంకాసాధకుండు లక్ష్మణప్రబోధకుండు 
శంకలేని సు[గ్రీవఎచివుండు 
పొంకపురాయినిఎంటు చూమిజసగంతోషదచూత 
తెంకినే కలశాపుర దేవహను. తుడు 
చటులార్జ్హునసఖుండు జాతరూపవర్జ్హుండు 
ఇటమీ6ద బ్రహ్మపట్టమేలేటివాండు 
నటన శ్రీవేంకటేశు నమ్మిన సేఎకు(డు 
పటు కలశాపురప్రాంత హనుమంతుడు 
అలిత్ర 
ఇన్నిళ్ళు నెజంగక యిందులోనే వోలాడితి 
మన్నించంగా నీవల్లనే మరిగితి నిన్నును 


ముందు సనేంజేసినకర శ్రములు దోలుకరాంగాను 
అంది మరంగు. జొచ్చితి నందుకే నీకు 
కందువ బంచేం(ద్రియాలు కదిమి సైకొనంగాను 
చందములన్నిటా నీకు శరణంటిని 


వెనకటిసంసారము విడువక వుండంలగాను 
వినయాన నీడాగు వేసుకొంటిని 
ఘనమైనజన్మములు కాణాచియై తగులంగ 
మొనసి నీపాదాలకు మొక్కితి నేను 


జీవులసంగాతాలు చిమి స్టే రచి యంటుకోంగా 
భావించి. నీమీందటిబత్తి వట్టితి ఆనీ 
శ్రీవేంకటేశుండవు నీదేవు లలమేలుమంగ 

నీవు నాకు బుద్దియ్యంగా నిన్నే పొడితిని 


1 తలంద | 


1 అలంచ ॥ 48 


1 ముులవి ॥ 
C౧ 


it ఇన్నా || 


[॥ ఇన్నా i 


॥ ఇన్నా ॥ 48 


దేవగాంధారి 
"ఎంతని నుతియింతు రామరామ యిట్టి ప్రతాపము రామరాను 


పంతాన ఎము[ద్రము రామరాయ ఒంథించవచ్చునా రామరామ ౪ పలవి : 


బలుసంజీవనికొండ రామరామ ఎంటుచెేం దెప్పించితివి రామరామ 
కొలందిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ 

వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు ఏరిచితివట రామరామ 
బలుచు భూమిజను రామరామ సపెండ్లాడితివట రామరామ ॥ ఎంత ॥ 


శరణంటే విభీషణుని రామరామ చయ్యనం గాచితివట రామరామ 
బిరుదులరావణుని రామడామ పీ(చమడ(చితివట రామరామ 

ధరలో జ(క్రవాళము రామరామ దాంటి వచ్చితివంట రామరామ 

సురలు నుతించిరట రామరామ నీ చొవ్వు యింక నదియెంతో రామరామ ॥ 


సౌమి(త్రి భరతులు రామరామ శత్రుఘ్నులు6((డులా) దమ్ములట రామరామ 
నీ మహత్యము రామరామ నిండె జగములెల్తా రామరామ 
శ్రీమంతు(డ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీ(ది రామరామ 
కామితఫలదు6డవు రామరామ కాసల్యానందను.డవు రామరామ ॥ఎంత[॥ 485 
లలిత 
బిరుదు బంటితండు పెద్ద హనుమంతుడు 
సిరులతో రామునికి సీతాదేవికిని ॥ పల్లవి ॥ 


మూండులోకములు. దుదముట్ట( బెరిగినవాండు 

వాడె హనుమంతదేవర6 జూడరో 

పోండిమి దైత్యులగెల్చి పూంచి చేయెత్తుకున్నాండు 

వాడి ప్రతాపముతోడ వాయుజుండు ॥ బిరుదు ॥ 


౧ పల్లవిలో రెండవపాదము కడపట మొదటిచరణము మొదటిపాదము కడపట కడపటపాదము 
కడపట తక్కిన చరణములందు కడపటి పాదము కడపట రామ శబ్దము దీర్ణాంతము 


328 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


(ధువమండలము మోవ( దోంక యెత్తుకున్నవా(డు 

సవరనై పెనుజంగ చాంచుకున్నాండు 

భువి. గవచకుండలంబులతో. బుట్టినవాండు 

వివరించ నేకాంత వీరుండైనవాండు ॥ బిరుదు ॥ 


సెనచి పండ్లగొల పిడికిలించుకున్నాండు 

ఘను. డిన్నిటా స్వామికార్యపరుండు 

వినయపు శ్రీవేంటవిభునికి హితవరి 

యెనసి మొక్కంగదరో యెదుట నున్నాండు ॥ బిరుదు ॥ 486 
రేకు 384 దేవగాంధారి 
నమ్మితింజుమ్మీ వోమనసా నాకే హితవయి మెలంగుమీ 
ముమ్మాటికి నేం జెప్పితింజుమీ శ మురహరునామమే జపించుమీ॥ పల్లవి ॥ 


తల(చకుమీ యితరధర్మములు తత్వజ్ఞానము మణవకుమీ 
కలంగకుమీ యేపనికైనను కడుశాంతంబుననుండుమీ 

వలవకుమీ వనితలకెప్తుడు వైరాగ్యంబున నుండుమీ 

కొలువకుమీ యితరదైవముల గోవిందునినే భజించుమీ ॥ నమ్మి ॥ 


కోరకుమీ దేహభోగములు గొనకొని తపమే చేకొనుమీ 

మీరకుమీ గురువులయానతి మెజయ. బురాణములే వినుమీ 
చేరకుమీ దుర్దనసంగతి జితేంద్రియు6డవై నిలువుమీ 

దూరకుమీ కర్మఫలంబును (ధ్రువవరదునినే నుతించుమీ ॥ నమి శ" 


వెణువకుమీ పుట్టుగులకు మరి వివేకించి ధీరుండవగుమీ 
మజవకుమీ యలమేల్మంగకుమగ(డగు శ్రీవేంకటపతిని 
కెజలకుమీ మాయారతులను కేవలసాత్వికుండవుగమీ శ్రే 
తొజలకుమీ నేరములను సింధురక్షకునినే సేవిచుమీ  ॥ నమ్మి ॥ 487 


అధ్యాత న సంకీర్తనలు 


సాళంగనాట 
దాసులపాలిటినిధానమై వున్నాం డదిగో 
ఆసాబాసా నితండే అహోబలేశుండు 


నగ నదె వాండిగో నారసింహాదేవళండు 
పగదీర హిరణ్యాక్షుం బట్టి చించి 
మృగరూపై గద్దెమీంద మెజసీవాం డదిగో 
అగవూ6 దగవెటియగి యహోబలేశుండు 
తేరిచూచీ నదిగో దేవాదిదేవుండు 
ఘోరపు నెత్తురు గోళ్ళం గురియంగాను 
నేరుపుతోం బేగుల జన్నిదాలవాం డదిగో 
ఆరితేరి కొలువున్నాం డహోబలేశుండు 


౨కరుణించీవా6 డదిగో కమలాపతి దేవుండు 
సురలు గొలువంగాను సొంపుతోడను 
యిరవై లోకములెల్లా నేలుచున్నాం డదిగో 
హరి శ్రీవేంకటాద్రియహోబలేశు(డు 
సామంతం 
సముఖా యెచ్చరిక వో సర్వేశ్వరా 
అమరె నీ కొలువు “ప్రహ్లాదవరదా 
తొడమీందం గూచున్నది తాయ్యలి యిందిరాదేవి 
బడి6 జెలులు సోబాన. బాడేరు 
నడుమ వీణె వాఇంచీ నారదు6 డల్లవాండె 
అడరి చిత్తగించు (ప్రహాదవరదా 


'కరుణించె' రేకు ౨ ్రంహ్లాద' రేకు అంతటా 


329 


॥ పలవి ॥ 
భ్‌ 


1 దాసు ॥ 


1 దాసు ॥| 


1 దాసు ॥ 488 


॥ పలవి ॥ 
స్తా. 


| సము ॥ 





330 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


౫రుడోరగాదు లూడిగములు నీకు. జేసేరు 

ంంరుమేలా గొలిచేరు యిం[ద్రాదులు 

పరమేష్టి యొకవంక పనులు ఏన్నవించీ 

అరసి చిత్తగించు (ప్రహాదవరదా 

సొదిగొని మిము నిట్ట పూజించేరు మునులెల్లా 

కదిసి పాడేరు నిన్ను గంధర్వులు 

ముదమున నహోబలమునను శ్రీవేంకటాద్రి - 

నదె చిత్తగించుము ప్రహాదవరదా 
మాళవిగెళ 

అవధారు చిత్తిగించు హనుమంతుడు వీల 

భువిలోనం గలశాపుర హనుమంతుడు 


రామ నీ సేవకు. డిదె రణరంగధీరుండు 
ఆముకోన్నసత్వగల హనుమంతుడు 
దీమసౌన లంక సాధించి వుంగరము దెచ్చె 
కామితఫలదు(6డు యోఘనహనుమంతు(డు 


జానకీరమణ సప్తజలధులు లంఘించి 

ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుండు 

పూని చుక్కలెల్లా మొలపూసలు(గాంగం బెరిగి 
ఛానుకోటికొంతితో? జొప్పడు హనుమంతుడు 
యినవంళ శ్రీవేంకటేశ నీకరుణతోడ 
అనుపమజయశాలి హనుమంతుడు 

పనిపూని ఇటమింది (బ్రహ్మపట్టమునకు నీ 
యనుమతి( గాచుకున్గాెడదె హనుమంతుడు 


౧ 'అదె పూర్వముద్రణమున జారిపోయినది 


nu సము | 


॥ సము ॥ 48' 


1 పలవి ॥ 
Ey 


1 అవ ॥ 


1 అవ 11 


1 అవ ॥ 490 


అధ్యాత్మ సంకీర్తనలు 


పొడి 
దేవదేవోత్తమ తే నమో నమో 
రావణదమన శ్రీ రఘురామా 


రవికులాంబుధిసోమ రామ లక్ష్మణా(గ్రజ 
భువి భరత శ్వుఘ్నపూర్వజ 
సవనపాలక కౌసల్యానందవర్హన 
ధవళాబ్దనయన సీతారమణా 


దనుజసంహారక దశరధనందన 
జనకభూపాలకజామాత 
వినమితసు[గ్రీవవిఖిషణసమేత 
మునిజనవినుత సుముఖ సుచరి(త్రా 


అసిలజవరద యహల్యాశాపమోచన 
సనకాదిసేవితచరణాంబుజ 
ఘనతరశ్రీవేంకటగిరినివాస 
అనుపమోదారవిహార గంభీరా 

రేకు 385 రామ క్రియ 
కొలువరో మొక్కరో కోరినవరము లిచ్చీ 
సులభుం డిన్నిటా "వీండె సుగ్రీవనరహరి 
కంబములోన బుట్టి కనకదైత్యుని( గొట్టి 
అంబరపుదేవతల కభయ. మిచ్చి 
పంది సిరి. దనతొడపై. బెట్టుక మాటలాడీ 
అంబుజాక్షు. డైనట్టి యాదమనరహాది 


౧ 'నిండెను'పూముపా౨ ఓఏ దు రేకు 


331 


i పలవి ॥ 
me 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 


॥ దేవ ॥ 491* 


1 పలవి ॥ 
య 


1 కొలు ॥ 


332 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నానాభూషణము లున్నతితోడ నిడుకొని 

పూనికతో *ప్రహ్హాదుని బుజ్జగించి 

మానవులకెల్లను మన్నన చాలా నొసంగి 

ఆనందముతో నున్నాండు అదిగో నరహరి ॥ కొలు ॥ 


మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ 
అక్కజపుమహిమల నలరుచును 
తక్కక శ్రీవేంకటాద్రిం దావుకొని వరాలిచ్చీ 


చక్కందనములకెల్లా. జక్కని నరహరి ॥ కొలు || 492 
సాళంగనాట 

ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుటు 

యీత(డు రామునిబంటు యీతని సేవించరో . పల్లవి 1 


వుదయాస్తనగముల కొకజంగ చాంచినాండు 

చదివె రవితో సర్వశాస్త్రములు 

తుద బ్రహ్మాండము మోవ( దోంక మీంది కెత్తినాండు 
'పెదపెదకోరల పెనుహనుమంతుండు ॥ ఈతని ॥ 


కుడిచేత దనుజులం గొట్ట నూంకించినాండు 

యెడమచే. బండ్లగొల పిడికిలించె 

వుడుమండలము మోవ నున్నతిం బెరిగినాండు 

బెడితపుమేనితోడ( బెనుహమనుమంతుండు ॥ ఈతని ॥ 


పుట్టు(గవచకుండలంబులతోడ నున్నవాడు 

గట్టి (బ్రహ్మపట్టానకు( గాచుకున్నాండు 

ఇట్టే శ్రీవేంకటేశునెదుటం బనులు సేసీ 

బెట్టిదపుసంతో సానం బెనుహనుమంతుండు ॥ ఈతని 1493 


అధ్యాత 3 సంకీర్తనలు 


అలిత 
నమో నమో జగదేకనాధ “తవ సర్వేశ 
విమల విశ్రుత అసద్విఖ్యాతకీర్తే 
రామ రఘువర సితరాజీవలోచన 
భూమిజారమణ (త్రిభువనవిజయ 
కోమలాంగ శ్యామ కోవిద రణరంగ 
భీమవి[క్రమ సత్యబిరుదప్రవీణ 
దళితదైతేయ కోదండ దీక్షాదక్ష 
జలజాప్త్రకుల విభీషణరక్షక 
కలితదశరధతనరొ కౌసల్యానంద 
సులభ వానరముఖ్య సు(గ్రీవవరద 
చారులక్ష్మణ భరత శత్రఘ్నపూర్వజ 
తారకబ్రహ్మనిత్యస్వరూప 
ధీర శ్రీవేంకటాధిప భక్తవత్సల 
భూరిగుణ సాకేతపురనివాసా 

నాట 
ఎక్కడ జొచ్చెదరింక రక్కసులు 
చిక్కి చెడుండు నరసింహానిచేత 
వుడుగని కోపపుటు[గ్రపు6 జూపుల 
మిడుగురు లెగయంగ మిన్నంది 
పిడుగుల (మోంతల. బెళపెళ నార్భుచు 
వెడలె. గంభమున వీరసింహుండు 


౧ చతుర్థ్యంతమగు తే” వుంటే బాగేమో ! 


333 


|| పల్లవి 1 


॥ నమో ॥ 


1 నమో ॥ 


1నమో॥ 494 


॥ పలవి ॥ 
మకు. 


/ ఎక్కడ 1 


334 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాలాగ్నికీలలుగక్కెడిచక్రము 

కేలం బూని కులగిరు లదర 

భాలలోచనము (ప్రకటింపుచు లయ - 

కాలు(డై వెలసె గడింది సింహుడు ॥ ఎక్కడ ॥ 


కుటిలనఖంబుల ఘోరాకారత 
తొటతొటనెత్తురు దారుగంగను 
చటుల దానవుల. జదుపుచు శ్రీవేం - 


కటమున నిలిచె “సాకారసింహు(డు ॥ ఎక్కడ ॥ 49. 
గుజ్జరి 

కొండవంటి దేవుండు నేం గొలిచే దేవుండు వీడే 

నిండుకున్నాండు తలంచ నెమ్మదినోమనసా ॥ పల్లవి ॥ 


నన్ను. బుట్టించే దేవుండు . లోనున్నాండు దేవుండు 
కన్నచోటులనే వుండే కాచే దేవుండు 

వెన్నతోంబెంచే దేవుండు వివేకమిచ్చే దేవుండు 

"యెన్నెని పొగడవచ్చు యీతయడే మా దేవుండు ॥ కొండ ॥ 


సిరులిచ్చిన దేవుండు సేవగొనేటి దేవుండు 

గురుండై బోధించి చేకొన్న దేవుండు 

మరిగించిన దేవుండు మాటలాడించే దేవుండు 

ఇరవై మాయింటనున్నా. డీదేవుండు ॥ కొండ ॥ 


దాపుదండైన దేవుండు దరిచేర్చిన దేవుండు 

రూపు చూపె నిదివో బోరున దేవుండు 

శ్రీపతియైన దేవుండు శ్రీవేంకటాద్రి దేవుండు 

చేపట్టి మమ్మెలినాండు చేచేతనే దేవుండు ॥ కొండ ॥ 496 


ల unl 





౧ సాకార ఎరిసింహుడు' పూముపా ౨ ఎన్ని+అని 


అధ్యాత శ సంకీర్తనలు 


సామంతం 
ఒనయ్య జాణండవు "ప్రహ్లాదవరదా 
ఆనలు వెట్టకుము (ప్రహాదవరదా 
వేసరక శ్రీసతితో వేడుకనవ్వులు నవ్వి 
ఆసలు చూపేవు ప్రహాదవరదా 
"సేసపెట్టిన చేతుల చెజంగువట్టి తీసేవు 
== సుద్దులే చెప్పేను (వు?) (ప్రహాదవరదా 


నంటునం దొడమీందను నలినాక్షి నెక్కించుక 
ఆంటువు సిగ్గులు (ప్రహాదవరదా 

గెంటక యేపొద్దును కేలుగేలు6 గీలించుక 
అంశము వాయ వదివొ ్రహ్హాదవరగా 


కందువతోం గాంగిలించి కైవసము సేసుకొంటి - 
వందముగ నీకెను ప్రహ్హాదవరదా 
పొంది శ్రీవేంకటమున పొంచి *యౌభళములోనా 
అంది వరాలిచ్చేవు (ప్రహాదవరదాి 

3కు 386 రామ క్రియు 
కంటి గంటి వీండివో కని కృతార్దుండనైతి 
వింటి నిందరిచేతా నీ "విట్టలేశు సుద్దులు 
యీతండా గోవర్రననొత్తిన పసిబాలుండు 
కాతరీ6 డీతండా గోపికావల్లబుండు 
పూతన నీతండా పట్టి పొరిగొన్సయట్టివాండు 
చేత గచ్చకాయలాడీ శ్రీవిట్టలేశుండు 


౧ ప్రంహ్లోద' రేకు 


335 


1 సలి ॥ 
| ae 


1 బూన ॥ 


1 బొన॥ 497 


i ఏలఅవి ॥ 
Mr 


౫ కంటి ॥ 


TE Ye] 


౨ 'యోభళము' రేకు, ౩ ఇది శృంగార సంకీర్తనలలో నుండ తగినది ౪ విర్దలేళు' రేకు 


336 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


యీ దేవుడా కుచేలుని కిష్టసంపదిచ్చినాండు 

పోదిగొని యీ దేవుండా భూభార మడంచినాండు 

వేదమయు డీదేవుండా విశ్వరూపు చూపినాండు 

సేదదేరీ మహిమల శ్రీవిట్టలేశు(డు ॥ కంటి ॥ 


యీ మూరితా పాండురంగ మిరవై వుండినవాండు 
కామించీమూరితి శ్రీవేంకటగిరి నున్నవాండు 
దోమటి నీమూరితే యాట్యులపాట మెచ్చినాండు 


క్లేమముతో వరాలిచ్చీ శ్రీవిట్టలేశుండు ॥ కంటి ॥ 498 
నాట 

సరిలే రితనికి సాహసవిక్రము డత - 

డరయ కలశాపురహనుమంతు(డు i పల్లవి i 


వుదధి లఘించినా(డు వుబ్బున మైనాకముచే 
పాదలి నటనడుమ( బూజగొన్నా(డు 
లు 
సదరాననే లంక సాధించి వచ్చినాడు 
అదివో కలశాపురహనుమంతు(డు ॥ సరి ॥ 


సంజీవి దెచ్చినాండు సమరరంగమందు 

౨భంజించి వానరుల బదికించినాండు 

అంజనీదేవికి. గొడుకైనాండు యేపనుల - 

నంజండు కలశాపురహనుమంతు.ండు ॥ సరి ॥ 


బలురాకాసులనెల్లా పట్టి చదిపినవాండు 

ఇల రామునికి గడు హితుండైనాండు 

చెలంగి శ్రీవేంకటేశు సేవ సేయుచున్నవాయడ 

అలరి కలశాపురహనుమంతు.(డు ॥ సరి ॥ 499 





౧ 'భంబించిన కావచ్చు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


సాళంగనాట 
సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో 
వావిరి( (బ్రహ్లోదునికి వరదుండు వీడే 


జగన్నాధుండు em సర్వరక్షకుండు న్‌ా 
నిగమవేద్యుండైన నిత్యు(డు వీండే 
సగుణవంతుండు వీండే సర్వకాముండు వీండే 
నగుమొగముసు[గ్రీవనరసింహుండు వీడే 


మరుజనకుండు వీండే మహిమాధికుండు వీడే 
పరగ శ్రీలక్ష్మీపతి పడే 

సురల కేలికె వీడే శుభమూరితి వీడే 
నరసఖు(డ సు[గ్రీవనరసింహుండు వీయడే 


భువనాధిపతి వీండే పురుషోత్తముడు వీడే 

వివిధప్రతాపకోవిదుండు వీడే 

ఇవల శ్రీవేంకటా(ద్రినిరవైనత(డు వీడే 

నవమూర్తి సగ్రీవనరసింహుడు వీడే 
బౌళి 

ఎంతని పొగడవచ్చు నితనిప్రతాపము 

పంతములెల్లామెరసి (ప్రతాపించీ వాడే 


చేతులనే పెరికి సంజీవికొండ దెచ్చినాండు 
ఆతండువో తొల్లి పెద్దహనుమంతు(డు 

ఘాతల దానొక్కండే లంక సాధించి వార్చి దాంటి 
యీతలికి వచ్చినాండు ఇదివో వాడే 


337 


1 పలవి ॥ 
ఠా 


॥ సేవిం॥ 


1 సేవిం ॥ 


॥ సేవిం ॥ 500 


1 పలవి ॥ 
(న్న. 


1 ఎంత ॥ 


338 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ముదమున బ్రహ్మలోకముదాణాం బెరిగినాడ 

అదివో ఇప్పుడు పెద్దహనుమంతు(డు 

వదలక తో(క చక్రవాళపర్యతము వెంటా 

వుదుటున జుట్టుకొని వున్నాడు వాడే 1 ఎంత ॥ 


మెల్లనే జంగ చాచి మెడ నిక్కించుకొన్నాండు 
అల్లదివో మించే పెద్దహనుమంతుండు 
వెల్లవిరైనాండు శ్రీవేంకటేశ్వరుని బంటై 

౧M (cuted 


చల్లంగా లోకములేలీ సంతతము వాడే ॥ ఎంత ॥ 501 
పొడి 

ఎంతప్రతాపమువాండు యెంతటినేరుపరి 

యొంతని పొగడవచ్చు నీరాముని ॥ పల్లవి Il 


వాలినొక్క కోలనేసి వారిధి గట్టినవాండు 

తాలిమితో సుగ్రీవుని లాలించినాండు 

పాలించి విభీషణుని బట్టముగట్టినవాండు 

యేలుమని లంకకెల్లా నీరాముడు 1 ఎంత ॥ 


కుచ్చిెపర (?) మొండెముగా కుంభకర్ణు. గొట్టినాండు 

హెచ్చి రాకాసులం జంపె నీరాముండు 

తచ్చి రావణాసురునితలలు చెండాడినాండు 

ఇచ్చకొలందుల నిట్టి యీ రాముడు 1 ఎంత ॥ 


సీతతో విమానమెక్కి చేరి యయోధ్యకు వచ్చి 

యీతల'. బట్టమేలినాం ఉీరాముండు 

శ్రీతరుణితోంగూడి శ్రీవేంకటేశుండైనాండు 

యీతయడే దరిసించరో యీరాముండు ॥ ఎంత ॥ 502 


౧ పడి కావచ్చు 


అధ్యాత శ్ర సంకీర్తనలు 


లలిత 
సర్వరక్షకుండైన సర్వేశు(డేకాక 
వుర్విమీంద నందరిలో నొక్కండా రాముండు 
కొండపొడవులైన ఘోరవానరబలము 
గుండుగా వారిధిదండ6 గూడంబెట్టి 
నిండు జెలనిధి గట్టి నిగిడి లంక సాధించె 
అండనే రాముండు నరుం డనవచ్చునా 


అన్నిటా దేవతలకు నసాధ్యమైనరావణు - 
నెన్నికగా. బు(త్రమి(త్రహితులతోడ 
పన్నుకొని శస్రాస్త్రపంక్తులనే ఖండించె 
సన్నుతి నిట్టే రాముని జనుండనవచ్చునా 


చలపట్టి లంక విభిషణునికి. బాలించి 

బలువుగ సీత6గూడి పట్టమేలి 

యిలలో శ్రీవేంకటా(డ్రినిరవై లోకముగాచీ 

నలువంక రాముడు నరుండనవచ్చునా 
రేకు 387 లలిత 

కంటిమి నే6 డిదె గరుడాచలపతి 

యింటివేలుపగు యీశ్వరు6 డితండు 


శ్రీనరసింహు(డు చిన్మయకాంతుండు 
దానవాంతకు(డు దాయనిధి 
నానామహిమల నమ్మినవారిని 
పూనుక కాచే పోషకు( డితండు 


339 


॥ పలవి ॥ 
(ag) 


il సర్వ il 


i సర్వ 11 


| సర్వ 1 503 


॥ పలవి ॥ 
కో. 


॥ కంటి ॥ 


340 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దేవాదిదేవుండు దినకరతేజుండు 

జీవాంతరంగుండు శ్రీ విభుండు 

దైవశిఖామణి "తలంచినవారిని 

సేవలుగొని కాచేవిభుం డితండు ॥ కంటి ॥ 
పరమమూర్తి హరి (ప్రహ్లాదవరదు(డు 

కరుణానిధి బుధకల్వ్పకము 

పరగు శ్రీవేంకటపతి తనదాసుల - 


నరుదుగ6 గాచే యనంతు. డితండు ॥ కంటి ॥ 504 
రామ(క్రియ 

అల్లవాండే గద్దెమీంద నౌభళపుగుహలోన 

యెల్లవారి. గరుణతో నేలుకొన్నాండు ॥ పల్లవి ॥ 


వుక్కుంగంభములో (బుట్టి వుగ్రనారసింహుండు 

మొక్కలపు హిరణ్యుని ముందలవట్టి 

గక్కనం గడుపు చించి ఘనమైన పేగులు 

వెక్కసపు జంధ్యాలుగా వేసుకొన్నాడు ॥ అల్ల ॥ 
కోరలు దీండుకొంటాను ఘోరనారసింహు(డు 

సారెసారె నెత్తురులు చల్టుకొంటాను 

వీరులైన దానవుల వెదకి వెదకి కొట్టి 

గోరికొనం గండలెల్లా( గోయుచున్నా(డు ॥ అల్ల ॥ 


విచ్చన విడిని శ్రీవేంకటనారసింహు(డు 

పచ్చిదేర నట్టే పకపక నవ్వి 

కచ్చు పెట్టి దేవతలంగాచి యభియమిచ్చి 

పెచ్చు రేంగి సంతోసానం బెరుగుచున్నాండు ॥ అల్ల ॥ 505 





౧ 'తలయివారిని' రేకు 


అధ్యాత్మ సంక్షీర్తనలు 


మాళనిగాళ 
ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో 
పొంతనిదే కలశాపుర హనుమంతుండు 


పిడికిట బట్టినవి పెద్దపండుల గొలలు 
అడరి యెత్తినది మహావాలము 

గుడిగొన రాకాసులం గొట్టినది వలకేలు 
పొడచూపీ6 గలశాపుర హనుమంతుడు 


సందడిసమరానకు చాంచినది పెనుజంగ 
అందముగ నిక్కించినదదే వురము 
కుందక వీరరసమే “కురిసేటిది మొగము 
పొందగువాండు కలశాపుర హనుమంతుడు 


వుద్దుటున మెలంేవి వొద్దికైన పాదాలు 

(త్రిదశులమెప్పించేది దివ్యరూపము 

అదె శ్రీవేంకటేశుబంటయి నిలుచున్నాండు 

వొదలుచు6 గళశాపుర హనుమంతు(డు 
శంకరాభరణం 

ఎంత భాగ్యవంతులమో యీతని( బొడగంటిమి 

చెంతనుండి మమ్మునేలే శ్రీ *విట్టలేశుండు 


తుంగభ(ద్రాతటమున తొంటిపరబ్రహ్మము 
అంగవించి సాకారమైవున్నాండు 

సంగతితో రుక్మిణియు సత్యభామల నడుమ 
చెంగలించీ మహిమల శ్రీ'విట్టలేశుండు 


341 


॥ పలవి ॥ 
ళ్‌ 


1 ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 506 


1 పలవి ॥ 
లా. 


1 ఎంత ॥ 


౧ 'కురొరేకు ౨ 'వద్దలేశు(డు' రేకు ౩ 'విర్టలేశుండు' రేకు మిగత స్టలములందును 


342 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అందపు. బైండిమేడలో నాదిమూర్తియైన దేవు - 

డందరికి. (బ్రత్యక్షమై యున్నాండు 

సందడించి గోపికాజనములతోడుత 

చెంది వున్నాండిదివో శ్రీ విట్టలేశు(డు ॥ ఎంత ॥ 


వెలసి వనాలలోన వేదవేద్యుండైన హరి 

అలరి కృష్ణావతారమై యున్నాండు 

యెలమి శ్రీవేంకటేశు. డితండే పదారువేల 

చెలులతో. గూడినాండు శ్రీ విట్టలేశుండు ॥ ఎంత ॥ 507 
నాట 

ఇట్టి సుద్దులితనివి ఇదివో కొలువున్నాండు 

నట్టనడుమ నీసు(గ్రీవ నారసింహుండు ॥ పల్లవి ॥ 


టె 
"పగలూ రాతిరి. గాని పటుసంధ్యాకాలమందు 

మొగి. బచ్చీ వెచ్చిగానిమొనగోళ్ళచే 

ఎగగనమూ నేలా గానిగనమైనతాడమీంద 

నగుతా హిరణ్యు6 గొట్టె నరసింహదేవుండు ॥ ఇట్టి ॥ 


వెలుపలాలోనాంగానివెడంగుగడపమీంద 
తలితం(డ్రిగానియట్టితావున. బుట్టి 

మొలచి చిగిరించని ముదురుంగోరలతోడ 

నలి హిరణ్యు జంకించె నరసింహదేవుండు ॥ ఇట్టి ॥ 


మానిసీ మెకమూంగానిమంచియాకారముతోడ 

పూని యిల్లూం బందిలీ.6 గాని గుహలో 

ఆనుక హిరణ్యుని నడణీ శ్రీవేంకటాద్రి 
నానాదిక్కులనేలిననరసింహదేవుండు ॥ ఇట్టి ॥ 508 





౧ 'పగలు' రేకు ౨ 'గగనము' రేకు 


అధ్యాత a సం కీర్తనలు 


బౌళి 
అదె చూడరయ్యా "పెద్దహనుమంతుని 
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా 


వుదయాస్తశైలములు వొకజంగగా( జాంచె 
అదివో ధ్రువమండలమందె శిరసు 

చదివె సూర్యునివెంట సారె మొగము (ద్రిప్పుచు 
యెదుట నీతనిమహి మేమని చెప్పేమయ్యా 


దండిగా (బబ్రహ్మాండముదాంకం దో(క మీందికెత్తె 
మెండగు దిక్కులు నిండ మెను వెంచెను 
గుండుగూడ రాకాసులం గొట్టంగం జేతులు చాంచె 
అండనీతని ప్రతాప మరుదరుదయ్యా 


దిక్కులు పిక్కటిలంగ దేహరోమములు వెంచె 
పక్కన లోకములకు. బ్రాణమై నిల్చి 
ఇక్కడ శ్రీవేంకటేశు హితవరిబంటాయ 
మిక్కిలి నీతనిలావు మేలు మేలయ్యా 
రేకు 388 రామ క్రియ 
నరులాల మునులాల నానాదేవతలాల 
పరబ్రహ్మ మీతండే ప్రత్యక్షమై వున్నాడు 
భావించి చూడరో వీండె ప్రహాదవరదుండు 
సేవించరో తొడమీంది శ్రీసతిని 
వావిరి నుతించరో వరశంఖచ॥క్రా లవె 
కోవిదుండు గద్దెమీ(దం గొలువై వున్నాడు 


1 పలది॥ 
a) 


॥ అదె ॥ 


1 దె ॥ 


1 అదె ॥ 509 


1 పలవి॥ 
య 


1 నరు || 


344 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


చెలంగి మొక్కరో వీండె శ్రీనరసింహదేవుండు 

తెలియరో యీతని తేజోరూపము 

అలరి పూజించరో అనంతహస్తము లవె 

కొలందిమీరి విష్ణుండు కొలువై వున్నాడు ॥ నరు ॥ 


యిదె శరణనరో హిరణ్యదైత్యహరుని 
అదన జపించరో యీ హరినామము 
యెదుట శ్రీవేంకటా(ద్రిని యహోబలమునందు 


కొదలే కాదిమూరితి కొలువై వున్నాడు ॥ నరు ॥ 51 
పాడి 

౨ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు 

చెంత రమాదేవింగూడె శ్రీనరసింహుండు ॥ పల్లవి ॥ 


సరి గొండలెక్కుకొని సరసము లాడుకొంటా 

సారిది మోములు “తోలి చూచుకొంటాను 

విరులచెండులంగొని వేటులాడుకొంటాను 

సిరితోడ విహరించీ శ్రీనరసింహుండు ॥ ఇంతు ॥ 


భవనాశిలోని నీరు పైం జల్లులాడుకొంటాను 

నవకపుసిరులను నవ్వుకొంటాను 

జవళి6 గెమ్మోవులు సన్నలC జూపుకొంటాను 

"చివన నిందిరనంటె శ్రీనరసింహుండు ॥ ఇంతు ॥ 


వేమరు. దొడలెక్కుక వీడుదోడు లాడుకొంటా 

(ప్రేమమునఈ గాంగిళ్ళం బెనంగుకొంటా 

ఆముక శ్రీవేంకటాద్రి నౌభళాన నిలిచిరి 

శ్రీమహాలక్ష్మితోడ శ్రీనరసింహు(డు ॥ ఇంతు ॥ 511 


౧ ఇది ఒక విధమైన శృంగార సంకీర్తన ౨ తొంగి పూముపా తొంగి కి బదులుగా 'తోంగి 
అనురూపము ఈ వాజ్మయమున పలుతావులగలదు ౩ చివ్వనకు రూపాంతరము కావచ్చు 


అధ్యాత శై సంకీర్తనలు 345 
బౌళి 

సులభుండై వున్నాడు సు(గ్రీవనారసింహు(డు 

నెలకొన్నదాసులకు నిధానము వీడే tl పల్లవి i 


తుంగభద్రాతటమున తొడపై నిందిరతోడ 
సింగారించుకొన్నవేల్పుసింహము వీడే 

సంగతిగా దేవతలు జయవెట్టి కొలువంగా 

చెంగటనే మహిమల. జెలరేంగీ వీడే సుల ॥ 


చలువబండలమీ(ద చక్కనికొండలదండ 

అలరీని వీరనరహరి వీండె 
వెలయుశంఖచ(క్రాలవేవేలుహస్తములతో 

బలవంతుడై వున్నాడు పంతముతో వీండే ॥సుల॥ 


పువ్వులతో(టలనీడ భువనేశ్యరములోన 
జవ్వనపు మనుజ కేసరి "*వీండె 
ఇవ్వల శ్రీ వేకంటా(దై నిరవై వరములిచ్చి 


నవ్వుమోముతోడ భువనము లేలీ వీడే ॥ సుల ॥ 512 
నాటి 

వినరయ్య నరసింహవిజయము జనులాల 

అనిశము సంపదలు నాయువు నొసంగును ॥ పల్లవి ॥ 


మొదల. గొలువుకూటమున నుండి కళిపుండు 

చదివించెం “బ్రహ్లోదుని శాస్త్రములు 

అదన నాత(డు నారాయణుడే దైవమనె 

అదరిపడి దైత్యుండు ఆతని(6 జూపుమనె ॥ వినర ॥ 





౧ లీందె రేకు ఈ వీండె పూము పాఠములో జారిపోయినది ౨ “బ్రంహ్లోద' రేకు అంతటా 


346 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అంతట (బ్రహ్లాదు(డు 'అన్నిటానున్నాండనియె 
పంతమున దానవుడు బాలుని జూచి 
యెంతయు. గడ(కతోడ “ఇందులో జూపు'మని 
చెంతనున్న కంబము చేతంగొని వేసె 


అటమి(దట (బ్రహ్మాండం బదరుచు 
కుటిలఅభయంకరఘోషము తో 

చిట చిట చిటమని పెట పెట పెటమని 
పటపట మనుచును బగిలె6 గంబము 


కులగిరు లదరెను కుంభిని వడశెను 
తలథతిరి దైత్యులు తల్లడిలి 

కలలను జగములు కంపించె జగములు 
'ప్రళయకాలగతి. బాటిల్లై నపుడు 


ఘననారసింహు( డదె కంబమునందు వెడలె 
కనుపట్ట నదిగొ చ(క్రజ్వాలలు 

మునుకొని వెడలె గారు శ్రకముక్తశరములు 
కనకకళివునకు.( గలరగా గుండియలు 


అడరె నద్దేవునికోపాగ్నులు బెడిదపు - 
మిడుగురులతోడుత మిన్నులుముట్టి 
పిడుగులురాలేటిభీకరనఖరములు 

గడుసు రక్కసునికి గాలములై తగిలె 


తొడికి పట్టి విష్ణుడు తొడమీంద నిడుకొని 
కడుపు చించెను వానిగర్వమడంగ 

వెడలెం జిల్లున వానివేండి నెత్తురు నింగికి 
పొడి వొాడియాయ శత్రుభూషణములెల్లను 


1 వినర ॥ 


1 వినర ॥ 


॥ వినర ॥ 


॥ వినర ॥ 


॥ వినర ॥ 


॥ వినర ॥ 


అధ్యాత pl సంకీర్తనలు 


నెళ నెళన ఎరిచె నిక్క వానియెముకలు 
"పళపెళ నారిచి పెచ్చు వెరిగ హరి 
జళిపించి పేగులు జంద్యాలుగా నసుకొనె 
తళుకుంగోరలు తళతళమని మెరిచె 


పెటలించి నరములు పెరికి కుప్పలువేసి 
గుటగుటమని రొప్పె గొవిరతుు 
చిటిలించి కండలు చెక్కలు వారయెండి 
కుటిలదానవు6 జూచి 'ఖో' యని యార్చెను 
తెంచి శిరోజములు దిక్కులకు వాని - 
"౨పంచప్రాణములుగానె. బరమాత్ముండు 
అంచెల నీరీతిని ప్రహ్హాదునిపగ నీలొ 
మించి దేవతలు మితిమీతీ జయవెట్టిరి 


అప్పు డిందిరాదేవి యంకమున. గూచుండె 
వొప్పుగ శాంతమందె నహోబలేశుండు 
తప్పక కోనేటిదండ( దానై యిందును నందు 
చిప్పిల వరములిచ్చీ శ్రీవేంకటేశు(డు 

రేకు 389 మాళవిగౌళ 
అదె లంక సాధించె నవనిభారము దించె 
విదితమై (ప్రతాపము వెలయించె నితండు 


రవివంశతిలకుండు రాము. డితండు 
భువి6 బుట్టె దశరధ పుత్రు డితండు 
భవుండెంచె. దారకబ్రహ్మ మీతండు 
పవనజుకిచ్చినాండు బ్రహ్మపట్ట మీతండు 


౨ “పంచె' రేకు 


॥ వినర ॥ 


1 వినర ॥ 


॥ వినర ॥ 


॥ వినర ॥ 513 


॥ పలవి ॥ 
లా 


॥ అదె ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బలువు(డు సీతాపతి యితడు 
తలకొన్న వాలిమర్దను. డితండు 
విలసిల్లై నేకాంగవీరు. డితండు 
చలమరి కోదండదీక్షాగురు. డితండు 


శరణాగత వ(జపంజరు( డితండు 
సరిలేని యసురభంజకు. డితండు 
వరదుడు శ్రీవేంకటేశ్వరు. డితండు 
అరయ విజయనగరాధీశు. డితండు 
రామ(క్రియ 
రాముడు లోకాభిరాము.డు వీయిగో 
వేమారు మొక్కుచు సేవించరో జనులు 


చెలువపురూపమున బితకాము.డు 
మలసీ బిరుదున సమరభీముండు 
పొలుపైనసాకేతపురధాము(డు 
యిలలో. (బ్రజలకెల్తా హిమధాము(డు 


ఘనకాంతుల నీలమేఘశ్యాముండు 
అనిశము నుతుల సహ(స్రనాముండు 
కనుపట్టు కపినాయకస్తోముండు 
తనునెంచితే దేవతాసౌర్వభౌముండు 


సిరులమించిన తులసీదాముండు 
కరుణానిధియై నభక్త(పేము(డు 

వురుతరమహిమల నుద్దాముండు 
గరిమల శ్రీవేంకటగిరి (గ్రాము(డు 


॥ అదె ॥ 


॥ అది ॥ 51 


1 పలవి ॥ 
వ్వ 


॥ రాము ॥ 


॥ రాము ॥ 


॥ రాము ॥ 51 


అధ్యాత్మ సంకీర్తనలు 349 


సామంతం 
అదిగాన నీతి శాంతాలన్నిటకి. గారణము 
పదిలమై వివేకించి బ్రదుకంగ వలయు ॥ పల్లవి ॥ 


తఅచు మాంటలాడితే తప్పులెన్నైనా దొరలు 

పణచై తిరిగితేను పాప మంటును 

మెజసి తిరిగాడితే మిక్కిలి దూరు ముట్టు 

యెణకగలవాం౭ డిందు నేమజు. డెప్పుడును ॥ అది ॥ 


కన్నవెల్టా. జూచితే కడునాస లుప్పతిలు 
కన్నెలు పెక్కుగూడితే కరంగు మేను 
సన్నలు సారెకునైతే చవుకౌ దొరతనము 
యిన్నిట నేర్పరైనవా. డేమటు. డెప్తుడును ॥ అది ॥ 
మట్టుమీరి నవ్వితే మచ్చరా లూరకే పుట్టు 
గుట్టులేక నడచితేం గొంచపడును 
నెట్టన శ్రీవేంకటేశ నీకు శరణుచొచ్చి 
లు 


యిట్టె నీదాసు(డైనవాం డేమరం డెప్పుడును ॥ అది ॥ 516 
సాళంగనాట 

జయము మనది వనచరులాల 

రయమున దర్శ్మదారలు తుత్తుతూ ॥ పల్లవి ॥ 


రక్కసులమీంద రాముండలిగె, నలు 

దిక్కుల నడవుండు తిడిం తిడిం 

యెక్కుండుసేనలు యిటు మొరయింపుండు 

ఢక్కానినదము ఢమఢమధఢమం ॥ జయ ॥ 


350 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కుటిలదానవుల. గొట్టుండు, కోటలు 
తటుకున దాంటు(డు ధణం ధణం 
పటుగతినార్భుచు పట్టుండు అగలు 
గ! 
'పెటులు చూడ. డదె పెట పెట పెటల్‌ ॥ జయ ॥ 
గుట్టున నుండక కూలె రావణుడు 


పట్టుండు సంకులు భం భం భం 
యిట్టె శ్రీవేంకటేశు(డు గెలిచెను 


దిట్టలై యాడు(డు ధథిం ధిం ధిం ॥ జయ ॥ 517 
శంకరాభరణం 

విను డిదె రఘుపతి విజయములు 

పనుపడి రాక్షసబాధ లుడిగెను ॥ పల్లవి ॥ 


కులగిరు లదరెను కుంభిని వడశెను 

యిల రాము(డు రధమెక్కినను 

కలరా వారిధులు కంపించె జగములు 

బలువిలునమ్ములు వట్టినను ॥ విను ॥ 


పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె 

తొడింబడి బాణము దొడిగినను 

ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు 

యెడపక రావణు నేసినను ॥ విను ॥ 
చుక్కలు డుల్లెను (స్రుక్కె భూతములు 

తొక్కి యసురతల దుంచినను 

గక్కన శ్రీవేంకటగిరి నిలువంగ 


అధ్యాత్మ సంకీర్తనలు 


అక్కజమగు శుభ మందరికొదవె 
బౌళిరామ[క్రియ 

ఇతండే పరబ్రహ్మ మిదియే రామకథ 

శతకోటివిస్తరము సర్వపుణ్యఫలము 

ధరలో రాముండుపుట్టె ధరణిజం బెండ్డాడె 

అరణ్యవాసులకెల్తా నభయమిచ్చె 

సొరిది ముక్కు జెవులు చుప్పనాతిని గోసె 

ఖరదూషణులను ఖండించి వేసె 

కినిసి వాలి జంపి కిష్కింధ సుగ్రీవు క్‌చ్చె 

వనధి బంధించి దాంటె వానరులతో 

కనలి రావణకుంభకర్ణాదులను జంపి 

వనిత జేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును 


సౌమి(త్రియు భరతుడు శత్రుఘ్నుండు. గొలువంగ 
భూమి యేలె కుశలవపుత్రుల. గాంచె 
శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాదద్రిమీంద 
కామించి విభీషణ లంకకుంబట్టము గట్ట 

క్‌ు 390 మాళవిగాళ 
రాముండు లోకాభిరాము( డుదయించంగాను 
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను 
తటుకన మారీచుతలపై. బోయం గర్మము 
కుటిలశూర్చనఖ ముక్కునం బండెను 
పటుకునం దెగె దైత్యభామల మెడతాళ్ళు 
మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను 


351 


॥ విను ॥ 518 


॥ పలవి ॥ 
(ఇల) 


॥ ఇతడే ॥ 


॥ ఇతడే ॥ 


॥ ఇతడే ॥ 519 


1 పలవి ॥ 
లి. 


॥ రాము ॥ 


352 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తరగ రావణు పూర్వతపములయాయుష్యము 
ఖరదూషణాదులకు కాలము దీరె 

గరిమ లంకకు నవగ్రహములు భేదించె 

సిరుల నిం|ద్రజిత్తాకు చిని నంతటను ॥ రాము ॥ 


పొరిం గుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె 
మరలి గండము దాత మండోదరికి 
పరగె (గ?) నయోధ్యకు భాగ్యములు ఫలియించె 


చిరమై శ్రీవేంకటేశుచేతలెల్లా దక్కెను ॥ రాము ॥ 520 
సాళంగనాట 

జయము జయము ఇంక జనులాల 

భయములు వాసెను (బదికితిమిపుడు ॥ పల్లవి ॥ 


ఘన నరసింహుడు కంభమున వెడలె 

దను(జాలు నమసిరి ధర వెలసె 

పొనిలె నధర్మము భూభారమడ౮గ 

మునులతపము లిమ్ముల నీడేరె ॥ జయము ॥ 


గరిమతో విష్ణుండు గద్దెపై నిలిచె 

హిరణ్యకశిపుని నేపడణె 

అరసి “ప్రహ్లాదుని నన్నిటా మన్నించె 

హరు(డును (బ్రహ్మయు నదె కొలిచేరు 1 జయము ॥ 
అహోబలేశు(డు సిరి నంకమున ధరించె 

బహుగతి శుభములు పాటిల్లె 

యిహపరము లొసరా నిందును నందును 

విహరించెను శ్రీవేంకటగిరిని ॥జయము॥521 


౧ ప్రంహ్లాదుని' రేకు 





అధ్యాత శ్రీ సంకీర్తనలు 353 


రామక్రియ 
గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె 
సిరులొసంగి. జూడరో చింతామణి యీపె ॥ పల్లవి ॥ 


పాలజలధి6 బుట్టిన పద్మాలయ యీపె 

లాలిత శ్రీనరసింహులక్ష్మి యీపె 

మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె 

యీలీల లోకములేలే యిందిర యీపె ॥ గరు ॥ 


ఘనసంపదలొసంగు కమలాకాంత యీహెో 

మనసిజు6 గనిన రమాసతి యీపె 

అనిశమం బాయనిమహాహరిప్రియ కీటూపె 
ధనధాన్యరూపపుశ్రీ, తరుణి యీసె ॥ గరు ॥ 


రచ్చలవెలసినట్టిరమావనిత యీపె 
మచ్చికగలయలమేల్‌(మంగ యీాపె 
యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు 


నిచ్చలూ6 దావుకొనిననిధాన మీపె ॥ గరు ॥ 522 
సామంతం 

సమసె రావణుండు సమరములోపల 

అమరులు కడు ముదమందిరి మెరసి ॥ పల్లవి ॥ 


బెరగిరి రాముని శరముల కసురలు 

సురిగిరి పోట్లచురుకునను 

తొరిగిరి నెత్తుటం దునియలు సేసిన 

తిరిగిరి తరుమయ దిక్కులకు 1 సమఫె ॥ 


354 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కూలిరి భల్టూకుల ఘోషములకు 

వాలిరి వాయుజవాలహతి 

వీలిరి యంగదు వివిధనాదముల 

తూలిరి సుగ్రీవు దోర్చలమునను ॥ సమసె ॥ 


దాంగిరి లక్ష్మణు దాకకు నులుకుచు 

వీం౧రి వనచర వితతికిని 

పాంగి శ్రీవేంకటపతి కృపారసమునం 

దోంగిరి జనులు సంతోసంబునను ॥ సమసె॥ 523 
శంకరాభరణం 

ఆదిమూర్తి యాతండు "ప్రహ్లాదవరదు(డు 

యేదెసం జూచినా€6 దానె యీతిెయిది (?) దేవుండు ॥ పల్లవి ॥ 


నవ్వులమోముతోడ నరసింహరూపుతోడ 

జవ్వనితాడమీ6దట సరసమాడ 

పువ్వులదండలు యిరుబుజాలపై వేసుకొని 

వువ్వళ్ళూరం గొలువై వున్నాండు దేవుండు ॥ ఆది ॥ 


సంకు( జ[క్రములతోడ జమళికోరలతోడ 

అంకెల గటియభయహన్స్తా లెత్తి 

కంకణాలహారాలతో ఘనకిరీటము వెట్టి 

పొంకమైన ప్రతాపానం బొదలీ నీ దేవుండు ॥ ఆది ॥ 


నానాదేవతలతోడ నారదాదులతోడ 

గానములు వినుకొంటా గద్దెపై నుండి 

అనుక శ్రీవేంకటాద్రి నహోబలమునందు 

తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుండు 1 ఆది ॥ 524 


౧ ప్రంహ్లోద' రేకు ౨ 'డిదె కావచ్చు 
౧ 





అధ్యాత్మ సంకీర్తనలు 


బౌళిరామ[క్రియ 
వీండివో కలశాపుర వీరహనుమంతు(డు 
వా(డిమిమెరసినట్టివ(జ్రపాణి యితడు 


చలపట్టి జంగచాంచి జలధి దాంటినవాండు 
తలకొన్న రాముని (ప్రతాపపువా(డు 

యెలమి సీతకుంగరమిచ్చి మెప్పించినవాండు 
కలగుండు వడ లంక. గాలిచినవాండు 


మగిడి రాఘవునకు మణి దెచ్చినట్టివాండు 
గగనము మోచిన కాయమువాండు 

మొగి సూర్యునిచే శాస్త్రములు అెదివినవా(డు 
పగటున మీ6దిబ్రహ్మపట్టమేలేవాండు 


యిప్తుడూ. బ్రాణముతోనే యిల దేవుండైనవాండు 
చెప్పలి త్రనమహిమ( జెన్నుందువా(డు 
ముప్పిరి శ్రీవేంకటేశుమూలబలమైనవా(డు 
వొప్పగు వరా లిందరి కొసగేటివాండు 

రేకు 391 రామ(క్రియ 
వీండివో కొలువున్నాండు "విట్టలేశుండు 
మూండుమూర్తులతేజపుమూలమీతండు 


పంతముతో పాండవపక్షపాతి యీతండు 
వింతలేని విదురునివిందు యీతండు 
మంతుకెక్కినద్రౌపదీమానరక్షకు6 డీతండు 
చెంతనే వుద్దపుపాలి చింతామణి యీతండు 


౧ 'విర్దలేశు(డు' రేకు 


355 


n పలవి ॥ 
(aap) 


Hl వీండివో [| 


॥ వీండివో ॥ 


॥ వీ(డివో ॥ 525 


॥ పలవి ॥ 
లా 


Ui వీవో || 


356 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


మందగొల్లెతలకెల్లా మంగళసూ(త్ర మీతండు 
కందువ నక్రూరునిభాగ్యం బీతండు 
నందగోప యశోదల నవనిధాన మీతండు 
అందపురుక్మిణీమనోహరు. డీతండు 


దేవకీవసుదేవులదివ్యపద వీతండు 

భావింప నందరిపరబ్రహ్మ మీతండు 

కైవశమై దాసులకు కల్పవృక్ష మీతండు 

శ్రీవేంకటాద్రిమీందిశ్రీపతి యీతండు ॥ వీండివో ॥ 526 


అలిత 
ఈతని మహిమలు యెంతని చెప్పెద 
చేతులమొక్కెద జెలంగుచు నేను ॥ పల్లవి ॥ 


శ్రీనరసింహుడు చిన్మయమూరితి 

నానావిధకరనఖరు(డు 

దారుణదైత్యవిదారుండు విష్ణుండు 

తానకమగు మా దైవంబితండు ॥ ఈతని ॥ 


అఆహోబలేశుండు ఆదిమపురుషుండు 
బహుదేవతాసార్వభౌముండు 

సహజానందుండు సర్వరక్షకుండు 

యిహపరములొసంగుయేలిక యితండు ॥ ఈతని ॥ 


కేవలుండగు సుగ్రీవన్నసింహుండు 

భావించ సుజనపాలకు(డు 

శ్రీవేంకటేశు(డు చిత్తజజనకుండు 

వేవేలకు నిలువేలుపు యితడు ॥ ఈతని ॥ 527 


అధ్యాత్మ సంకీర్తనలు 357 


సాళంగనాట 
పెరిగినాండు చూడరో పెద్దహనుమంతుండు 
పరగి నానావిద్యల బలవంతుడు 11 పల్లవి 1 


రక్కసులపాలికి రణరంగశూరుండు 
వెక్కసపుయేకాంగవీరుండు 

దిక్కులకు సంజీవిదెచ్చిన ధీరుండు 

అక్కజమైనట్టి యాకారుండు ॥ పెరిగి ॥ 
లలిమీరినయట్టిలావుల భీముండు 
బలుకపికులసార్వభౌముండు 

నెలకొన్న లంకానిర్జూమధాముండు 

తలంపున రామునాత్మారాముండు ॥ పెరిగి ॥ 


దేవకార్యముల దిక్కు వరేణ్యుండు 
భావింప౦గఈ6 దపఃఫలపుణ్యుండు 
శ్రీవేంకటేశ్యరు సేవా[గ్రగణ్యుండు 


సావధాను(డు సర్వశరణ్యుండు ॥ పెరిగి ॥ 528 
దేసాక్షి 

వెన్నముద్దకృష్ణుండు వేవేల చేంతలవాండు 

పిన్నవాండై వున్నవాండు బిరుదైన బాలుడు ॥ పల్లవి ॥ 


బాలేంతచన్ను గుడిచి బండివిరుగంగందన్ని 

గాలిరక్కసుని ములుగంగ మోంది 

రోలంగట్టువడి యట్టె రూఢిగా మద్దిమాంకుల 

గూలదొబ్బె తాల్లి ఏీడె గుట్టుతోడి బాలుండు ॥ వెన్న ॥ 


358 శీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొండ గొడుగుగ( బట్టిగోకులమునెల్లం గాచి 
మెండగుగొల్లెతలతో మేలమాడి 

అండనే నోరుదెరచి యశోదకు లోకములు 

దండిగా జూపె నితండె దంటయెన బాలుడు ॥ వెన్న ॥ 


పరమేప్టికి మారొడ్డి పసిబాలకుల. దెచ్చి 
ధరం బదారువేలుకాంతల. బెండ్డాడి 
ఇరవై శ్రీ వేంకటాద్రి నిందరికి వరాలిచ్చి 


సిరితో వెలసె నిదే చెలువపుబాలు(డు ॥ వెన్న ॥ 529 
నాట 

అదె వచ్చె రాఘవు( డాతని దాడి ముట్టె 

యెొదిరించరాదు మీకు నేది దెరు విపుడు ॥ పల్లవి ॥ 


భువిలోన రాముండై పుట్టైనట విష్ణుడు 

అవల మీకు దిక్కేది యసురలాల 

తివిరి మిమ్ము వెదకె దివ్యబాణాలాతనివి 

రవళి నెందు చొచ్చేరు రాకాసులాల ॥ అదె ॥ 


చలపట్టి కొండలచే సముద్రము గట్టెనట 

తల చూపరాదు మీకే దైత్యులాల 

వలగొని దేవతలు వానరులై వచ్చిరట 

నిలువరా దింక మీకు నిశాచరులాల ॥ అదె ॥ 


రావణు జంపెనట రణములోం జిక్కించుక 

దావతి. బారరో “మీరు దానవులాల 

యీవేళ శ్రీవేంకటేశుండితడే విభీషణుని 

లావున శరణనరో లంకావాసులాల ॥ అదె ॥ 530 





౧ మీకు రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 359 


గుజ్జరి 
ఏలికె చెప్పినపని కెదురాడేనా 
నీలీల లివియని నిండుకుండే నేను ॥ పల్లవి ॥ 


నీవు నాలోనున్నాండవు నే నున్నా సముఖాన 
కావరపుటింద్రియాలు కాకుసేసీని 

దేవర నీయప్పణో తెలియనానతీ నాకు 

ఆవిధమైతేనే అపరాధము లేదు 1 ఏలికె ॥ 


జగదీశుడవునీవు శరణాగతుండ నేను 

జిగి. గామ(క్రోధాలేల చిమ్మిరేంచీని 

నగుతా నప్పగించేవో నాకది గాదనరాదు 

తగునిట్టానే మైతే తప్పులేదు మాకును ॥ ఏలిక ॥ 
పుట్టించేవాండవు నీవు పుట్టుగులు నాసొమ్ము 

చుట్టి సుఖదు.ఖాలేల సూడువట్టీని 

నెట్టన శ్రీవేంకటేశ నీనటనో మంచిదాయ 

యిట్టయితే మావంక నింక నేరమి లేదు ॥ ఏలికె ॥ 531 


౧ ఈ లే పూముపాదమున తప్పినది 


శ్రీః 


(WU 
శుభమస్తు 
శ్రీ తాళ్ళపాక 
అన్నమాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలు 





( నిడురేకులలోని యధ్మాత్మ సంకీర్తనలు ) 


4-న రేకు ౪ ఆహరి 
తొల్లియును మజ్ఞాకు తొట్టలనె యూరొయన 
చెల్లుబడినూగీని శ్రీరంగళిశువు ॥ పల్లవి ॥ 


కలికి కావేరి తరగల బాహులతలనే 

తలంగకిటు రంగమధ్యపు తొట్టెల౯ 

పలుమారు దనునూణి పాడగానూగీని 

చిలుపాల సెలవితో శ్రీరంగళిశువు ॥ తాల్లి ॥ 


అదివొ కమలజుని తిరువారాధనంబనంగ 

అదన( గమలభవాండమనుతాట్టిల౯ 

ఉదధులు తరంగములనూ(చణగా నూగణీని 

చెదరని సిరులతోడ శ్రీరంగళిశువు i తొల్లి i 


వేదములే చేరులై వెలయంగ శేషుండే 

పాదుకొను తొట్టెలై పరగంగాను 

శ్రీదేవితోంగూడి శ్రీవేంకటేశుడై 

సేదదేరెడి వాండె శ్రీరంగళిశువు ॥ తొల్లి ॥ 1 


హో ఈ సంకీర్తన 7-వ రేకునను గలదు 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


13 రేకు శ్రీరాగం 
వెరపు దెలుపు నీ వేగిరమే నీ 
వెతీ(గియు నెజంగక యేమంటివో 


గోరపురుధిరము గురియు గోళ్ళ స్త్‌ 
తోరమైన యా తొడమీద 
గోరంటగోళ్ళ కోమలి నిలువంగ 
ఈరసమందక యేమంటివో 


నెత్తురు. బెదవుల నీ మొకమలరంగ 
బిత్తరి వీడెపు( బెదవులతో 
మత్తకరిగమన మాటలాడంగా 
ఎత్తిన మదమున నేమంటినో 


ఆననరౌ[ద్రము నట్టహాసమును 
పూనిన నినుంగని బొమముడితో 
లేనగవుల నదలింపెడి సిరితో 
హీనాధికముల నేమంటివో 


పెద పెద యూర్సుల పేగుల జందెపు 
టుదరముతో నీవుండుచును 

చెదరిన పయ్యెద చెరంగు జారుసతి 
యెదురెదురను నీవేమంటివో 


చింపి నెరుల నీ శిరసు ముడుచుకొని 
కంపముడిగి వేంకటపతివై 
లంపటమందుచు లక్ష్మీసతితో 
ఇంపులు నెరపుచు నేమంటివో 


361 


॥ పలవి ॥ 
(np) 


॥ వెరపు ॥ 


॥ వరపు ॥ 


॥ వెరపు ॥ 


1 వెరపు ॥ 


॥ వెరపు ॥ 2 


362 అధ్యాత్మ సంకీర్తనలు 


16 రేకు రామక్రియ 
అందరి వసమా హరినెరు(గ 
కందువగ నొకండుగాని యెరంగండు 


లలితపు పదిగోట్లనొక(డుగాని 
కలుగండు శ్రీహరి. గని మనంగ 
ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో 
ఇలనొకండుగాని యెరయగడు హరిని 
(శ్రుతి చదివిన భూసురకోట్లలో 
గతియును హరినె యొకానొక(డు 
అతిఘనులట్టి మహాత్మకోటిలో 
తతి నొక(డుగాని తలంచండు హరిని 
తుదకెక్కిన నిత్యుల కోట్లలో 
పొదుగునొక(డు తలపున హరిని 
గుదిగొను హరిభక్తుల కోట్లలో 
వెదకు నొకడు శ్రీవేంకటపతిని 
ఆహిరి 
మాయలకగపడి మతిగెడి (ప్రాణులు 
రోయం దలంచియును రోయంగలేరు 


మిసమిస మెరువ(గ మెల్లన చేరిరి 
ముసి(డిమాని ఫలములు చూచి 
రసమని సంసారపుబాలకులిదె 
విసిగి చేంయగని విరుగంగలేరు 


॥ పలవి ॥ 
లా 


1 అందరి ॥ 


1 అందరి ॥ 


॥ అందరి ॥ 3 


1 పలవి ॥ 
త్న్‌, 


1 మాయ ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బలువిషమొలికెడి పాము బట్టుకొని 


అలరుచు నలుగడనాడేరు 


పాలసి యాసలూర్పులు నిగుడించలో 
తెలిసియు నింకా6 దెలియంగలేరు 


తేనెదెచ్చి కత్తికి దారం బెట్టి (న) 


నానావిధముల నాశేరు 


దీనతలణయెడి తిరువేంకటపతి 
చేనిపంటలకు. జెయి చాంచలేరు 


బౌళి 


కందర్పజనక గరుడగమన 
నందగోపాత శ్రజ నమో నమో 


వారిధిశయన వామన శ్రీధర 
నారసింహ కృష్ణ నమో నమో 
నీరజనాభ నిగమగోచర 

నారాయణ హరి నమో నమో 


పరమపురుషా భవవిమోచన 
వరద వసుధావధూవర 
కరుణాకాంతా కాళిందీరమణ 
నరసఖ శౌరీ నమో నమో 


దానవదమన దామోదర శశి 
భానునయన బలభ(ద్రానుజ 
దీనరక్షక శ్రీతిరువేంకటేశ 
నానాగుణమయ నమో నమో 


363 


॥[ మాయ ॥ 


[మాయ ॥ 4 


॥ పలవి ॥ 
(3p) 


॥ కంద | 


1 కంద ॥ 


1 కంద ॥ ల్‌ 


364 అధ్యాత్మ సంకీర్తనలు 


18 రేకు ఆహరి 
ఏమి దిరిగేమెండైనను ఊర 
కోమితిమి దేహమోహో బదుకు ॥ పల్లవి ॥ 


(బ్రహ్మకల్పముదా(క (బదికేమా కాక 

(బ్రహ్మానందంబుం బడసేమా 

బ్రహ్మ మీ దేహలంపట మనుచు పరం 

బ్రహ్మంబు వదలితిమి బాపు (బదుకు ॥ ఏమి ॥ 
ఒడిలితో నిట్టనే వుండేమా, కాక 

చెడని పుణ్యములెల్లం జేసేమా 

యెడయకమరపదం బేలేమా, వృధా 

చెడిపోయె దినములిస్సీ బదుకా ॥ ఏమి ॥ 


ఆపదలు లేని సుఖమందేమా, కాక 
పాపంబు లేని మతి బరగేమా 
ఏపు మరీన వేంకటేశ్వరుని గొలువ 


నోపకిట్టైతిమయ్యో బదుకా ॥n ఏమి ॥ € 
19 రేకు శ్రీరాగం 

కప్పురమునకు( గప్పురమై 

చిప్పిలు6దావి మించె నితండు i పల్లవి il 


బంగారమునకు బంగారమై 

శృంగారమమరె శ్రీహరికి 

అంగమయిన మొల పీతాంబరంబున 

కొంగుబంగారై కూడె నితడు n కప్పుర | 





౪ రేకులో ఈ పల్లవి మొదటి చరణమునకు తరువాత చెక్కబడియున్నది 


ట్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 365 


తట్టు పుణుంగునకు6 దట్టు పుణుంగయి 

ఘట్టిమేన మించెంగా యితండు 

నెట్టన నొసల నిండిన కస్తురి 

బొట్టు చెమటతో. బొలెనిక (బొలిచెని?) తడు  ॥ కప్పుర ॥ 
ప్నీట పాదాన పన్నీరే తానయి 


యిన్నిట శ్రీవేంకటేశుండిదే 
ఉన్నతి జలధి నుదయమున (నందిన?) 


కన్నియకాంగిట ఘనుడిత(డు ॥ కప్పుర ॥ 7 
20 రేకు లలిత (అవతారాలు) 

అరుదైన భవదూరు(డగు నీతండు 

అరిది భవములందునత(డు వో యితండు il పల్లవి i 


కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద 

కొడుకు కొరకు(గా గోరపడి 

కొడుకువైరి భక్తిం గూడిన యాతని 

నడవిలో( జంపిన యతండు వో యితడు ॥ అరు ॥ 


ఆలితమ్ముని రాకకలరి మెచ్చెడిచోట 

ఆలు దానును నుండి యందులోన 

ఆలిచంటికింద నడ్డమువడుకున్న 

ఆలవాలమువంటి అతడు వో యితండు ॥ అరు ॥ 


సవతి తమ్ము(డు గోవు. జంప బట్టుక పోయి 

సవతి తము శ్రనియింటి సడింబెట్టంగా 

సవతులేనిపంట. జప్పరించివేసి 

అవల యివల సేసి నతండు వో యితండు ॥ అరు ॥ 


366 అధ్యాత్మ సంకీర్తనలు 


తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ (౧?) 
దొలం (డ”) గి తోలాడెడి దొడ్డవాని 
తొడమీద నిడి వానికడుపులో తాడవులే 


యడియాలమగు మేని యతండు వో యితడు అరు ॥ 


పదము దానొసంగుచు€ బదమడుగగం౭ బోయి 
పదము వదము మోవం బరగం జేసి 
పదముననె దివ్యపదమిచ్చి మనుమని 


నదిమి కాచినయట్టి అతండు వోయితండు అరు ॥ 


అత్తకొడుకుపేరి యాతనిం దనకూర్మి 

యత్తయింటిలోన నధికు.€ జేసి 

మత్తిల్లు తనతోడ మలసిన యాతని 

నత్తలిత్తల సేసినతండు వో యితడు ॥ అరు ॥ 


పాముతోడుత. బోరి పంతముగొనువాని 
పాముకు€ (బ్రాణమై పరగువాని 
(ప్రేమపు6 దనయుని బిరుదుగా నేలిన 


అమాటనిజముల ఆతండు వో యితడు అరు ॥ 


ఎత్తుక వురవడినేలొడి దనుజాని 
యొత్తుకలుగు మద మిగుర మోం6ది 
మత్తిల్లు చదువుల మౌని జం 


అత్తలేని యల్లుడత(డు వో యితడు అరు ॥ 


బిగిసి మేళమెడ పిసికెడి మాటలు 
పగలుగాలో రేయివగలు సేసి 
జగములోన నెల్ల జాటుచు. బెద్దల 


అగడుపేయCం బుట్టినతండు వోయితండు అరు ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 367 


మెట్లనిచోట్ల మెట్లుచు( బరువులు 
ఈం య లు 
'పెట్టిడిరాయ భః 
కట్టెడికాలము కడపట నదయుల (9?) 
నట్టలాడించిన అతండు వోయితండు ॥ అరు ॥ 


తలంకకిన్నియుం జేసి తనుగాని యాతని 
వలెనె నేడు వచ్చి వసుధలోన 
వెలుగొంది వేంకటవిభుండై వెలసిన 


యలవిగాని విభుండతండు వో యితడు ॥ అరు ॥ 8 
22 రేకు శ్రీరాగం 

చండ ప్రచండాది జయ విజయులన్‌ 

అండం బూజించి హరికటుగదా పూజ i పల్లవి i 


కూర్మ భూమ్యాదులను గోరికం (బ్రతిష్టించి 

ధర్మముఖ్యంబుల నధర్మాదులన్‌ 

కర్మగతిం జామర (గ్రాహిణుల( బూజించి 

మర్మంబుగా హరికి మరికదా పూజ 1 చండ ॥ 


గరుడసేనేశులను ఘనుని శేషుని మరియు 

వరమతుల( బాదసంవాహినులను 

కరమొప్ప శంఖచ(క్రగదాసి శార్యముల 

అరసి పూజించి హరికిన (రిక) పుడుగా పూజ ॥ చండ ॥ 
నవకిరీటమును గుండలహార కౌస్తుభము 

లవిరళపు( బీతాంబరాదులలర 

వివిధగతి బూజించి వేంకటేశ్ళరు పూజ 

యివద(ల?) దళిగలు సెట్టు(డిదిగదా పూజ ॥ చండ ॥ 9 





హో ఈ భాగములు రేకులో చిలుము దిన్నవి 


368 


అధ్యాత్మ సంకీర్తనలు 


ధన్నాసి 
కాయముల కాణాచి కొాపులము 
చాయల మాసుఖము జయమే6ంటిదయ్యా 


పంచమహాపాతకాల. బైరు విత్తి దేహాల 
కంచపు6 గొలుచులుగా గాదెలంబోసి 
చంచలాలు జవ్వనాలు చవులైన కూరలుగా 
నించి భుజియించే మానిజమేంటిదయ్యా 


ఉడివోని లంపటాన నూళ్ళు. బల్లెలు నెక్కి 
యిడుమల మమతల నిండ్లు గట్టి 
గొడవలానానసల (?) కూరిమి సంపదల 
పొడవైన మామతి పొందేంటిదయ్యా 


పనిలేని మమతల్ల పాపములు బందాలు 

గొనకొని ధనములు గూడపెట్టి 

కని నేండు తిరువేంకటపతి కృపతోడ 

తనియని మాతోడి తగువేంటిదయ్యా 
లలిత 

ఇటువలెనె పో యింకా మాకు 

వటపత్రశాయి మమ్ము వదలీనా 


యన్నండు దెల్లవారెనో యాడ బొద్దు పొడచెనో 
యన్నట్లనుండితి మహర్షిశము 

యన్నిటా. గడమలేక యెక్కడ నెదురులేక 
పన్నగశయనుని కృపనేకాదా 


॥ పలవె ॥ 
లొ 


॥ కాయ ॥ 


॥ కాయ ॥ 


1 కాయ ॥ 10 


॥ పలవి ॥ 
య 


॥ ఇటు ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ర్‌ వోవువ్యాధులెటు వచ్చి నిలిచెనో 
కూడిన యాలరులెల్ల కొండలవలె 
నీడలే నిలువులెల్ల నెలవులై యున్నచోట 
యీడులేనివివి హరి యీవులేకావా 


ఎవ్వరిచేత దాంచితిమెచ్చట నిధానములు 

ఇవ్వలా మాతలంచిన యిన్నియు నబ్బె 

రవ్వగు వెంకటగిరిరాయండు మాతల(పులో 

పువ్వక కాచి పండిన భోగమేకాదా 
ముఖారి 

ఎన్నటి కెవ్వరికితండే 

అన్నిటానున్న అధికుడు 


ఆతుమకంతర్యామీ స్వామీ 
యేతరినైనా నితండే 
పాతకశూరు(డపారశరీరు(డు 
పూతన (ప్రాణ ఘాతకుండు 


అక్కర దీరచ నందా. జెందా 
యెక్కడనైనా నితండే 
పుక్కిటిలోకాలు పొందుగా నించి మా 
దిక్కైనా పరదేవుండు 


నేరమి నేరుపు నించా. బెంచా 
నేరీతినైనా నితండే 

కారుణ్యనిధి వేంకటవిభుండు మా 
చేరువై యున్న చెలువుండు 


1 ఇటు ॥ 


॥ ఇటు ॥ 11 


i పల్లవి I 


i ఎన్న 1 


i ఎన్న i 


11 ఎన్న ni 


370 అధ్యాత 3 సంకీర్తనలు 


28 రేకు భూపాళం 
ఏమో తెలిసెం గాని యీజీవుండు 
'నమపు నెరవిద్య నేరండాయ 1 పల్లవి i 


కపటాలే నేరిచె. గాని జీవుడు 

ఎపుడైన నిజసుఖం బెరణగడాయ 

కపురులే చవిగొనె( గాని జీవుడు 

అపరిమితామృత మానండాయ ॥ ఏమో ॥ 


కడలేక తిరిగీ గాని జీవుండీ 

నడుమ మొదలు చూచి నడవండాయ 

కడుపుకూటికి( బోయీం గాని జీవుంీ 

చెడని జీతముపొంత జేరండాయ ॥ ఏమో ॥ 


కనియు6 గానక పోయ. గాని జీవుడు 
దినము వేంకటపతి. దెలియండాయ 
కనుమాయలకె చొక్కె6 గాని జీవుడు 


తనియ నిట్టేమంచి దరి. బేరడాయ ॥ఏమో॥ 13 
సామంతం 

ఏమనవచ్చును గొందరికింపొం బులుసులు. దీపులు 

సోమరితనమున నిన్నిటం జొరదీ నా తలయు ॥ పల్లవి ॥ 


పదిలంబుగ సర్వాత్మకభావము దల(చినపిమ్మట 

ముదమున నెవ్వరిం జూచిన మొక్కక పోరాదు 

వదలక యిన్నిటను శ్రీవల్లభుండున్నాండుండిన 

హృదయము చంచలమిన్నిట నెనయదు నామనసు ॥ ఏమన ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 371 


ఎక్కడం జూచిన (బ్రాణులకిన్నియు నాచారములే 

చిక్కక యిన్నియు.గైకొని చేయక పోరాదు 

మక్కువ నిన్నియు శ్రీహరిమతములె కానీ అయినా 
ఒక్కటియేచాలును నాకొడంబడవితరములు ॥ ఏమన ॥ 


ఏరీతులనటు చూచిన నిందరు బలుదైవములే 

కూరిమినందరినటువలె6 గొలువకపోరాదు 

ధారుణి వేంకటపతిచేంతలు ఇవిక్రైనాంగాని 

కోరిక నా కితండే మరి కొరకొరలిన్నియును ॥ ఏమన ॥ 14 
ఆహిరి 

ఓపనయ్య వోపనయ్య 


వోపనయ్య యా వొప్పులే తప్పులు ॥ పల్లవి ॥ 

ఎక్కడికి నెక్కడ యెక్కువే యెరవు 

తక్కులే యీ మొక్కులు తక్కువే దారణ (?)  ॥ ఓప॥ 

ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు 

తప్పులే యౌ రవ్వలు చివ్వలే సిగ్గులు 1 ఓప ॥ 

బొంకులే పొందులు కింకలే గిరులు (?) 

వేంకటవిభుండ నీజంకెలే జంపులు 1 ఓప ॥ 15 
29 రేకు సామంతం 

పాడైన యెరుకతో బంధమోక్షములొక్క 

గాడింగట్టుట తెలివిగానకేకాదా il పల్లవి i 


భావించి నిను. బరబ్రహ్మమని వేదములు 

వేవేలు విధుల మొరవెట్టంగాను 

కేవలపు నిన్ను. దక్కిన దైవములం గూర్చి 

సేవింపుటిది తప్పు సేీయుటేకాదా ॥ పొడై॥ 


372 


అధ్యాత్మ సంకీర్తనలు 


సరిలేని నిను నుపనిషద్యాక్యములె పరా 
తృరు(డవని నలుగడల( బలుకంగాను 
వరుసతోం బెక్కుదైవములు సంగడి నిన్ను 
తారల గొలుచుట మహాద్రోహమేకాదా 


ఎందుఆూచిన పురాణేతిహాసములు నీ 
చందమే యధికమని చాటంగాను 
చందర్పజనక వేంకటగిరిస్వామి స్రీ 
కందు వెజంగనిది యజ్ఞానమేకాదా 
సామంతం 
కొంచపడితినొక కొన్నాళ్ళు 
ఇంచుకించుకిపుడెరింగితి నేను 


ముట్టుపాంతవలె మురిగిన దేహము 
గుట్టున దాంచితి. గొన్నాళ్ళు 

ఇట్టే సుఖమని యిన్నిటి యోనుల 
ఒట్టుక కాపురముండితి నేను 


మురికి కడువలే ముంచిన హేయము 
కురిసితి నేనొక కొన్నాళ్ళు 

తెరపి లేక యీ దేహపురోంతల 
మొరంగి దాణితిని మూలల నేను 


విప్పుచు ముడుచుచు వెంట్రుకతుట్టెల 
కొప్పులె పెట్టితి( గొన్నాళ్ళు 

అప్ప వేంకటనగాధిప మీకృప 
యిప్పుడు వెలసితి నిదివో నేడు 


11 పాడై i 


11 పాడై | 


i పల్లవి I 


॥ కొంచ ॥ 


॥ కొంచ ॥ 


॥ కొంచ ॥ 17 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 373 


నాట 
తనకేంటి యేతులిందరిలోన 
పెనంగుచు నూరక బిగిసీంగాక ॥ పల్లవి ॥ 


మరచెనా తనపాటు మాలజీవుండు దొల్లి 

కొరమాలి బహుయోనికూపముల 

పొరలి హేయములోనె పుంగుడువడి వచ్చి 

మొరంగి తా దొరనంట మురిసీ(గాక ॥ తన ॥ 


పాసెనా తనపాటు పాపదేహి తా 

గాసి బడిన భంగములెల్ల 

చేసిన తనతొంటి చేంతలన్నియును 

మాసెననుచు నిట్టై మలసీంగాక ॥ తన ॥ 


విడిచెనా తన పాపవిధులు (ప్రాణుండు మున్ను 
ఆడరి మానుషరూపమైనంతనే 
చెడక వేంకటపతి సేవించి సకలము 


కడుగుకొనెడి బుద్ది కనవలె6గాక ॥ తన ॥ 18 
రామ(క్రియ 

అంటుకోకురో యమ్మలాలా యీ 

మంటవడ్డ కోరికల మా(టు వారము 1 పల్లవి ॥ 


మాసిన యాసలనెడి మాలెత వెంట వెంటనే 

పాసి వుండలేక బాధంబడ్డవారము 

బేస బెల్లి యెంగిలైన పెదవినంజుడు నోర 

దీసి తీస్‌ సారె సారె. దిన్న్సవారము ॥ అంటు ॥ 


374 అధ్యాత్మ సంకీర్తనలు 


చంపి చంపి జీవులనే చవులంట. జెడ్డతోలు. 
గొంపలోనం దెచ్చి పెట్టుకొన్నవారము 
ఇంపుల నిప్పుడు వేంకటేశు(జేరి భవముల 
చింపి యింటి హరిభక్తి చరవారము (?) 

30 రేకు దేవగాంధారి 
ఇట్టి ముద్దులాడి బాలుండేడ వాండు - వాని 
బట్టి తెచ్చి పొట్టనిండం బాలువోయరే 


గామిడై పారితెంచి కాలౌడి వెన్నలలోన 
చేమపూవుకడియాల చేయిపెట్టి 
చీమగుట్టైనని తనచెక్కిటం గన్నీరు జార 
వేమరు వాపోయేవాని వెడ్డు వెట్టరే 


ముచ్చువలె వచ్చి తన ముంగమురువుల చేయి 
తచ్చెడి పెరుగులోన తగ బెట్టి 

నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార 
వొచ్చెలి వాపోవువాని నూరడించరే 

ఎప్పుడు వచ్చెనో మాయిల్లుచొచ్చి పెట్టెలోని 
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి 

అప్పండైన వేంకటా(దై అసవాలకుండు (?) గాన 
తప్పకుండంబెట్టైె (బట్టి?) వాని తలకెత్తరే 


1 అంటు ॥ 


॥ అంటు | 


1 పలవి ॥ 
య 


॥ ఇట్టి ॥ 


॥ ఇట్టి ॥ 


॥ ఇట్టి ॥ 20 


త్రి తాళ్ళపాక అన్నమాచార్యుల 375 


భూపాలం 
*మేలుకొనవే 
భూలలనాధిప భోగిశయన పల్లవి ॥ 


లేదు వేదవిధి లేశమును 

మేదిని భరమై మించినది 

పాదుపడదు చూపరకు భువి 

గాదిలిసుతుపై గనలె జనకుండు ॥ మేలు ॥ 


కనకము చవి చెడెం గడులడును 

ఘననృపబాధలు గదిమినవి 

దనుజుల కతివలు దలశెదరు 

ఎనయ బలాధికులెవ్వరు లేరు ॥ మేలు ॥ 
అసుర సతుల పుణ్యము ఘనము 

కస (సి?) మసరాడి కలికాలమహిమ 

పసగల వేంకటపతి యి(కను 


వసుధలోని నెవ్వగలుడుపంగను ॥ మేలు ॥ 21 
34 రేకు సామంతం 

లోకములోపల లూటిబెట్టు - ఇది 

కైకొని హరి యెరంగవుగా నీవు ॥ పల్లవి ॥ 


ములుగుచు వెనకయు ముందరయును నొచ్చి 
పలుమారు(గుంటెడి వసురము 

నెలకొని వెదకేము నిన్నమాపటినుండి 

నలిననాభుండ కానవుగా నీవు ॥ లోక ॥ 


హో ఇది 38-వ రేకునను గలదు, 3వ చరణమున ఆసవాలకుడు' అని పా ఇది 38 -వ రేకునను 
గలదు 


376 అధ్యాత్మ సంకీర్తనలు 


భంగించి తొల్లియు( బలుమారు గొనిపోయి 

దొంగలు విడిచిన తురగము 

ముంగిటలేదు యేమూల నొదిగినదో 

అంగజపతి (పిత?) అరయవుగా నీవు ॥ లోక । 


కొంకక యడవి మా(కులు( గంపలు మేసి 
బింక మెడలి పారు పెనుమృగము 
వేంకటపతి దీని వెదకి కానలేము 


సంకె వాయు. దేర్చవుగా నీవు ॥ లోక ॥ 
35-వ టేకు భూపాళం 

అన్నివిభవముల అతండితండు 

కన్నులు వేవేలుగల ఘనుండితండు ॥ పల్లవి | 


వేదాంతకోట్ట విభుండితండు 

నాద(బ్రహ్మపు నడుమితండు 

ఆది నంత్యములకు నరుదితండు 

శ్రీదేవుండు సరసిజనాభుడితండు ॥ అన్ని ॥ 


భవములణంచయు యదుపతి యితండు 

భువనములిన్నిటికి. బొడవితండు 

దివికి దివమైన తిరమితండు 

పవనసుతు నేలినపతి యితండు ॥ అన్ని ॥ 


గరుడని మీందటి ఘనుండితండు 
సిరులిందరికి నిచ్చే చెలువితండు 
తిరువేంకటనగము దేవుండితండు 
పరమపదమునకు. బ్రభుండితండు u అన్ని i 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


బౌళిరామ[క్రియ 
అదరీ బెదరీ నంతనంత 
అదవదలై మాయామృగము 


పాలసీ మలసీ6 బొదలీ6 గదలీ 
నెలసీ. బలుమారు నెలవులను 
కలసీ మృగముల (గ్రమ్మర బెదరీ 
అలసీనటు మాయామృగము 


దాయ లోంగీ. దటుకన వెనుకకు 
వీ6గీ నేయ విసవిసనై 

రే(గీగతి వచరింపుచు6 జూపుల 
నాంీనదె మాయామృగము 


వెంకటగిరి రఘువీర నీముందర 
కొంకీ( గొసరీ గొనగొనల౯ 
జంకెల బాణాసన బౌణంబున 
సంకెల బడ మాయామృగము 

37-వ టేకు సామంతం 
ధనముగని మరికదా ధ౧ికు(డౌట - మొదల 
తను. దానెణు(గలేని తలపేంటి తలయు 


మచ్చికల నిను(గొలిచి మరికదా సుఖులౌట 
యెచ్చోట నేవేల్పులెవ్వరైన 

అచ్చుపడ నటువంటి హరి నిన్ను( గొలిచి నీ 
మెచ్చువడయంగలేని మేలే(టి మేలు 


377 


1 పలవి ॥ 
౧M 


॥ అదరీ ॥ 


॥ అదరీ ॥ 


॥ అదరీ ॥ 24 


1 పలవి ॥ 
(ap) 


॥ ధనము ॥ 


378 అధ్యాత్మ సంకీర్తనలు 


కందువగ నిను గొలువంగనికదా ఘనులౌట 
యెందునరుదగు వేల్పులెందరైన 

అందముగ పరదైవమని నిన్ను గనలేక 

గొందింబడి పొరలేటి కూడే(టి కూడు ॥ ధనం 


వేసరక నినుంగొలిచి వంకటనగేశ నీ 
దాసులై మరికదా ధన్యులౌట 
వాసి వట్టముకొరకు వదలి దినములచేత( 


బాసి పోయినవెనక పరమేడ పరము ॥ ధనవ 
42 రేకు ఆహిరి 

ఇట్టె సంసారికేదియు లేదాయ 

తట్టువడుటేకాని దరిచేరలేదు ॥ పల్లవి 


ములిగి భారపుమోపు మోంచేటివాండు 

అలసి దించుకొను నాడాడను 

అలరు సంసారికి నదియు లేదాయ 

తొలగని భారమెందును దించలేదు ॥ ఇట్టె ॥ 


తడవి వేయచేందు (త్రావెడివాండు 

ఎడయెడం దిను6 దీపేమైనను 

ఆడరు సంసారికి నదియు బేదాయ 

కడు. జేందెకాని యెక్కడ దీపులేదు ॥ ఇట్టై ॥ 


దొరకొని హేయమే తోండేటివాండు 
పరిరవించును మేన. బరిమళము 
అరిది సంసారికి నదియు లేదాయ 
ఇరవు వేంకటపతి నెటుంగలేండు ॥ ఇట్టె ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


46 రేకు ఆహిరి 
చాలదా నా సంసారము 
గాలియుయ్యెలల. దొలంగక యూంగవలసె 


పాపపుణ్యములనెడి బల్లిదుల వెంటనే 

దీపించు బంటనై తిరిగి తిరిగి 

పైపైనె దేహంపు( బల్లెలొస(గిన నరక 
కూపముల మడి దున్నుకొని బ్రదుకవలసె 
చిత్తమను విభుశేరి చెలంగి విషయంబులకు 
కొత్తగమికాండనై కొలిచి కొలిచి 

హత్తుకొని మోహంబులను (ప్రధానుల యెదుట 


wD 


గతంపు మొగసాల. గలదించవలసె (?) 


గాటంపు దురితములకై జీతగాండనై 

చేటెన కోరికల. జేరిచేరి 

ఈటాడ( దిరువేంకటేశు. గనకిన్నాళ్ళు 

కోటకొమ శ్రలకెగసి గుంపించవలసె 
47-వ టేకు శోకవరాళి 

వేంకటగిరి గోవిందుండా 

యింకా నొకరో యిద్దరొ మీరు 


పచ్చలు దాచిన బాహుపురులతో 
అచ్చపు( గరముల అందముతో 

అచ్చలు నిచ్చలు నలను (రు?) దురిదివో 
నిచ్చలు (నిచ్చలు) నీనో నీవో కాని 


379 


॥ పలవి ॥ 
(36) 


1 చొల ॥ 


1 బాల ॥ 


1చాల 1 27 


1 పలవి ॥ 
౧ 


॥ వేంక ॥ 


380 


అధ్యాత్మ సంకీర్తనలు 


నిలుచుండుటయును నెరి( బవళింపుచు 
నలరుటయును మీరటు నిటును 
జలజాక్షులు దొడ చరచంగ నొరపుల 
వెలయంగ నిద్రో విభవమిదో 


తిరువేంకటగిరి దిగువతిరుపతిని 
పరమానందపు బహుసిరులు 

అరుదుగ. బొందుచు అధికములందుచు 
ఉదగశయను(డవా వొడయ(డవో 


48 రేకు సామంతం 


ఏమిసేయవచ్చు. గర్మమిచ్చినంత కాని లేదు 
తాముసేసినంత వట్టు తమకు( బోరాదు 


ఇట్టు నట్టు మిట్టిపడ్డ నించుకంతా లేదు - వీయు 
పట్టగట్ట మోంపు మోంచి పాటువడ్డ లేదు 
తట్టువడ లోకమెల్ల దవ్వుకొన్న లేదు 

తెట్ట తెరువున నోరుదెరచిన లేదు 


ఆడిగిపరుల బతుకాసపడ్డ లేదు - భీతి 
విడిచి నెత్తుట6 దోంగి వీరుడైన లేదు 

అడవులెల్లం దిరిగి అలమటించిన లేదు 
ఇడుమపాటుంజొచ్చి యియ్యకొన్న లేదు 


వచ్చి వచ్చి వనితల వలపించుకొన్న లేదు 
మెచ్చుల గుజ్జమునెక్కి మేటియైన లేదు 
ఎచ్చరక దిరువేంకటేశు( గొలువకుంటే 

ఇచ్చటచ్చట సుఖమించుకంత లేదు 


॥ వేంక ॥ 


॥ వేంక ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కాంబోది 
వాగె బలువు దైవపురాయా - నీ 
రాగి జతనము పరాకచ్చరిక 


మించుల6 దురగము మిన్నులు మోప(గ 
నంచల( గురుచల నాడ(గను 

కంచు మించుగా గక్కనం దోలితి 
పంచాస్త్రగురు(డ పాదెచ్చరికె 


పెక్కువతేజిటు పేరమువారంగ 
తొక్కనిచోట్లు దొక్కంగను 
చుక్కలు మోపంగ సొంపుగ( దోలితి 
తొక్కుల దేవరదేవెచ్చరికె 


అంకవన్నె పాదాబ్దము పదిలము 
వేంకటేశ తిరువీధులను 
సంకెలేక శ్రీసతితో6 జెలగాడి 
అంకెల జాగు భళా యెచ్చరికె 
49 రేకు కాంబోది 
తలి బాసి బిడలెల6 దలడించినటు నా 
౧ య 60౧ లొ యు 
పల్లదా లెవ్వరి పాలయ్యోనో తాము 
౧ 
మేదరింటి లంజవోయి మేదినీశు( దగులంగ 
గోదిలి కువిటులెలం గులినయటు 
౧ (ag) (|) 
ఆదిగొని నేంబోయి హరి గొలువంగ నా 
గాదిలి కర్మములేడ( గంటివో (దీనో?) తాము 


381 


1 పలవి ॥ 
య 


॥। వాగె॥। 


॥ వాగె ॥ 


॥ వాగె ॥ 30 


1 పలవి ॥ 
న్ని 


1 తలి ॥ 
య 


382 


అధ్యాత్మ సంకీర్తనలు 


కాయపుటూరి మంగలోజు గడిమీంది రాజుగాలగ 
కాంపులెల్టాం బనిమాసి కందినయటు 
ఆంపలేక నేంబోయి హరి గొలువలణ నా 
పాపము లెవ్వరి పంచపాలయ్యోనో తాము 


ఒట్టిన మోయపులు మోవనోపక వూరువిడిచి 

వెట్టివాండు పారిపోంగా వెదకినట్టు 

ఇట్టె నేను శ్రీవేంక వేశుం గొలువంగ నా 

చుట్టము లిందరు నేడం జొచ్చేరో తాము 
పాడి 

నారాయణతే నమో నమో 

నారదసన్నుత నమో నమో 


మురహర భవహర ముకుంద మాధవ 
గరుడగమన పంకజనాభ 
పరమపురుష భవబంధ విమోచన 
నరమృగశరీర నమో నమో 


జలధిశయన రవిచంద్రవిలోచన 
జలరుహభవనుత చరణయుగ 
బలిబంధన గోపవధూవల్లభ 
నలినోదర తే నమో నమో 


ఆదిదేవ సకలాగమపూజిత 
యాదవకుల మోహనరూప 
వేదోద్దర శ్రీవేంకటనాయక 
నాదప్రియ తే నమో నమో 


॥ తలి ॥ 
ap) 


॥ తలి ॥ 31 
య 


॥ పలవి ॥ 
న్నా. 


॥ నారా ॥ 


॥ నారా ॥| 


॥ నారా ॥ 3% 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


50 రేకు శ్రీరాగం 
త్వమేవ శరణం త్వమేవ శరణం 
కమలోదర శ్రీ జగన్నాథా 


వాసుదేవ కృష్ణ వామన నరసింహ 
శ్రీ సతీశ సరసిజనేత్ర 
భూసురవల్లభ పురుషోత్తమ పీత 
కౌశేయవసన జగన్నాథా 
బలభ(ద్రానుజ పరమపురుష దుగ్ధ 
జలధివిహార కుంజరవరద 
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర 
కలిదోషహరణ జగన్నాధా 
వటపత్ర శయన భువనపాలన జంతు 
ఘటకార కరుణ శృంగారాధిప (9) 
పటుతర నిత్యవైభవరాయ తిరువేం 
కటగిరినిలయ జగన్నాథా 
పళమంజరి 
పాలజలనిధిలో6 బాయని 
నీలవర్హుండవట నీవా యిపుడు 


వెదచల్లుమణుల వేయిపడగలను 
చెదరని మెరుంగుల శేషునిపై 
మృదువు బరపుగా మెల్లనె పొరలుచు 
నిదురవోదువట నీవా యిపుడు 


హో ఇది 61-వ టేకులోను గలదు 


383 


॥ పలవి ॥1 
లా 


it త్యమే i 


Il త్వమే i 


I త్వమే n33 


1 పలవి ॥ 
౧ 


It పాల Il 


384 అధ్యాత్మ సంకీర్తనలు 


పరమ మునీం[ద్రులు. బద్మభవాదులు 

ఇరువంకల నుతియించంగను 

అరవిరిమోమున నల్లన నవ్వెడి 

నిరతమూర్తివట నీవా యిపుడు ॥ పాల ॥ 


పగటున సిదియును. బరగిన ధరణియు 
బిగియుచు నడుగులు పిసుకలను 
తగు వేంకటగిరి. దనరుచు. జెలలొడి 


నిగమమూర్తివట నీవా యిపుడు ॥పాల॥, 
53 రేకు సామంతం 

ఈ సంతత దుఃఖపు జడులాల శ్రీ 

కాంతుని మరవక కనరాదా i పల్లవి i 


మలజలధుల. బలుమరు. దేలుచు( గడు 

దల(కుచు నొరలు. బాతకులార 

నలువున శ్రీహరి నామామృతమే 

కొలది మీరళె బేర్కొనరాదా ॥ సంతత 


భవపంకములోపలం. బడి ముణుంగుచు 

చవి దలయణెడి” దుర్దనులాల 

భవరోగములకు. బండితుండవు మా 

ధవుని నాత్మ జెందంగరాదా 1 సంతత । 
కడుఘోరపు మార్గంబున నలయుచు 

వడినేగాడి తెరువరులాల 

చెడని పదవొసంగు శ్రీవేంకటపతిం 

దడవి సుఖముల. జెందలగరాదా 1 సంతత ॥ 


is ee ttre lot ne oa 
౧ లుచును౨ దినైన ౩ పారలుచు ౪ వెదకెడి ౫ నాత్మలో( దలంచంగరాదా ౬ బుల 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


54 రేకు సామంతం 
బొడ్డు తామెరలోన గడ్డివయసు పెద్ద 
బిడ్డ( గన్నట్టివాండు పిన్నవాండు 
బిరుసైనదొకకొండ పెనుబాముతో జుట్టి 
బిరబిరనె త్రిప్పే పిన్నవాండు 
గురుతైనదొకకొండ గొడగుగా నొకచేత 
పెరికి పట్టేవాండు పిన్నవాండు 
బెడిదంపు శిశుపాలు పెనుమోంతతోంగూడ 
పెడచేతనే వేసె. (వేసేపి?) బిన్నవాండు 
పడవేసి చాణూరు( బట్టి యురము దొక్కి 
పిడికిటనే చంపే పిన్నవాండు 


ఎక్కడం జూచిన నింతటం దానై 
పెక్కురూపములైన పిన్నవాండు 
ఇక్కడ దిరువేంకటేశుండై జగమెల్ల 
పిక్కిటిల్లైనవాండు పిన్నవాండు 

56 రేకు నాట 


ఆదిపురుషా అఖిలాంతరంగా 
భూదేవతారమణ భోగీంద్రశయనా 


భవపాధోనిధి బాడబానల 
భవజీమూత (ప్రభంజనా 

భవపర్వత (ప్రళయ భయదనిర్జ్హాత దు 
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప 


385 


1 పలవి ॥ 
లా 


॥ బొడ్డు ॥ 
జ 


॥ బొడ్డు ॥ 


il బొడ్డు ॥ 36 


1 పలవి ॥ 
౧ 


॥ ఆది ॥ 


386 అధ్యాత శ్రే సంకీర్తనలు 


భవఘోరతిమిరదుర్భవకాల మార్తాండ 
భవభ(ద్రమాతంగపంచానన 

భవ కమలభవ మాధవరూప శేషాద్రి 
భవన వేంకటనాధ భవరోగవైద్య 


58-వ టేకు సాళంగం 


నీవు తురగముమీ6ద నేర్పు మరయ 
వేవేలురూపులై వెదచల్లితపుడు 

పదిలముగ నిరువంక( బసిండి పింజల యంప 
పొద (దు?) ల తరకసములొరపులు నెరపంగా 
గదయు శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు 
పదివేలు సూర్యబింబములైనవపుడు 


సారిది శేషుని పెద్దచుట్టు పెనులోవడము 
సిరి దొల(క నొకచేత( జిత్తగించి 
దురమునకు( దొడవైన ధూమకేతువు చేత 
ఇరవైనబల్లైమై యేచెనందపుడు 
కరకజడతో రమాకాంత జయలక్ష్మియె 
తొరలి కౌంగిట నిన్ను. దొడికి పట్టి 
చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని 
మెరుంగుంగుచకుంభముల మిసిమితో నపుడు 
మలహరి 
నిద్దిరించీ. బాలజలనిధివలెనే 
ఒద్దిక శ్రీరమణునికి నొత్తరే పాదములు 


137 ॥ 


॥ పలవి ॥ 
Cc 


H నివు i 


॥ నీవు ॥ 


॥ నీవు ॥ 3। 


॥ పలవి ॥ 
ధాం 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వేంగుదాంక6 జిత్తగించి విద్దెలెల్లనాదరించి 
బాగుగా. గృపారసము పంచి పంచి 
యేగతిం బవళించెనో యెట్ల భోగించెనో 
యోగీంద్రవరదుని నూంచరే వుయ్యాలను 


వాలు(గన్నుల రెప్పల వడదాణశి తను తావి 
చాలుకొన నూర్పుకలు చలి చలి 

౧ (3p) 
నీలవర్షపుగుణము నెరపుచు నొకయింత 
కాలము కన్నులం దిప్పీం గప్పరే దోమతెర 


సరగున యోగనిద్ర చాలించి లోకమెల్ల 
కరుణించ దలంచి వేంకటగిరిపై 
అరుదుగ సకలలోకారాధ్యుండాయె మించి 
విరివి నాలవట్టాలు విసరరే సతులు 

66 రేకు శంకరాభరణం 
దురితమృత్యువట దొంగలట 
సిరివరుండట దయసేసీనా 


మలయుచునె చేరిన మధుకైటభులను 
సెల నెత్తురు వడిచినయట్ల 

ఖలుల( బిడిచి రక్తము వడి(గ్రోలక 
విలయాంతకు(డట విడిచీనా 


కారించి కనకకసిపుని నఖముల( 
జీరి కడుపు చించిన యతండు 
ఈరసపసురల యెముకలు విరువక 
వీరసింహు6డట విడిచీనా 


387 


॥ నిది ॥ 
యి 


॥ నిది ॥ 
యి 


1 నిది 139 
oo 


॥ పలవి ॥ 
౧ 


॥ దురి॥ 


॥ దురి॥ 


388 


వొధ్యాత్మ సంకీర్తనలు 


చెనకి దశముఖుని చేతులు దలలును 
చినికండలు గోసిన యతండు 
ఘను(డట తిరువేంకటపతి దుష్టులు 
తనువుల జెండక తడసీనా 
శ్రీరాగం 

ఒక్క(డవె లోకానకొడయండవు నీవె 
దిక్కుగా నెవ్వరులేరు తిమ్మినాయండా 
బొడుచెర బొమి శరెడ్డి పొలమెల. జేడవెటి 

6ఊ 6 Co లొ లు 
గడ్డనుండి సపైరువిత్తి కాచుకుండంగా 
దొడ్డగా. బండంగం జూచి దోసకారి మొండిదొర 
దిడ్డి(దీసి కొంటంచోయ తిమి శ్రనాయండా 


పాలకొల్ని చందిరెడ్డి పంటసేయ+ బొద్దులేక 
గాలివీటి కాథయురానం గసుగందంగా 

కోలుపుచు దినమూ నీకొండమీంది నాయకులు 
తీలుపరచేరుగదే తిమ్మునాయండా 


కామకొల్ని మారిరెడ్డి కనుచూపువారినెల్ల 
కోమలపు చెలుపలు (?) గోరు మొత్తంగా 
(పేమముతోం గేదారి పెరిగి పండిన పంట 
తేమ రేగ ఊటువట్టె తిమ్మినాయండా 


గుండుగంటి దేవిరెడ్డి కొలిచిన వండిపెట్టు 
కుండ గాపరింటనింట కూడుమోయయగా 
పండిన బండంగాటి పంటలెల నానాటి 

cc లు cc 
తిండికొక్క కొలందాయ తిమి శ్రనాయండా 


॥ దురి॥ 40 


॥ పలవి ॥ 
౧ 


॥1 ఒక్క Hi 


1 ఒక్క I 


॥ ఒక్క i 


J ఒక్క i 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


వెలిగొండ కాపిరెడ్డి వేంకపు జీవనమెల్ల 
తలమోంచి తిరిపెమై తల్లడించంగా 
తెలిసి యాతనితో నొక్కటిగాంగ నీగుట్టు 
తెలిసె వేంకటగిరి తిమ్మినాయండా 

69 రేకు కన్నడగౌళ 
త్వమేవ శరణం త్వామేవ మే 
(భ్రమణం ప్రసరతి ఫణీంద్రశయన 


కదావా తవ కరుణా మే 
సదా దైన్యం సంభవతి 
చిదానందం శిధిలయతి 
మదాచరణం మధుమధన 


మయా వా తవ మధురగతి (?) 
భయాదిక (దిహ?) విభ్రాంతో2హం 
తయా విమలం (?) దాతవ్యా 
దయా సతతం ధరణీరమణ 


ఘనం వా మమ కలుషమిదం 
అనంతమహిమాయతస్యతే 
జనార్దన ఇతి సంచరసి 
ఘనాద్దున వేంకటగిరిరమణ 
74 రేకు లలిత 
భవములు వీడగ బాలించి 
చవి మరపెను మోక్షము తెరువు 


కర్మకోట్లకు గడిచీటిచ్చెను 
నిర్మలమతులకు నేయడిపుడే 


॥ ఒక్క n 41 


॥ పలవి ॥ 
య 


i త్స్వమే ॥ 


hn త్వమే i 


390 


అధ్యాత్మ సంకీర్తనలు 


ధర్మమార్గమునం దడవి నడచుటకు 
నర్మిలి6 బుణ్యములందుటకు 


ముంజేతద్దము మూలదాముగా (9?) 
సంజీవని సరసత నాసంె 
గొంజు సుకృతములు కుమ్మరించి హరి 
రంజించెను సర్వజనులకు 
పట్టముగట్టెను (ప్రాణులకెల్లను 

౭ ళం అలి, 
గట్టిగ దిరువేంకటవిభు(డు 
ఒట్టిన యాపదలూడందోలి జను 
లిట్టే నిజసుఖమిచ్చుటకు 

ఆహిరి 

నన్నునింత సేయుకంటె నవ్వులున్నవా పంట 
మన్నుపైండిముద్దగాంగ మన్నువూసె (?) నితడు 


పంచమహాపాతకుల. బరమపావనుల.గా 
వంచ బూనె నిందుకంటె విద్యలున్నవా 
ఇంచుకంత హరినామమింతలోననె ముట్టు 
పెంచు దెచ్చి మాణికపుబిల్ల సేసె నితడు 
మాలవాని కష్టవిద్య మందవెట్టి బ్రహ్మవిద్య 
పాలుసేసె నిందుకంటె (బ్రతుకున్నదా 
నాలుకందునున్న విష్ణునామమం('త్రము చెప్పు 
తోలుబిల్ల మాడకంటె దొడ్డసేసె నన్నును 


॥ భవ ॥ 


1 భవ ॥ 


1 భవ ॥ 43 


॥ పలవి ॥ 
(ap) 


I నన్ను Hl 


॥ నన్ను i 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 391 


కుక్క దెచ్చి గంగిగోవు కొదమగాంగ భూమిలోన 

ఒక్కమాట యింతసేయ నోపవచ్చునా 

దిక్కులందు వేంకటేశు దివ్యనామము రోంత 

కక్కుంగూటి నమృతజలధిం గావించె నన్నును ॥ నన్ను ॥ 44 
భూపాళం 

ముదమలర కాలముల మీరిటు మోసపోక 

హృదయమలర భజింపరో మీ 

రిటు ధనుర్మాసముల విధులన్‌ i పల్లవి il 


వేగ నాలుగు ఘడియలనంగా 

వేదవేద్యులు లేచి సరగున 

నాగమోక్తవిధులను తమదేహానుగుణములుగా 

వేగమున సంధ్యాదులొగి€ గా 

వించి విమలాంభోధిశయనుని 

బాగుగా బూజించరో యెడ 

పక ధనుర్మాసముల విధులనె ఘనులు ॥ ముద ॥ 


ఇ పరగు చీనాంబరములను నతి 

పరిమళమ్ముల బుష్పముల కడు 

వెరవుగా వేంకటపతి (కినై?) వేద్యసంగతుల 

అరుదుగా ధూపముల బహుదీ 

పాదులను తాంబూల విధులను 

పరగ బూజింపుండు సమస్త 

(ప్రభు ధనుర్మాసమున విధుల౯ణ ఘనులు ॥ ముద ॥ 45 


హో ఈరెండు చరణముల నడుమ మజొక్క చరణము వ్రాయుటకు వలసిన చోటు రేకులో 
డువంబడినది ఈ రెండు చరణములందు కడపటి పొడిగింపు తాళమితిని మీరినట్టు వింతగానున్నది 


392 అధ్యాత్మ సంక్షీర్తనలు 


మేచబాళి 
అచ్చపు రాల యమునలోపల 
ఇచ్చగించి భుజియించితి కృష్ణ ॥ పల్లవి ॥ 


ఊరు(గాయలును సొద్దికచద్దులు 

నారగింపుచు నందరిలో 

సారె బాలుల సరసాలతోడ 

కోరి చవులు గొంటివి కృష్ణా ॥ అచ్చ ॥ 


ఆకసంబున కాపుర ముఖ్యులు 

నాకలోకపు నాందులును (?) 

వైకొని యజ్ఞకర్త యాతండని 

జోకం గొనియాడం జొక్కితి కృష్ణా ॥ అచ్చ ॥ 


పేయలు లేవు పిలువుండనుచు 
కోయని నోరం గూంతలను 
మాయల (బ్రహ్మము మతము మెచ్చుచు 


చేయని మాయలు సేసితి కృష్ణా IF అచ్చ ॥ జో 46 
75 రేకు ( రాగము పేరునకు చోటు విడువంబడినది ) 

-ఈతండే హరుడు యీతయడే యజాండు 

ఈతనికి నీచేంతలెంత ఘనమటుగాన ॥ పల్లవి ॥ 


కడు. బెక్కు 'బ్రహ్మాండకటకములు సుడివడిన 

కడుపులో నిడుకొన్న ఘనుండు 

వెడలి పూతకిచంటివిషము దాగినయంత 

వడి. దనకు నేమాయ వట్టిబూమెలు గాక ॥ ఈత ॥ 


బో కడపటి చరణమున వేంకటేశ ము(ద్రలేదు గనుక మరికొన్ని చరణములీ సంక్షీర్తననుండి 
ఏ కారణముచేతనో రేకులో పదలంబడినవని యూహింపవలసి యున్నది 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 393 


ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు 

డుల్లసిల్లుచు నీతండుండు 

మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి 

బల్లిదు(డవని నిన్ను బరిణామింతురుగాన (క) ॥ ఈత ॥ 


తిరువేంకటేశ్యరు(డు దేవదేవోత్తము(డు 

పరిపూర్చు6 డచ్యుతు( డభవుండు 

శరణాగతుల రక్షసేయు (వా?)(డను మాటి (7?) 

గురుతుగా. దలపోసి కొనియాడలూా వలసె 1 ఈత ॥ 47 


( రాగము పేరునకు చోటు విడువంబడినది ) 
న్‌ కథామృతము నా నిరత సేవన నాకు 
చేకొనుట సకలసుఖసేవనంబటుగాన ॥ పల్లవి i 


ఇదియె మం(త్రరాజము నాకు నే(ప్రొద్దు 

నిదియె వేదసంహిత పారము 

ఇదెయె బహుశాస్త్రమెల్ల( జదువుట నాకు 

ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన ॥ నిక ॥ 
ఇదియె (బ్రహ్మవిద్యోపదేశము నాకు 

ఇదియె దుఃఖవిరహితమార్గము 

ఇదియె బహులోకహితభేషజము నాకు 

ఇదియె వుపనిషద్యాక్యపద్దతిగాన ॥ నీక ॥ 
ఇదియె దానఫలమియ్య జాలును నాకు 

ఇదియె తపవిరహిత కర్మము (9?) 

ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ 

ఇదియె యిదియె యిన్నియును నటుగాన ॥ నీక ॥ ఇ 48 


హో ఈ సంకీర్తన కొన్ని పాదములలో యతి గానరాదు అన్నమాచార్యుల రచనలో ఇది చాల వింత 


394 అధ్యాత్మ సంక్షీర్తనలు 


79 రేకు దేశాక్షి 
ఎవ్వరుగల రెవ్వరికి 
ఇవ్వల నవ్వుల నితండేకాక 


ముద్ద సేసినటు మొదల. గడుపులో 
బెద్దగా6 దా బెరుగునాండు 
ఒద్దనెవురుండిరొకరైనా 

ఒద్దికైన బంధుండొకండేకాక 

వరత బోవునట్టి వడి సంసారపు 
తెరల6 దగిలి తాం దిరుగునాండు 
వెరవకుమని భావించువారెవరు 
తరితోడ నీతండె కాచుంగాక 


ఉడుక( బెట్టినట్టి వుడివోయిన నరకాల 
నుడుకుచు( దానుండునాండు 
తడవువారెవ్వరంతట( దన్ను 
కడవేగ వేంకటపతిగాక 

80 రేకు ముఖారి 
కను(గాక పుణ్యాలు కడంబడెనా 
తనువు లేదో చేతనము లేదో 


మోసపోతినననేల మురుగ వగవనేల 
చేసులగాక పుణ్యాలు చీమ దుమ్మెనా 
దాసుండుగాం దా లేండొ తలం శ్రీహరి లేండొ 
వీసమంతగాలమైన విధిలేదో 


॥ పలవి ॥ 
(pp) 


I ఎవ్వ 1 


| ఎవ్వ I 


I ఎవ్వ 1 49 


॥ పలవి ॥ 
స్వ 


॥ కను ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 395 


తల్లడించి పడనేల దైవము దూరనేల 

చెల్లంబో నేండే పండి పొల్లవోయెనా 

ఉల్లములో హరి లేండో ఒద్దికతోం దా లేండో 

కొల్లలాడం బుణ్యములకోరిక లేదో ॥ కను ॥ 


చచ్చి చచ్చి పుట్టనేల జముబారి( బడనేల 
నొచ్చి నొచ్చి మరుచేత నొగులనేల 
యిచ్చలేదొ తిరువేంకటేశుండొద్దనె లేండో 


నిచ్చ నిచ్చం దనకింత నేరుపు లేదో ॥ కను ॥ 50 
పాడి 

కలుషపు చీకటి గలుగంగను 

వెలుగు లోకముల వెలసిన యట్లు ॥ పల్లవి ॥ 


మునుకొని పాతకములు గలుగంగంబో 

జనులకు బుణ్యము చవులాయ 

ఇనుము గలుగయ౯గా ఇందరి యెదిటికి 

కనకము (ప్రమోదకరమైనట్లు ॥ కలుష ॥ 


జగములోపల విషముగ గలుగ. బో 

మిగులంగ నమృతము మేలాయ 

వగపు గలుంగంగా వడి సంతోషం 

బగపడుటిందరి కబ్బురమాయ ॥ కలుష ॥ 


బహుదైవంబుల (ప్రపంచవిదుల( బో (౧) 

మహిమల శ్రీహరి మనసాయ 

విహగగమనుండగు వేంకటేశ్వరుడు 

ఇహమియ్యంగ6 బరమిచ్చైనట్లు ॥ కలుష ॥ 51 


396 


అధ్యాత్మ సంకీర్తనలు 


( రాగము పేరు లేదు ) 
ఓపనయ్య వోపనయ్య 


ఓపనయ్య యీ యొప్పులే తప్పులు ॥ పల్ల 

ఎక్కడికి నెక్కడ - యెక్కువే యెరవు 

తక్కులే యీ మొక్కులు - తక్కువే దారణ ॥ ఓప 

ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నావ్వులు 

తవ్వలే యీరవ్వలు - చివ్వలే సిగ్గులు ॥ ఓప 

బొంకులే పొందులు - కింకలే గిరులు 

వేంకటవిభు(డ నీ - జంకెలే జంపులు ॥ ఓప 
82 రేకు శంకరాభరణం 


అధమునికి (డగు?) నను విధాయకులు విధియించరో 
విధిలోనం గొంత దుర్విధి నెరపినాండ ॥ పల్లవి 


పాతకుని పాపాలు పరిహరింపించరో 

భూతంబులాల తోంబుట్టులాల 

యేతులకు హరి దలంచి యిటువంటి యీ మేన 
బూతుంజేంతలనె వొరపులు నెరపినాంయడ ॥ అధ | 


పాపకరు శనికి భృగుపతనంబు చూపరో 

తాపత్రయములాల తమ్ములాల 

దీపించు హరిం దలంచి ధృతిలేక మరి మనో 

వ్యాపారములు గొన్ని వడిం దలంచినాండ ॥ అధ ॥ 


చంచలున కేది నిశ్చయవిధి విధించరో 
పంచేంద్రియములాల బంధులాల 

ఎంచనరుదగు వేంకటేశ్వరు. బొగడునోర 

కాంచి యితరుల నాలికకు. జేర్చినాండ 1" అధ ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 397 


అలిత 
హిొతమిదియే కాకి(క లేదు - మా 
గతిం జెరి (9) నీకృపె కలదిది యెల్లా ॥ పల్లవి ॥ 


పాతకకోట్లం బాయునుపాయం 

బేతరిం జూచిన నింక లేదు 

చైతన్యాత్మక సకలేశ్చర నీ 

చేతిదె (ప్రాణుల జీవనమెల్ల్తా ॥ హొత ॥ 
భవబంధంబుల. బాయునుపాయం 

బివల నవల మారి (కి?) క లేదు 

(ధువవరదు(డ కౌస్తుభధర నీకృప 

చవిచేతివె మాసంపదలెల్ల 1 హిత ॥ 


పరమపదంబగపడు విభవము నీ 
కరుణే కానింకం గడలేధు 
తిరువేంకటగిరి దేవుండ నీకే 


భరము జంతువుల పనులివి యెల్లా ॥ హత ॥ 54 
గుండ(క్రియ 

పాయమంట ముదిమంటా బహురూపము - యింక 

నేయెడం గాచెదు మము నిందిరారమణ ॥ పల్లవి ॥ 


అన్నలంటా తము శ్రఅంటా ఆండ్లంటా బిడ్డలంటా 

పన్నుకొని తిరిగేరు బహురూపాలు 

ఎన్నిక దినములలో నెవ్వరికి నేమేమి గల 

రిన్నిటికి నీవె నాకు నిందిరారమణ ॥ పాయ ॥ 


398 


అధ్యాత్మ సంకీర్తనలు 


చుట్టమంటా పక్కమంటా సుఖమంటా దుఃఖమంటా 


పట్టులేక తెచ్చుకొన్న బహురూపము 
వట్టివెతల( బడి వాడుదేరేము 
ఎట్టు సేసినను జేయుమిందిరారమణ 


1 పాయ 


తల్హులంటా( దం(డ్రులంటా తప్పులంటా నొప్పులంటా 


బల్లిదులం జేయబచేని బహురూపాలు 
వెల్లిగొన్న కృపతోడి వేంకటేశు(డ నాకు 
నెల్లనాండు నీవే కలవిందిరారమణ 


84 రేకు దేవగాంధారి 


ఈజీవునకు నేది గడపల తనకు 
నేజాతియును లేక యిట్టున్నవాండు 


బహుదేహకవచములం బారవేసినవాండు 
బహుస్వతం(త్రముల నాపదనాందినాండు 
బహుకాలముల మింగి పరవశంబైనాండు 
బహుయోనికూపముల( బడి వెడలినాండు 


పెక్కుబాసలు నేర్చి పెంపు మిగిలినవాండు 
పెక్కునామములచే బిలువంబడినాండు 
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ 
పెక్కులాగుల. బెనంగి బెండుపడినాండు 


ఉండనెన్నండు. దనకు ఊరటెన్నండు లేక 
యెండలకు నీడలకు యెడతా(కినాడు 
కొండ (ల) లో నెలకొన్న కోనేటిరాయని 
యండ చేరెదననుచు నాసపడినాండు 


॥ పాయ 


॥ ఈజీ । 


1 ఈజీ ॥ 


॥ ఈజీ ॥ 


వరాళి 
దిక్కులేకపోయే నిట్టే దినదినము 
వెక్కసపు లోకమేలే విభుడెవ్వ(డో ॥ పలవి ॥ 


గుత్తముగ నెల్లవారు కుడిచేటి కంచము 

ఎత్తుక లోంబెట్టుకొనె నెవ్వండో దొంగ 

కొత్తగానే యింతి గట్టుకొని బయటవేసిన 

మెత్తనిదంటాం బట్టి మింగె నెవ్వండో (?) ॥ దిక్కు ॥ 


బంతిగా6గ నెల్లవాంరు పండేటిమంచము 

గుంతలో విరుగందోసెం గూళడెవ్వ (డో 

దొంతుల కడవలోన తొరలి దాచిన పెద్ద 

పొంతకూటికుండ. గొంట. బోయెనెవ్వ(డో ॥ దిక్కు ॥ 


సొరిది సంతలలోని సుద్దులెల్ల విని విని 

విరసములెల్లం బాపి విభుండెవ్వండో 

తిరువేంకటగిరి దేవుండై యిందరికి( 

గరుణ లోకము గాచే ఘనుడెవ్వ(డో ॥ దిక్కు ॥ 57 
దేశాక్షి 

కంటి నఖిలాండ (తతి?) కర్త నధికుని గంటి 

కంటి నఘములు వీడుకొంటి - నిజమూర్తి. గంటి ॥ పల్లవి ॥ 


మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి 
బహువిభవముల మంటపములు గంటి 

సహజనవరత్న కాంచన వేదికలు గంటి 

రహి వహించిన గోపురంబులవె కంటి ॥ కంటి ॥ 


400 


అధ్యాత్మ సంకీర్తనలు 


పావనంబైన పాపవినాశనము గంటి 

కైవశంబగు గగనగంగ గంటి 

దైవికపుం బుణ్యతీర్ణములెల్ల( బొడగంటి 

కోవిదులు గొనియాడు కోనేరి గంటి ॥ కంటి ॥ 


పరమయోగీంద్రులకు భావగోచరమైన 

సరిలేని పాదాంబుజములు గంటి 

తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి 

తిరువేంకటాచలాధిపు6 జూడలగంటి ॥ కంటి ॥ 58 


86-వ టేకు దేసాళం 


ఈ ఎన్నాళ్ళున్నా నిట్టో కదా 

విన్నని వెరగులె వేండుకలాయ ॥ పల్లవి ॥ 
భువి నెట్టున్నాం బోయేదే కా 

చవులకు( జవియగు శరీరము 

(ధువమని యీ సుఖదుఃఖ రోగములు 

భవముల కిదియే బందములాయ i ఎన్నా i 


ఎంత వొరలినా నిదే తాగోద (?) 

కంతల కంతల కాయమిది 

బొత దగులుచుక పారల(యగ౭ బొరలయగ 

సంతకూటములె సరసములాయ i ఎన్నా i 


కైపుసేసినా” ఘనమౌనే కా 
పాపము బుణ్యము. పైపైనే 
యా పుట్టుగునకు ఈ వెంకటపతి 


దీపించంగ6 బెనుందచెరువాకటాయ ॥ ఎన్నా ॥ 59 


హో ఈ పాట ౩౮-వ రేకునను గలదు అందు దీని రాగము 'దేసి' ౨ ఇదే కదా ౧ సినసు 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆహరి 
కలియుగంబునకు( గలదిదియే 
వెలసిన పంచమవేదమె కలిగె 


బోధల హరినుతి పొడమెను శూద్ర 
స్పాధని కలిదోషము మాన్న 

రాధా మాధవరచన సకలజన 
సాధువేదమే జగమున గలిగె 


పరమగు వేదము బహుళము చదివియు 
హరినెరి(గనవారరుదనుచు 
తిరువాముడియై దివ్యమం(త్రమై 
వెలసిన (?) పంచమ వేదమె కలిగె 


బింకపు మనుజులు సెక్కులు చదివియు 
సంకె దీరదెచ్చట ననుచు 
సంకీర్తనమే సకలలోకముల 
వేంకటెశ్వరుని వేదమె కలిగె 

87 రేకు శ్రీరాగం 
కత్తరాలు చిమ్ముచుండెం గదలుచుండె 
చిత్త (జ) జనకుండైన శ్రీ మూరితి 


కన్నుల( జొక్కుచునుండె కంపితము మీ(టుచుండె 
సన్నపు సొలపు నిగ్గు సళుపుచుండె 

అన్నువ నడిమి యింతి నక్కున నొత్తుచునుండె 
ఉన్నతి. గోనేటిదరినున్న మూరితి 


401 


1 పలవి ॥। 
ర 


॥ కలి ॥ 


॥ కలి ॥ 


1 కలి ॥ 60 


1 పలవి ॥ 
(ap) 


i కత్త i 


402 అధ్యాత & సంకీర్తనలు 

మేసులు ముట్టచునుండె మేడమీద నిలుచుండె 
కీసిన గోక గిలిగింపుచునుండె (?) 
నేసకొప్తురమణికి చెక్కులు నాక్కుచునుండె 
తీసిన లంఘితముల దివ్యమూరితి 


కిలకిల నవ్వుచుండేె కిన్నెర వట్టుచునుండె 
పలుమెరుంగులు దోయ బాడుచుండె 
అలమేలుముంగమీంద నలరి యొరగి యుండ 
వెలయ వేంకటగిరి వేదమూరితి 

105 రేకు ముఖారి 
మొక్కరో మీరు మోసపోక - మీకు 
దిక్కుదెసైన ఆదిదేవునికి 


(మారుచే?) తులీయవద్దు మారుగాళ్ళీయవద్దు 
బీర (రా?)న గుండెలు గోసి పెట్టవద్దు 
గోరపడి చిచ్చులోన కొండాలు చొజవద్దు 
ఊరకే మీవారమని వున్నం జాలు 


సిడిదలలియ్యవద్దు జీవాల జంపవద్దు 

బడి బడి పగ్గాలం బారవద్దు 

సిడిమీంద బిత్తరపు బిమ్ములు చిమ్మంగవద్దు 
కడనుం దారి గన్నం జాలు 


బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు 
బగ్గివడ్డ యమబాధ( బడవద్దు 

ఎగ్గు సిగ్గులేక వేంకటేశుని దాసులంేరి 
అగ్గలపు పాదరేణువైనం జాలు 


హో ఈ పాటలో చుక్కలువేసిన చోట రేకు విరిగి పోయినది 


i కత్త 11 


11 కత్త tl 


11 మొక్క 


Il మొక్క 


1 మొక్క 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


106 రేకు శ్రీరాగం 
ఎవ్వరి దలయప(డు ఎవ్వరి నొల్లండు 
నవ్వుల తెరువులె నడచీC బ్రాణి 


కలుషము6 బుణ్యము కర్మపుం జేనను 
వెలయంగ జీవుండు విత్తుచును 
కలిగిన సుఖదుఃఖములను గాదెల 
కొలుచులు నించుక కుడిచీ( (బ్రాణి 


చెడని ప్రపంచము శెశెదిదిలో? 
నిడుపు గురుచలుగ నేసినది 
వడి దేహములను వన్నెల వన్నెల 
గడనల చీరలె కట్టీ. (బ్రాణి 


కూరిమి( గామ[కోధాదులు మతి 
చూరలం గొనియెడి చుట్టములే 
గారవముల వేంకటపతి. గొలువక 
చేరి కాపురము సేసీం బ్రాణి 

108 రేకు ధన్నాసి 
ఏలయ్య పరమాత్మ యేలికవు మాకునై 
నాలినే పెట్టితివి నాడూను 
కాలునికి మమ్ము నరిగావులే కమ్మనుచు 
నేలనే తిప్పేవు నేండూను 


భారమగు నీటిలో బవళించి నీ వాది 
నారాయణు(డవైతి నాడూను 
'పైరుగా నిందరిని ప్రకృతిలోపలందెచ్చి 
నారుగాం బోసితివి నాండూను 


॥ పలవి ॥ 
(a) 


Hi ఎవ్వరి 11 


i ఎవ్వరి 1 


H ఎవ్వరి 1 63 


॥ పలవి ॥ 
ర 


404 


అధ్యాత్మ సంకీర్తనలు 


నారపేరిడి తండ్రి నందనుని బిలవ6 గరు 

ణారసము నించితివి నాండూను 

చేరి కడు మమ్ము రక్షింపనోపక వట్టి 

నేరములె యెన్నేవు నూను ॥ ఏలయ్య i 


దట్టముగం జొచ్చి యిందరిదేహములలోన 

నట్టనడుమెక్కితివి నాండూను 

అట్టలుగ (బ్రహ్మాండమవియించి జంతువుల 

నట్టేట ముంచితిఏ నాండూను 

ఒట్టి యిందరికి సరయూ (యవు?) దరిని మోక్షంబు 

నట్టు కొట్టితి గొంత నాండూను 

పొట్ట పొరుగున. దెచ్చి భూతముల మెడగట్టి 

నిట్టి (ట్ల?) పిడినేయపేవు నేండూను || ఏలయ్య Il 


పొలుపుగా మమ్మిట్లం బుట్టించుకొరకునే 

నలిననాభు(డవైతి నాండూను 

పలువేలుపులకెల్ల పదవులిన్నియు నొసగి 

నలుగడల నునిచితివి నాండూను 

చలముకొని దానవుల. జక్కాడి దేవతల 

నల(కువలు దీర్చితివి నాండూను 

చెలంగి యిందరి.గావ శ్రీవేంకటాద్రిపై 

నెలకొనిటు నిలిచితివి నేడూను ॥ ఏలయ్య 16 
సామంతం 

గద్దరి జీవుండు కామధేనువు మాని 

యెద్దు. బిదుకం బొ చ్చె నేది దెరంగు ॥ పల్లవి ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 405 


మటమాయముల. దనమనసె చంచలమంది 
ఇటునటు. దిరిగిన నేది దెరంగు 
కటకట వూరేలు కర్తే దొంగలంగూడి 


యెటువలెం జేసిన నేదిదెరంగు i గద్దరి 11 
కల్లలాడంగ6 జొచ్చెం గలుషపుమతి సత్య 

మిల్లు వెడలంగొట్టె నేదిదెరంగు 

చెల్లంబో నోరే చేందయమేయయలం బొచ్చె 

నెల్లవారికి నింక నేదిదెరంగు i గద్దరి i 


తియ్యని వెంకటాధిపు బాసి పరద 

కియ్యకొనెడి6 జిత్తమేది దెరంగు 

అయ్యొ చక్కనిపతి నాలు విడిచిపోయి 

యెయ్యెడం దిరిగిన నేదిదెరంగు i గద్దరి 1 65 
భూపాళం 

నందకధర నందగోపనందన 

కందర్పజనక కరుణాత్మ౯ ॥ పలవి ॥ 


ముకుంద కేశవ మురహర 

సకలాధిప పరమేశ్వర దేవేశ ఇ 

శుకవరద సవితృ సుధాంశులోచన 

(పకటఎఏభవ నమో పరమాత్మ౯ ॥ నంది ॥ 


(ధ్రువ పాంచాలీ స్తుతివత్సల మా 

ధవ మధుసూదన ధరణిధరా 

భువనత్రయపరిపోషణతత్పర 

నవనీతప్రియ నాదాత శ్‌ ॥ నంద ॥ 


క రేకులోని పారమిది లయ యతులను బట్టి 'ముకుంద కేశవ - మురహర సకలా - దీక 
పరమేశ్వర - దేవేశ అని సరియైన పారము గావలయును 


406 అధ్యాత్మ సంకీర్తనలు 


శ్రీమ౯ వేంకటశిఖరనివాస మ 
హామహిమల౭౯ నిఖిలాండపతే 
కామితఫలభోగ(ప్రద తే నమో 
స్వామి౯ భూమ౯ సర్వాత్మ౯ 
111 రేకు ముఖారి 
నెరబిరుదిన్నిటాను నీ బంటు 
వారసె గగనమదివో నీ బంటు 


ముంచిన చుక్కలు మొలపూసలుగాం 
జెంచె మేను పెళపెళనార్శి 

అంచులు మోవంగ నబజ్జభవాండము 
నించె నార్భటము నీ బంటు 


గగనలోకములు గడగడ వణంయకంగ 
నెగసె హుటాహుటి నీ బంటు 
మగటిమి మెరయంగ మందులకొండకు 
నిగిడి కోయనుచు నీ బంటు 

ఇమ్ముల రఘుపతి హితుండై సీతకు 
నెమ్మన మలరిన నీ బంటు 

కమ్మర నిదె వేంకటేశ నీచే 
నిమ్మపండైన నీ బంటు 


116 రేకు ముఖారి 


నేర్పుకంటెం బెన్నిధి గద్దా 
ఓర్సుకంటె సుఖమొకటింయక. గద్దా 


1 నంద ॥ 


1 పలవి ॥ 
వో. 


॥ నెర ॥ 


॥ నెర ॥ 


nనెర॥ (6 


1 పలవి ॥ 
౧ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కరుణకు నెక్కుడు గతి యిక గద్దా 
సరసతకెక్కుడు సరి గద్దా 
గురుమతి6 జత్తము కూరిమి నిలిపిన 
వెరవుకంటె ఈ విధమింకం గద్దా 


కలిమికంటెం జీంకటి మరి కద్దా 
బలిమికంటె నాపద గద్దా 

గెలుపు (గల దెలిసి లంకించిన మతితోం 
జెలంగుకంటిె నిజసిరి యింకం గద్దా 


పోయముకంటె నపాయము గడా 

కాయపు రోంతకు6 గడ గద్దా 

పాయక వేంకటపతికృప గోరిన 

యీయభిమతమున కెదురింక6 గద్దా 
సామంతం 

మునుకలుగ( బీలిచీ మూండులోకాలు 

ధనము బందెలచేత( దగనందుకొనుచు 


పరుసవారి( బిలువ (బీలువ?) బడిబడి. బారితెంచి 
ఒరసుదైవాల మిండండూళ్ళ వెంట 

సిరసు పించెముపాగ. జెరిగిన చుంగులతో 
గరుసుమీరిన యీవిం గప్పములు గొనుచు 

లాట భోట కుకుర మరాట దేశాల ఘనుల 
కూటువలు గూడించి కోట్టసంఖ్య 

పేటలు.6 బేటలు పెనుం/గూటములుగా. దెచ్చి 
చాటువైన వరములు చల్లువెదలాడుచు 


భో ఈ చోట రెండుమాత్రల పదమొకటి లోపించినట్టున్నది 


407 


il నేర్పు i 


il నేర్పు it 


i నేర్పు n 68 


1 పలవి ॥ 
న్నా 


1 మునుక ॥ 


॥ మునుక ॥ 


408 


అధ్యాత్మ సంకీర్తనలు 


గక్కున నెదురువచ్చి కనిపించుకొను వాడె 

వెక్కసపు మహిమల వేంకటేశుడు 

పక్కల వనములెల్లం బసిండిగాదెల నించి 

మొక్కులు గైకొని వరములు గోకొండనుచు 
శ్రీరాగం 

ఇందిరకు నురముమీందిచ్చిన నాడు 

విందువలె హరి యిందు విచ్చేసె నాండు 


పరమపదమునందు బహుదివ్యవరణాలు 
హరి గరిమలు పొలుపలరు నాడు 
గరుడండు ననంతు.డు. గదిసి సేనేశుండు 
హరి నిత్యసేవకులై రిందు నాండు 


పాలజలధిలోనం బవళించి హరి వచ్చి 
భూలోకమింతయు. జూచి పొగడునాండు 
పాలించి నేలయు మిన్ను బహుదివ్యదేశాలు 
గాలించి కోనేటిదరి గైకొంట నాండు 


నరసురోరగులెల్ల నలువంక( గొలువంగ 
పురవైన వేడుకల బొదలునాండు 
విరజానదియు( దాను వేంకటపతి వచ్చి 
పరమపదమిదని పాలించి నాండు 

దేవగాంధారి 
కలిగి (న?) మతి వృధ గాకుండా 
అలరుటె పుణ్యంభగు ఫలము 


ఒనరిన యీ భవముసురనకుండ 
ఘనుడడీ జీవుండు గలఫ (లము?) 


1 మునుక 


॥ పలనవి ॥ 
(pp) 


॥ ఇందిర 


॥ ఇందిర 


॥ ఇందిర 


॥ పలవి ॥ 
యా 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తనువు మోచి చైతన్యాత్ముని మతి 
గనుటె వివేకముగల ఫలము 


చేసిన పుణ్యము చెడిపోకుండ 
శ్రీ సంపద మెరసిన ఫలము 
-ఈసుల రేసుల యితరదూషణలం. 
బాసుటె అపురూపపు ఫలము 
హరి గొలిచియు మిధ్య గాకుండ 
విరసముడిగి చదివిన ఫలము 
తిరువేంకటగిరిదేవుని సరిగా 
పరుల. గొలువనిదె బహు ఫలము 
117 రేకు 
పృధులహేమకౌపీనధరః 
'ప్రధితవటుర్మే బలం పాతు 
సూపాసక్తః శుచిస్తులభః 
కోపవిదూరః కులాధికః 
పాపభంజనః పరాత్సరోయం 
గోపాలో మే గుణం పాతు 


తరుణ: ఛతీ దండకమండలు 
ధరః పవిత్రీ దయాపరా 
సురాణాం సంస్తుతిమనోహరః 
స్థిరస్సుధీర్మే ధృతిం పాతు 
త్రినిక్రమః శ్రీతిరువేంకటగిరి 
నివాసోయం నిరంతరం 


పొడి 


409 


॥ కలిగి ॥ 


॥ కలిగి 


॥ కలిగి ॥ 71 


1 పలవి ॥ 
భా 


॥ పృధుల It 


॥ పృధుల ॥ 


410 


అధ్యాత్మ సంకీర్తనలు 


(ప్రవిమల మస్ఫణ కబళపియో చు 
దివా నిశాయాం ధియం పాతు 
కేదారగౌళ 
నారాయణుని శ్రీ నామమిది 
కోరినవిచ్చీం. గోవో మనసా 


శుకవరదుని సొంపుగం దలయటె 
సకలభవ విజయము 
అకలంకము మహాభయహరణ 
మొకటి నొకటి వోహో మనసా 


పక్షిగమన శుభము (పదము?) దలయుటే 
అభయభోగ విహారము 
వక్షపు లక్ష్మీవరుసే (చే?) సిరులు 
లక్షలు గోట్సూల్లవొ మనసా 
ఇంకా నీతలయులెన్ని గలిగిన 
వేంకటాధిపు సేవించగదో 
అంకెలకిన్నియునైన యీ (?) 
మంకపు గాక నమ్మవో మనసా 
శ్రీరాగం 

పాలమెల౦. దిరిగిన బోడెదు 

(op) ఎకు. య 
గరిమెలో (తో?) నెవ్వరికి దగ్గరి రాని యెద్దు 


పురములు సాధించ. బూనినప్పుడు భూమి 
భరమెత్తి నిలచిన బండెద్దు 

పరివోని మందల పసుల బోందోలి శ్రీ 
వరుండై రోల గట్టువడినెద్దు 


11 పృథుల i 7 


1 పలవి॥ 
య 


[1 నారా ॥ 


1 లారా 


1 నొరా ॥ 


1 పలవి ॥ 
(ap) 


1 పొల ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఒడలెత్తి నాలుగుయుగముల బడి. 

బడి ధర్మదేవతై పరగినెద్దు 

తడవి దేవరలను దామెర (న?) లను. గట్టం 
గిడయగి మానిసిరూపు కపిలెద్దు 


గోవైన భూదేవి గూరిమి. జేకొని 

లావైన వృషభాచలపు టెద్దు 

మోపంగ వేదాలు మొల్లమై సిరితోడ 

3) 
శ్రీ వేంకటాద్రి మించిన మాయలెద్లు 
(య 

లలిత 

అన్నిటా. దాము నతిశయులే 

యొన్నంగ నధికులె యెసంగంగను 


పరంపరలగు భవముల( బొడమియు 
చిరంతనులే జీవులిదే 

ధురంధరులే దురిత సుకృతముల 
జరామరణ విశారదులే 


సదా బహుల విషయమత్తులయ్యు 
మదాతురులే మనుజులిదే 
ముదాసక్తులే మోహవిదూరులే ! 
చిదానందులే చిరయశులే 

భృశం సుఖులే పుణ్యులందరు 
సుశాంతాత్ములే శుభమతులే 
విశారదులే వేంకటరమణుని 
వశంవదులే వరిష్టులే 


411 


ll పొల il 


1 పొల ॥ 74 


1 పలవి ॥ 
శ 


i అన్ని i 


॥ అన్ని i 


i అన్ని 175 


412 


అధ్యాత్మ సంకీర్తనలు 


రామక్రియ 
ఓయమ్మ యెట్టుసేసె నొకటొకటే 
మాయలెల్ల( జేసినాండు మరియింకనెట్టో il పల్లవి i 
చన్నుదాగి పూతనను సగ్గుడుగాం జప్పరించె 
మిన్నుదాశేె సుడిగాలి మెడ దొక్కెను 
వెన్న ముచ్చిరిం (లిం?) చి గొల్లవెలందులనెల్ల మెచ్చి 
పిన్ననాండె యింతసేసె. బెద్దయైన నెట్టో ॥ ఓయమ్మ॥ 


మద్దిమాంకులు విరిచె మామయింటికేంగి పెద్ద 

యెద్దుల( బీయమణటె నేమి వెప్పరు (సెప్పను?) 

చద్దికూటి ముద్దలోనె జలజాసనుని మాయ 

వద్దనక పతిసేసె వాండివో నేండెట్టో ఓయమ్మ 


కొండవంటి పామునోరు కొచ్చి కొచ్చి చంపి చంపి 

మెండుకొని వుక్కణంచె మేనమామను 

కొండల వేంకటపతి కోనేటిరాయ(డు 

నిండుకృప మము. గాచేనేరుపి(క నెట్టో ॥ ఓయమ్మ 


121 రేకు ఆహిరి 


కటకటా మీరితివి కలికాలమా - పుణ్య 
ఘటన గరవై పోయె. గలికాలమా il పల్లవి it 


భూసురుల కామినులు బోయల నామి (య?) కుల 
జేసుకొని యీండ్జె చిచ్చురికిరి 

యోసునను నీవలన నెక్కువకులములెల్ల 

కొసను సేయకపోయెం. గలికాలమా ॥ కట ॥ 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 413 


అన్నలును జెలెండు నాండు మగలునువెది 
య ae] య a= 
వన్ని సెడి యతులు ధనవంతులైరి 
ఇన్నియును జేసితిని యింకనైనా నీకు 
కన్నీరు రాదుగొ కలికాలమా 1 కట ॥ 


అరుదగు.6 బతి(వతలు అభిమానవతులు పలు 
దొరలకమ్ముడు వోయి తొత్తులైరి 

చిరకాల సుకృ త్త్రమున6 గొంతైన 

కరుణ మార్పితిఐగా కలికాలమా ॥ కట ॥ 


కోవిదుల మను దొరల కులరాణి వాసములు 

(త్రోవలనె లంజలై తుదిమీరిరి 

ఏవంక( జూచినా యిట్లనే ధర్మంబు 

గావు వట్టితివిగా కలికాలమా 1 కట ॥ 


పట్టభ(ద్రుల నతులు పలుమారు నింద 
రిపెంబులై దీనులైరి 
ది (ఇ?) ట్రైనం దిరువేంకటేశుదాసులు నిన్ను. 
గట్టవేతురుసుమీ కలికాలమా ॥ కట ॥ 77 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనుబంధము - 1 


అకారాదిగ రాగ - సంకీర్తన సంఖ్యా సూచి 


రాగములు 


ఎదోళి 
ఆహారి 
న్షడగౌళ 
బోధి 
'రంబి 
ఎరగాళ 


న. 


ఎడ(క్రియ 


RE 
య 


ర 


యు 
మగుకాంటోధి 


వ(క్రియ 
వగాంధారి 


సంకీర్తన సంఖ్యలు 


178 

180, 223, 245, 265, 275, 343, 367 
170, 212, 356, 368, 420 481 

201, 308, 389 

174 

209, 269,302 

181, 240 

10, 40, 53, 58, 59, 69,102, 113, 
125, 148, 190, 263, 285, 316, 318, 
324, 325, 331, 332, 339, 340, 370, 
401, 404, 408, 417, 448 

76, 90, 107, 191, 259, 374, 399, 333, 
450, 473, 496, 531 

36, 44, 162, 257, 278, 451, 483 
276 

400 

60, 431, 469 

2279 

26, 41, 51, 97, 105, 123, 189, 251, 
377, 410, 421, 465, 485, 487 


416 


దేసాళం 


నాట 


నాగవరాళి 
నాదరామ।॥క్రియ 
న రాయణి 
సళవంజరం 
పాడి 


బౌళిరామ[క్రియ 


భంగాళం 
భల్లాటి 


అధ్యాత్మ సంకీర్తనలు 


2, 18, 27, 33, 57, 65, 83, 120, 143, 
164, 205, 256 

14, 50, 67, 82, 127, 150, 154, 188, 
230, 380, 463, 529 

228, 260, 281, 441 

39, 72, 99 138, 15120౮, 253 378, 
475 

32, 110, 158, 277, 495, 499, 508, 513, 
530 

202, 215, ౧42, 294 

176, 208 255, 267, 284 

29, 81, 124, 203, 293, 379 

211, 254, 258, 298 

35, 73, 94, 100, 116, 127, 146, 156, 
169, 234, 266, 361, 385, 398, 454, 
462, 491, 502, 511 

204 

4, 12, 31, 60, 70, 75, 89, 98, 103, 115 

121, 131, 134, 136, 144, 159, 198, 222 

261, 296, 320, 344, 348, 362, ౨93 

397, 416, 430, 436, 437, 452 456 

460, 464, 471, 501, 50%, 512 

71 175, 210, 220, 231, 360, 349, 419 

519 525 

207, 291 

179, 309 


భూపాళం 
భైరవి 
మంగళకొెశిక 
మధ్యమావతి 
మలహరి 
మాళవ శ్రీ 
మాళవి 
మాళవిగాళ 


ముఖారి 


మేఘరంజి 
రామ(క్రియ 


లలిత 


వరాళి 


417 


శ్రీ తాళ్లసాక అన్నమాచార్యుల 


130 238, 303, 405, 411, 425 

34, 249, 306, 386, 409, 446, 449 

8, 23, 79, 232, 241 354, 382 

292 

96, 135, 187, 199, 217, 250, 384, 403 
226, 287, 301, 371 

21, 109, 155, 233, 272, 369, 470, 477 
30, 55, 62, 402, 443, 490, 506, 514, 
520 

9, 28, 49, 64, 87, 157, 282, 310, 326, 
328, 338, 346, 352, 353, 387, 392, 
415, 440, 453 

173, 262, 280 

1, 25, 66, 92, 95, 101, 140, 160, 166, 
186, 193, 315, 336, 341, 342, 357, 
365, 391, 426, 428, 458, 482, 492, 
498, 505, 510, 515, 522, 526 

6, 19, 22, 38, 43, 48, 54, 68, 78, 91, 
108, 119, 126, 149, 161, 165, 197, 225, 
229, 239, 246, 252, 264, 312, 317, 
322, 323, 330, 334, 337, 345, 347, 
351, 358, 360, 363, 375, 376, 388, 
395, 396, 406, 412, 414, 418, 424, 
429, 438, 442, 447, 461, 468, 478, 
480, 484, 486, 494, 503, 504, 527 
24, 45, 88, 142, 152, 167, 182, 221, 


418 


వసంతవరాళి 
వసంతం 


శంకరాభరణం 


శుదవసంతం 
(ఈ. 


శోకవరాళి 
శ్రీరాగం 


సామంతం 


సాళంగం 
సాళంగనాట 


సౌర్మాష్ట్రం 
హిందోళం 
హిందోళవసంతం 


అధ్యాత్మ సంకీర్తనలు 


217, 273, 307,329, 366, 427, 439, 
455, 479 

ర 

184, 288, 299, 304 

3, 13, 86, 141, 171, 183, 194, 237 
270, 290, 383, 415, 445, 459, 507 
518, 524 

7, 16, 42, 61, 63, 77, 112, 195, 235, 
243, 247, 394, 446 

216, 295, 434 

47, 56, 74, 122, 128, 133, 147, 168, 
248, 271, 274, 297, 327, 373, 422 
11, 15, 37, 52, 84 104, 106, 111, 117, 
129, 153, 163, 196, 213, 283, 311, 
314, 333, 350, 355, 359, 364, 372, 
390, 407, 413, 423, 432, 444, 457, 
467, 474, 489, 497, 51, 523 

118, 244, 321 

17, 20, 85, 93, 114, 132, 139, 145, 185, 
224, 268, 289, 313, 319, 335, 472, 
476, 488, 493, 500, 517, 521, 528 
46, 192, 206, 219, 286 

236, 305, 381 

177, 214 

218 





మా క్‌. 
కీర్తన 

అంజనీదేవి కొడుకు 
అంతటనే వచ్చికాచు 
అందరికి నెక్కుడైన 
అందిచూడగ నీకు 
అందుకు హరికథ 
అందుల కిదె 
అందులకు నందులకు 
అచ్చుతు(డనియెడి 
అచ్చుతు శరణమే 
అజ్ఞానులకివి 
అటమిోా6ది పనులకు 
అటుగొన్నాళ్ళందాక 
అడర (శ్రావణ 
అడుకులు చక్కిలాలు 
అడ్డములేని నాలిక 
అతండు లక్ష్మికాంతు. 
అతడే సో మా యేలిక 
అతడే యెక్కుడుదైవ 
అతడే యెరుంగును 
అతడే రక్షకు( డందరి 
అత డేమిసేస్తినా 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అనుబంధము - 2 


రాగము 
మాళవి 
కాలీభోది 
మాళవి 
గుండ(క్రియ 
మలహరి 
సామంతం 
ధన్నాసి 
సామంతం 


శంకరాభరణం 


దేసీ 
శ్రీరాగం 
వరాళి 
రామ(క్రియ 
దేసాళం 
బౌళి 
గుండ(క్రియ 
మాళవి 
ముఖాం 
అలిత 
దేశాక్షి 
శంకరాభరణం 


ఇగ సంకేర్తన - రాగ సంఖ్యా సూచి 


కీర్తన సంఖ్య 

272 
201 
155 
331 
187 
117 
72 
104 
3 
260 
248 
227 
160 
27 
89 
59 
109 
387 
442 
380 
13 


అతని భదియించరో 
అదిగాన నీతి 
అది(బ్రహ్మాండంబిది 
అడియ నడియనయ్య 
అదె చూడరయ్యా 

అదె వచ్చెరాఘవు( 

అదె లంక సాధించె 
అనాది జగమున 
అనాది జీవుండన్నియు 
అనాదె ఏషయవిహారము 
అని బబ్రహ్మాదులెంచేరు 
అన్నిఎధములుందానై 
అన్నిమంత్రములునిందే 
అన్నిటా నిట్టే 

అన్నిటికి నిది పరమౌషధము 
అన్నిటిపై నున్నట్లు 
అన్నియు నాలో 
అనుచు. బొగడ? 
అనుచు మునులు 
అప్పండైన హరి 

అప్పటి సుఖమేకాని 
అమరాంగనలదె 

అమే శ్రదొకటియును 
అతేముతి 

అరుదీ కపీం(ద్రుని 


అధ్యాత్మ సంకీర్తనలు 


అలిత 
సామంతం 
శ్రీరాగం 
బౌ 

బౌళి 

నాట 
మాళఎగాళ 
నారాయణి 
గుండ(క్రియ 
భైరవి 
మేఘరంజి 
దేవగాంధారి 
లలిత 
దేసాళం 
లలిత 
నారాయణి 
గుండ(క్రయ 
పో 

భైరవి 

పొడి 


నొదరామ।క్రియ 


దేవగాంధారి 
వూడి 

గౌళ 

మాళవి 


420 


108 
516 
373 
416 
509 
530 
514 
29 
10 
446 
262 
51 
438 
120 
358 
124 
190 
234 
249 
35 
284 
26 
398 
278 
470 


౨ల|క[[హ్మాదుల 

ఎల్లదెకో విజయధ్వజము 
ఎల్లవాండే గద్దెమీద 
అవధారు చిశ్తగించు 
అహోబలేశ్వరు. 
అతండేపో మా యులిక 
అంజనేయ యనిలజ 
ఆచార విచారా లవియు 
ఆడరమ్మ పాడరమ్మ 
ఆఅతండా యీతండు 
ఆతండితండా గెన్న 
ఆదిమూర్తి యీూతఃడు 
ఆదిమూలమే మాకు 
ఆపదలులేని సుఖ 
ఆయంబిది తెలియంగల 
ఆయమేవ అయమేవ 
ఆ రూపమునకే హరి 
ఆలించు పాలించు 
ఆహా నమో నమో 

ఇరక- నము మూట 
ఇంత లేకుంటేనది 
ఇంతులాల చూడరమ నే 
ఇంతే యింతే యింకా 
ఇందరిగాచిన నీవు 
ఇందరిపై భిన్న భక్తు 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నాళంగనాటు 
సామంతం 
రామ(క్రియ 
మాళవిగాళ 
శ్రీరాగం 
మాళవి 
రామ(క్రియ 
లలిత 

లలిత 
శంకరాభరణం 
లలిత 
శంకరాభరణం 
నసఖారి 
ఆహిరి 
ధన్నాసి 
సాళంగనాట 
సామంత 
ముఖారి 
దెవగాంధారి 
లలిత 

బౌళి 

పొడి 

తోడి 
సామంతం 
రామ[కియ 


42] 


268 
364 
505 
490 
271 
109 
458 
395 
375 
141 


524 
49 
223 
99 
313 
457 
338 
97 
252 
198 
511 
850 
350 
101 


422 


ఇందరు నీ కొక్కసరి 
ఇందిరా నాధు(డవు 
ఇ౦౧ెగా రమణుందెచ్చి 
ఇందుకు (ధ్రువాదు లిటు 
ఇందుకు విరహితవు 
ఇందుకు(గా నాయెర(ంగమి 
ఇందుకేది వుపాయామో 
ఇండులోన౧గలసుఖ 
ఇందులోనె కానవచ్చె 
ఇండే వున్నది 
ఇట్టిసుట్రలితనివి 
ఇట్టిదివో హరికృప 
ఇత(డు తారకబ్రహ్మ 
ఇతడే పరబ్రహ్మ 
ఇతడే యత(డు 
ఇత(డొకండే 
ఇతరములన్నియు 
ఇతరమెరంగ గతి 
ఇతగమేదియులీదు 

ఇత కీపాయములెల్ల 
ఇదిగో రూపై తోంవీ 
ఇదియే వేదాంత మిందు 
ఇదియే సాధన మిహ 
ఇదియే సులభం 

ఇదివో తెరమర గిహ 


అధ్యాత్మ సంకీర్తనలు 


మంగళభకెరిక 
కేదారగాళ 
బౌభి 
దేవగాంధారి 
ముఖారి 
మాళవశ్రీ, 
దేకాక్షి 


ఒాళి 
బౌళిరామ(క్రియ 
మాభివిగెళ 
పతవంజరం 
గుజారి 

ణా 
అలిత 
సామంతం 
గుజరి 

23 
మూాభవి 
మాళవి 
మలహారి 
లలిత 
ముఖాదె 


ఇదివో శృతిమూల 
ఇన్నాళ్ళు నెణయగక 
ఇన్నిజన్మము లెత్తిన 
ఇన్నివిధాలు యి(కనేల 
ఇన్నిటా నింతటా 
ఇన్నిటికి నోపునా 
ఇన్నిటికి మూలము 
ఇన్నియు(జదువ 
ఇరవుగా నిన్నెరి(గిరి 
ఇలవేల్సితండే 
ఇవియే-ఫో ప్రద్యుమ్న 
ఇహపరసాధన 
ఇహమే పరము మరి 
-ఈడ నిందరికి 
-ఈతండు విష్ణుండు 
ఈతడే (ద్రిష్టవరము 
ఈతని దెంత (ప్రతాప 
ఈతని మహిమలు 
ఉండినట్టే వుండును 
ఉన్న దిందునే వొక్క 
ఉన్న సుద్దులేల 
ఉమ్మడి కర్మములాల 
ఊరకే వెదకనేల 
ఊరకే నోరుమూసుక 
ఎంచి చూచితే నితని 


శ్రి తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌళిరామ[క్రియ 
లలిత 

వరాళి 
సామంతం 
సామంతం 
సాళంగనాట 
దేశాక్షి 
ముఖారి 
గుండక్రియ 
శ్రీరాగం 
భూపాళం 
శుద్దవసంతం 
గుజ్జరి 
శుద్దవసంతం 
భైరవి 
సామంతం 
సాళంగనాట 
లలిత 
రామ(క్రియ 
బౌళి 
హిందోళం 
సాళంగనాట 
సామంతం 
దేశాక్షి 

గాభ 


423 


71 
484 
221 
423 
314 
335 
154 

64 
217 
133 
405 

16 

76 
289 
306 

స 
493 
527 
193 

75 
236 
152 
196 
230 
162 


424 


అధ్యాత్మ సంకీర్తనలు 
ఎంచి చూచితే మాకు లలిత 
ఎంచి సేయుపను దేశాక్షి 
ఎంతని నుతియింతు జఉవగాంధారి 
ఎంతపరా[క్రమము బౌళిరామ(క్రియ 
ఎంత(ప్రతాపమువాడు పాడి 
ఎంత భాగ్యవంతులమో శంకర భగణం 
ఎంతలేదు చిత్రమా రామ(క్రియ 
ఎంత వెట్టి గొండదవ్వి బౌళి 


ఎంతని పొగడవచ్చునితనిప్రతాపము బౌళి 
ఎంతని పొగడవచ్చునీతని సేవించరో మాళవిగౌళ 


ఎందరి వెంటల ఆహిరి 
ఎందరు సతులో రామ(క్రియ 
ఎందలివారమో నేము సామంతం 
ఎందుగాపురముసేతు శ్రీరాగం 
ఎందును బోరాదీ బౌళి 
ఎక్కడందరికిజొచ్చె నాట 
ఎక్కడ నీ వుద్యోగ మెటు రామ(క్రియ 
ఎక్కడ నెదురులేక సాళంగనాట 
ఎక్కడి కంసుడు రామ(క్రియ 
ఎక్కుడు (బ్రహ్మపట్టాన నాట 
ఎత్తరే ఆరతులు బౌళి 
ఎదిరికి మాకును దేశాక్షి 
ఎదురేది యింక సాళం 
ఎన్నండుంజెడని వేశాక్షి 


ఎన్నడు నేంగందు 


బౌళిరామ(క్రియ 


246 
50 
485 
175 
502 
507 
426 
344 
501 
506 
265 
315 
474 
47 
464 
495 
365 
85 


158 
31 
82 

256 
14. 

349 


ఎన్నడు విజ్ఞానమి(క 
ఎన్న(డొకో నే 
ఎన్నండొకో సుజ్ఞానము 
ఎన్నిమహిమలవాడె 
ఎన్నిటికెన్నిటికని 
ఎప్పటి జీవుడే 
ఎప్పుడూను నడచేవే 
ఎప్పు డేబుద్ది వుట్టునో 
ఎరియగ్‌ నెరంగదు 
ఎటింగండు పరసుఖ 
ఎల్టలోకములవారి కేలిక 
ఎవ్వరివాండాంగాను 
ఎంటి బిడ్డంగంటివమ్మ 
ఏగతి నుద్దరించేవో 

ఏ పనులెవ్వరికింల 
ఏ బలిమి నమ్మి 
ఏడకేడ నీచెరిత 

ఏ తపములు నేల 
ఏదాయక్షక్లేమి 

ఏది మాకు గతి 
ఏదియు.(గానండు 
ఏదైన దేవుండు 

ఏదైనా సుఖమే 
ఏమందు మిందుకు 
ప్‌మున వచ్చును 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరి 
కాంబోధి 

బౌళి 
హిందోళవసంతం 
గుండ(క్రియ 
బౌళి 

లలిత 
శంకరాభరణం 
వరాళి 
గుండ(క్రియ 
సామంతం 
వరాళి 
శంకరాభరణం 
లలిత 
గుండ(క్రియ 
ముఖారి 
శ్రీరాగం 
లలిత 

లలిత 
సామంతం 
వరాళి 
దేవగాంధారి 
లలిత 
వసంతవరాళి 
గుజ్జరి 


425 


343 
308 
460 
177 
340 
437 
197 
383 
455 
404. 
359 
142 
237 
312 
102 

28 
274 

68 
264 
153 
329 
377 
478 


259 


426 


ఏమని చెప్పంగవచ్చు 
ఏమని చెప్పెద 

ఏమని పొగడవచ్చు 
ఏమని పొగడుదు 
ఏమని విన్నవించేను 
ఏమరక తలంచరో 
ఏమి చెప్పేది 

ఏమిటి కింక 

ఏమిటి వాండలాను 
ఏమిసేతునిందుకు 
ఏమిసేయవచ్చు హారి 
ఏమిసేయుదు నింతయు 
ఏమిసేయువా(డంనివి 
ఏలవయ్య లోకమెల్ల 
ఏలికవు నీవట 

ఏలికె చెప్పినపని 
ఏలొకో కర్మమా 
ఒకరిబుద్దులు వేరొకరి 
ఒక్కటి కొకణివి 
ఒక్కండే యేకాంగవీరుం 
ఒక్కమాటలోనివే 
ఒద్దునీవునాకెదురా 
ఒలపక్షము లేనొక్క 
ఒసంగితి విన్నాయు 

ఓ పవనాత శ్ర 


అధ్యాత్మ సంకీర్తనలు 


దేసి 
శుద్దవోంతం 
రామ(కియ 
సాళంగనాట 
నాదరామ[క్రియ 
దేశాక్షి 
రేవ(క్రియ 

బాళి 


బౌళి 
శుదవసంతం 
యా 
శంకరాభరణం 
నారాయణి 
గుజరి 
జ 
గుండ(క్రియ 
సామంతం 
భైరవి 
పొడి 
పళవంజరం 
నాట 
ముఖారి 
సాళంగనాట 
శ్రీరాగం 


281 
394 
482 
1/7 
208 
463 
279 
222 
461 
204 
374. 
348 
63 
459 
203 
531 
325 
390 
449 
462 
211 
110 
392 
319 
327 


ఓహోయెంతటివాండే 
ఓవోరాకాసులాల 
ఓహోవొడలు మాని 
జొనయ్య జూణండవు 
జాత న.నొకపనికి 
కంటి. గంటి 

కంటిమి నేం డిదె 
కటకటయీమాయ 
కటకట నేమూకర్తలము 
కటకట హరిమాయా 
కటకటా యీ (ప్రాణి 
కదిరినృసింహు(డు 
కదిసి యాతడు 
కనియెడి దిదియే 
కన్నవారివద్ద 
కన్నులపండుగలాయె 
కన్ను లెదుటిదే 
కరుణానిధివి 
కరుణించవే నిజగతి 
కర శ్రమూలముజగము 
కర్మమెంత మర్మమెంత 
కలకాలము నిట్టే 
కలండా యింతటిదాత 
కలదొక్కటే గురి 
కలశాపురముకాడ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బౌభి 
శోకవరాళి 
దేవగాంధారి 
సామంతం 
మంగళభళకొౌగిక 
రామ(క్రియ 
లలిత 
మలహారి 
బౌళి 
గుండ(క్రియ 
శుద్దవసంతం 
నాట 
శంకరాభరణం 
బౌళి 
భూపాళం 
ఆందోళి 
లలిత 
హిందోళం 
హిందోళం 
దేశాక్షి 
కాంబోధి 
mye 
నాదరామ(క్రియ 
న 
పామంతం 


427 


393 
295 
41 
497 
23 
498 
504 
96 
136 
316 
195 
32 
445 
115 
238 
178 
406 
305 
381 
188 
389 
361 
255 
266 
467 


428 


కలిగ మాకిదె 

కాకున్న మాపాటు 
కామధేనువుదేవకల్పితము 
కాయము నాదే 

కావల (క?) నీకే 
కావంగ నీకే పోదు 
కూడుదు రూరకె వొకచో 
చేవల కృష్ణావతార 
కొండంత పొడవుతోడ 
కొండవంటి దేవుండు 
కొలిచితే రక్షించే 
కొలువరో మొక్కరో కోరి 
కొలువరో మొక్కరో కోరిన 
కొలువుండు వలసితే( 
కొలువై తా నల్లవాండ 
కొసరనేల 

కొసరి కొసరి 
కోటికింబడగయెత్తి 
కోలలెత్తుకొని 

కైకొంటే కాక 
కైకొన్నకొలది 
గరిమతోవెరపేల 
గరుడాద్రి వేదాద్రి 

గుల్ల గుల్లే రాయి రాయే 
గోనెలె కొత్తలు 


అధ్యాత a సంకీర్తనలు 


బౌళిరామ (క్రియ 
శ్రీరాగం 
వాడ 
గుండక్రియ 
అలిత 
నారాయణి 
గుజ్జరి 
రామ(క్రియ 
కాశి 
గుజ్జరి 
ఆహిరి 
ముఖారి 
రామ(క్రియ 
శంకరాభరణం 
నసామంతం 
నాదరామ(క్రియ 
సామంతం 
గుండ|క్రియ 
వసంతం 
గుండ|క్రియ 
బౌళిరామ(క్రియ 
ముఖారి 
రామ(క్రియ 
దేసాళం 
బౌళి 


419 
56 
127 
58 
126 
379 
433 
391 
181 
496 
180 
282 
492 
183 
163 
176 
15 
40 
288 
148 
220 


522 
83 
60 


గోవింద నీవన్నిటిలోం 
ఘనుడాతడే 
బ్ఞానంబొకటే 
జ్ఞానము నెణయగము 
చదివి చదివి 
చదివితిందొల్లి 

చదివి బతుకరి" 
చలువకు వేయికి 
చవినోరి కేడం దెత్తు 
చాలు(జాలు నీసటల 
చిక్కవద్దు చొక్కవద్దు 
చిత్తజగురు(డ 

చిత్తా అవధారు 
చూడవమ్మ కృష్ణుండు 
చెప్పంబోతే 

చెప్పితే నాశ్ళర్యము 
చెప్పినంతపని నం 
చెల్లె నీచెంతలు సక 
చేకొన్న భక్తులపాలి 
చేపట్టుగుంచము 
చేరి కొల్వరోయాతండు 
జగతిలో మనకెల్ల 
సగతి వైశాఖశుద్ద 
సగములెల్లా 

జయము జయముఇక 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీరాగం 
లలిత 
బౌళిరామక్రియ 
గుండ(క్రియ 
బౌభి 
శ్రీరాగం 
దేసాళం 
సామంతం 
ముఖారి 
నాగవరాళి 
భూపాళం 
మధ్యమావతి 
సాళంగనాట 
లలిత 
శంకరాభరణం 
మాళవి 
భంగాళం 
సామంతం 
శుద్దవసంతం 
కురంజి 
శ్రీరాగం 
భల్లాటి 
గుండ(క్రియ 
సాళంగనాట 
సాళంగనాట 


429 


128 
22 
231 
13 
121 
74 
33 
213 
326 
215 
411 
292 
472 
161 
270 
477 
207 
413 
466 
174 
297 
179 
285 
20 
521 


430 


జయము మనది 
జీవములు దవ్వువోయ 
జీవుండించుకంత 
జీవుండు నిత్యుండు 
జీవుండూ నొక్కటే 
జూటు(6దనాలవా6డవు 
తక్కిన చదువులొల్ల 
తతిగాని యీపాటు 
తధాకురుష్ప ముదా 
తలంచరో జనులు 
తలర్భులోనివెలితే 
తలపోంత చిత్తమున. 
తలరో లోకాంత 
తలలేదు తోంకలేదు 
తల్లియాపె కృష్ణునికి 
తల్లియు. దండ్రియు 
తానె తానే యిందరి 
తిమ్మరెడ్డ మాకునిచ్చె 
తెగంగోయుటకు హరి 
తెలీయ(డుగాక 
తెలియనివారికి. 
తెలియుట యెన్నండు 
తెలిసినవారెల్టా 
తెలిసియు.6 దెలియదు 
తొల్లికలవేఇవియు 


అధ్యాత్మ సంకీర్తనలు 
సాళంగనాట 
మంగళకౌశిక 
వరాళి 
గుండ(క్రియ 
ణబౌభి 
దేసాళం 
దేసాళం 
రామ[క్రియ 
అలిత 
గాభ 
లలిత 
గుండ(క్రియ 
కన్నడగాళ 
కన్నడగౌళ 
వసంతం 
దేసాళం 
సామంతం 
సామంతం 
తెలుగుకాంబోది 
భూపాళం 
గుండ(క్రియ 
బౌళి 
దేవగాంధారి 
లలిత 
spre 


517 

79 
307 
370 
296 
164 

65 
428 
424 
483 

91 
332 
212 
368 
304 
205 
355 

52 
400 
303 
324 

70 
123 
323 

73 


తొల్లిటివారువెట్టిన 
తొల్లి యేరుపరచిరి 
దాసులపాలిటి 
దిక్కులేనివారు 
దివమట రాతిరట 
దేవతలంగాచిన 
దేవదేవుం. డితండే 
దేవదేవోత్తమతే 
దేవదేవోత్తముని 
దేవుని మరవకు మంతే 
దేహముతోడిది 
దైవమా నీచేంతలు 
పైవమూ. నై 

దైవము దూరంగనేల 
దైవము నీవే 

దైవము నెరంగము 
దైవమొకండే మాతలపు 
దైవమొక్కండే సంతత 
దైవమే నేరుచు/గాంక 
దొరకినయప్పుడే 
ధరలోను జనహితము 
ధర్మమునకే మము 
(ధువవరదునివలె 
నగవులు నిజమని 
నటనల (భమయకు 


త్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ధన్నాసి 

లలిత 
సాళంగనాట 
ముఖారి 
సామంతం 
బౌళిరామ[క్రియ 
ధన్నాసి 

పాడి 

బౌభి 

లలిత 

వరాళి 
శుద్రవసంతం 
నాగవరాళి 
నాదరామ[క్రియ 
రామ[క్రియ 
నాగవరాళి 
హిందోళవసంతం 
సామంతం 
లలిత 

అలిత 
కన్నడగాళ 
శంకరాభరణం 
లలిత 

ముఖారి 

లలిత 


431 


138 
239 
488 
328 
129 
300 
151 
491 
320 
337 
24 
247 
202 
267 
95 
294 
214 
31 
351 
322 
420 
290 
347 
353 
317 


432 


నడవరో జడియక 
నమ్మితింజుమ్మూ 
నమ్మితే నితయడే 


నమ్మిన తెదొతో నాపితురార్జిత 


నమో నమో జగదేకనాధ 
నమో నమో దశరధనందన 
నమో నమో దశరధనందన 
నమో నమో రఘుకుల 
నర(వ?) రూప 
నరసింహ రామకృష్ణ 
నరులాల మునులాల 
నలంబలి చెన్నుండు 
వల్‌ లొ 
నవమూర్తులైనట్టి 
నాంటకమింతా నవ్వులకే 
నాకుంగలపని 
నాకు నాకే సిగ్గయ్య్యని 
"ఓ 

నానావర్లముల 
నారాయణ నిను 
నారాయణ నీనామమె 
నిఖిలమింతయు మేలు 
నిచ్చలూ లోకము చూచి 
నిండెను లోకములెల్ల 
నిజమో కలో 

ధా 
నిత్యసుఖానందమిదె 
నిన్ను నీవే తెలుసుకో 


అధ్యాత్మ సంకీర్తనలు 


శోకవరాళి 
దేవగాంధారి 
రామ(క్రియ 
పాడి 

లలిత 
మాళవశ్తీ | 
బాలి 

బెౌళి 
గుండ([క్రియ 
మట 
రామ(క్రియ 
శ్రీరాగం 
వరాళి 
గుండ(క్రియ 
ధన్నాసి 
దేసాభం 
మాభఐగెళ 
మాభళబఐగెళ 
లలిత 
అలిత 

బౌళి 
వసంతం 
బొళి 

లలిత 
సాళంగనాట 


434 
487 
336 
385 
494 
301 
144 
471 
263 
44 
త. 
168 
182 
339 
200 


55 
402 
388 
447 
397 
299 


78 
14 


నిరంతరంబునునీమాయే 
నిలిచినవాండవు 
“నిశ్సింతం పరమంసుఖ” 
నీకంటే నితరము 

నీకు నీవే వలసితే 

నీకే నే శరణు 
నీగురుతులు చూచుకో 
నీచనైన నావల్ల 
నీటముంచు పాలముంచు 
నీనామమే మాకు 
నీవంటి దైవాలు 
నీవనేనమ్మిన 

నవు నా పాము శైవ నను 
నీవె కాచుటగాక 

నవ యు సెసినేడు 

నీవే నీ దాసులని 
నేడుగాక దొరనైతి 

నము ససేయరదు 

నే నవగుణినైన నీకు 
ననెపో మనుకను 
ననేమీ సేయుదున 

నేనై విడువవద్ద 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేశాక్షి 
కేదారగాళ 
గుండ(క్రియ 
బౌభి 
దేసాళం 
శంకరాభరణం 
సాళంగనాట 
గుండ(క్రియ 
సాళంగనాట 
భూపాళం 
కాశి 
మంగళకౌశి(క) 
లలిత 
లలిత 
ధన్నాసి 
బౌళి 
లలిత 
సౌరాష్ట్రం 
ఆహిరి 
దేసాళం 
గుండ(క్రియ 
అలిత 
వరాళి 
గుండ(క్రియ 
దేవగాంధారి 


433 


67 
302 
318 
103 

18 
194 
476 
417 
224. 
425 
240 
241 
429 
345 
253 

98 
19 

46 
367 

57 

53 
414 
273 

69 
251 


434 


పట్టినవ్రతము నీవే 
పట్టినవ్రతమే పంతము 
పదియారు వన్నెల 
పనిగొనువారల 

పనిలే దేమియు నాకు 
పరగీనదివో గద్దెపై 
పరమవివేకులాల 
పరమనవైష్షవుల 
పరమాత నొాజాడ 
పరమాత్ముండవు నీవు 
పరమోపకారులు 
పలికేటి వేదమె 
పొపపుణ్యముల 
పాపముయబుణ్యము 
పారిరి దానవులెల్లా 


పెదయౌబళపుంగొండ 
పెరిగినాండు చూడరో 
పొందగు నాత్మాపుత్ర 
'ప్రత్యక్షమే మాకు 

బడిబడి నింద్రియాలే 


అధ్యాత్మ సంకీర్తనలు 
ముఖారి 
సామంతం 
వరాళి 
శుద్దవసంల€ ౨ 
అలిత 
శంకరాభరణం 
ధన్నాసి 
శంకరాభరణం 
సామంతం 
కన్నడగాళ 
మలహరి 
బౌళిరామక్రియ 
పొడి 


భల్లాటి 
సొళంగనాట 
మాళ్తవిగాళ 
శ్రీరాగం 
అలిత 


453 
84 
167 


396 
415 
475 
86 
106 
356 
199 
210 
100 
218 
21 
456 
189 
94 
131 
134 
309 
528 
62 
122 
480 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


)బంటుకు బంటవుదురా 
బల్లిదులు నీకంటె.” 
బాపు బాపు దేవుండా 
బాపురే నీమాయ 
బిరుదు బంటిత(డు 
భళి భళి రామా పంతపు 
భారకు( డతయే బంధువు 
భావించరో వేదములు 
భావించి తెలుసుకొంటే 
ఖావించువారల 
(బ్రహ్మాదులకు నిదే 
మంగాంబుధి హనుమంతుని 
మతంగపర్వతము 
మమ్ముంజూడనేల 
మరుగుచు. జేసీ 
మజచితిమంటే 

మతి తనుభోగములు 
మణీ విచారించంబోతే 
రూకు నేమీంబనిగాదు 
రూధవ కేశవ 

వూధథవ భూధవ 

వానదు మతిమజపును. 
వానరో వో లోకులాల 
రాయలో మోహమున 

రా మతము 


లలిత 
లలిత 
సామంతం 
గౌళ 
లలిత 
రామ(క్రియ 
మంగళకాశిక 
రామ(క్రియ 
భంగాళం 
లలిత 
లలిత 
సామంతం 
లలిత 
మంగళకళిక 
రామ(క్రియ 
లలిత 
వరాళి 
మలహరి 
ఆహిరి 
లలిత 
సాళంగ 
బౌభి 
మలహరి 
రామ(క్రియ 
కేదారగౌళ 


435 


225 
360 
407 
257 
486 
357 
354 
25 
291 
19 
48 
444 
165 
232 
92 
412 
152 
135 
245 
330 
321 
362 
250 
341 
269 


436 


ముట్టితేనె మూయె 
ముండే తొలంగవరె 
మేలెల నొక్కటే 

య 
మొదలివేల్ప 
యజ్ఞమూర్తి యజ్ఞకర్త 
రంట దెప్పగపురచన 
రాతిరెల్ల సతులతో 
రామచం(ద్రు,డితండు 
రామ మిందీవరశ్యామం 
రామా దశరథరామా 


అధ్యాత్మ సంకీర్తనలు 


మంగళకౌభక 
రామ (క్రియ 
సామంతం 
గళ 

వరాళి 
వసంత 
భూపాళం 
శ్రీరాగం 
బౌళి 

పొడి 


రాముండు టోకాభిరాము. డందరికి నాట 


రాముండు లోకాభిరాము. 


డుదయించగాను మాళవిగాళ 
రాముడు లోకాభిరాము(డు వీండిగోరామ(క్రియ 


రాముడు రాఘవుడు 
రామునికి శరణంటె 
తొలు దెంటా మలి 
లెండో లండో 
లోకమింతా నిండె 
వట్టిజాలింబడ 
వట్టిజోలి యెంతలేదు 
వర్ణాశమములాల 
వలసిన వారికి 
వారధిశయన వోవటప(త్ర 
వాసుదేవ నీవు 


పొడి 
సామంతం 
శుద్దవసంతం 
రామ(క్రియ 
దేసి 
మేఘరంజి 
కన్నడగాళ 
లలిత 

గళ 
దేవగాంధారి 
దేసాళం 


382 
66 
37 
36 
45 

184. 

130 

147 

452 

156 

277 


520 
515 
169 
283 

61 
166 
228 
173 
481 
229 
451 
465 
143 


వింతనా నే దనకు 
విచారించుకొనేవారి 
విచ్చిన విడినీ 

విడిచితి మనరాదు 
విడువ విడువ నింక 
విడువుము మనసా 
విత్తాకటి వెట్టంగా 
విత్తికటి వెట్టంగాను 
వినరయ్య నరసింహా 
వినుండిదె రఘుపతి 
వినోదకాండవావుదువు 
విన్నప మిదే నీకు 
విమ్ముందేవుపాదములే 
వీయడివో కలశాపుర 
నో కొలువున్నాండు 
వీధుల వీధుల 

వెగ్గల మంతా వృధా 
వెదకిన నిదియే 

వెనక ముందరికి( 
వెన్న చేతంబట్టి 
వెన్నముద్రకృష్ణుండు 
వెరగుతో మరచితే 
వెజపించంబోయి 

వెల (ర?) సె నహోబలాన 
వెలినుండు లోనుండు 


శ్రీ లాళ్లపాక లన్నమాచార్వుల 
ముఖారి 
మాళవిగాళ 
దేవ(క్రియ 
బౌళి 
సౌరాష్ట్రం 
శోకవరాళి 
శుద్దవసంతం 
రామ(క్రియ 
నాట 
శంకరాభరణం 
శంకరాభరణం 
శ్రీరాగం 
లలిత 
బౌళిరామ[క్రియ 
రామ[క్రియ 
సౌరాష్ట్రం 
నొగవరాళి 
బౌళి 
సామంతం 
సాళంగం 
దేశాక్షి 
గుండ(క్రియ 
పళవంజరం 
రామ(క్రియ 
సాళంగనాట 


352 
30 
172 
12 
206 
216 
42 
186 
513 
518 
1/1 
422 
149 
525 
526 
286 
242 
436 
432 
118 
529 
408 
258 
140 
93 


438 


అధ్యాత్మ సంకీర్తనలు 
వేగిరించనేల మాళవశ్రీ, 
వేవేల చందాలవాండు లలిత 
వైష్ణవుల సొము J సాళంగనాట 
వొద్దునీవు నాకెదురా నాట 
సందడిసాము ఇలతోడి భైరవి 
సందెకాడం బుట్టినట్టి రామ(క్రియ 
సచరాచరమిదె వాడ 
సమమతినని నీవే వరాళి 
సమసె రావణుడు సామంతం 
సముఖా యెచ్చరిక సామంతం 
సమ్మతించి కనుకొండ ముఖారి 
సరిలే రితనికి నాట 
సరులార నేండువో ముఖారి 
సర్వేశ్చరుండే శరణ్యము సామంతం 
సిరిమగండే లలిత 
సిబ్బితిపడ(గనేల గుండ(క్రియ 
సు(గ్రీవనారసింహసులభు(డు తోడి 
సు[గ్రీవనారసింహుని. జూడరో పాడి 
సులభు( డీత. డిదివో ఆహిరి 
సులభు(డై వున్నాడు బౌభి 
సేవించరో జనులాల చేతులెత్తి సాళంగనాట 
సేవించరో జనులాల చిత్తజగురు ముఖారి 
సోదించిరిదియె సురలును లలిత 
శరణం బితయే మలహరి 
శరణ మాతనికే భైరవి 


226 
468 
185 
110 
386 
342 
116 
366 
523 
489 
435 
499 
310 
333 
54 
448 
469 
146 
275 
512 
500 
157 
334 
403 
34 


439 
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ళకాగతవ(జపంజర ధన్నాసి 378 
లు శరణుదేవ కన్నడగౌళ 170 
౬కు శరణు నీకు చాయ 276 
వణబహుళాష్ట్రమి జయంతి సాళంగనాట 139 
వణబహుళాష్టమి సవరేత్రి మాళవశ్రీ, 287 
తది సువ గుజ్జరి 107 
తి నీ కెదురు వరాళి 427 
ఎతీశ బహుజీవ వరాళి 479 
కి లంకిణీహంత సాళంగనాట 145 
కే మొజవెట్టు వరాళి 88 
6 గొలిచిన6గాని వరాళి 439 
దాసులే మాకు సౌరాష్ట్రం 219 
నామము కడు భైరవి 409 
నీకే నే రుణమత్తు( దేవగాంధారి 421 
నీకే శరణని గుండ(క్రియ 401 
నిమయమే లలిత 418 
నీవాండనే గౌళ 44 
నీవు మాలోన ధన్నాసి 39 
నీవు లేవా శుద్దవసంతం 243 
నీవే సకల శుద్దవసంతం 112 
నేనే సర్యాత్మకు(డవు దేశి 441 
న నిన్నిందులకుంగా దేవగాంధారి 105 
కడు గలో పళవంజరం 254 
పరతత్త్యం గుండ(క్రియ 125 
గాజే శుద్దవసంతం 235 


440 


హరియవతారమె 
హరివల్ల కడమలే 
హారిశరణాగతి 


హరి “ సర్వపా పేభ్యోఅహంత్యా” 


హరి హరి యిందరికి 
హీనాద్రికము లింక 
హేయ మేమి లేదు 
“సర్వం విష్ణమయం” 
సర్వరక్షకు(డైన 
స్వతం(త్రుండవు నీవు 


అధ్యాత శ సంకీర్తనలు 


సౌరాష్ట్రం 
సొళంగం 
నారాయణి 
శుదవసంతం 
(o) 
బాభి 
గుజరి 
జ 
నారాయణి 
లలిత 


19 
248 
81 
77 
261 
450 
293 
363 
43 
473 
90 
503 
431 


